తెలంగాణ సాహిత్య అకాడమి 


తెలంగాణ పదసంకీర్తనలు 


Telangana Pada Sankeerthanalu 


Gn ప భాన్మరియోంగ్లే 
ప్రచురణ సంఖ్య వ 61 
ప్రథమ ముద్రణ : తెలంగాణ సాహిత్య అకాడమి, 2019 
ప్రతులు : 1000 
వెల : రూ.200 
ప్రతులకు : తెలంగాణ సాహిత్య అకాడమి, 


కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణం, 
'హైద్రాబాద్‌-500 004. 
ఫోన్‌: 040-29703142 


కవర్‌ డిజైన్‌ : షకీల్‌ అహ్మద్‌ (9959652570) 


ముద్రణ : కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, 
విద్యానగర్‌, హైద్రాబాద్‌ 


విషయసూచిక 


01. పలుకే బంగారమాయెనా... 


02. మూడు రంగుల మేడలోపల... 


03. పాహిమాం శ్రీ వెంకాటేశ్వరస్వామీ... 


04. మోసకారులది దినము... 

05. నా తల్లి సీతమ్మ... 

06. జోజో రవికోటితేజ 

07. రామా యిది పమయా 

08. తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి 
09. అవధూత ఆర్తి వినుమా 

10. నామమె పలుకవె జీవా 

11. మారుతి! అనిల కుమారా! 
12. చిత్తవృత్తిని మాన వలెనన్నా 
13. లాలి శంకర బాలవిధుమౌళే 
14. హరే రామ కృష్ణా గోవింద 
15. ఇతడేరా శ్రీగురుశంకారుడితడే 
16. శ్రీకురుక్షేత్రమందు సంజయా 
17. రూపాయ ఒక రూపాయ 

18. గోవిందం శ్రీరామచంద్రం 
19. హరహర యనవే మనసా 
20. బుధులారావినుడీ 


21. రావేలనన్ను బ్రోవా బిరాన 


భద్రాచల రామదాసు (01) 

నామాల నారాయణదాసు (02) 
వంగీపురం నరసింహదాసు (03) 
నారాయణరాజు (04) 

చిలుక కృష్ణదాసు (05) 

ముద్దుబుచ్చి వేంకటకవి (06) 
బాసఎల్లదాసు (07) 

వంగీపురం వరదదాసు (08) 
భరతలక్ష్యయ్య (09) 

బెల్లంసాయిలు (10) 

వెల్దండ సత్యనారాయణ (11) 

కర్నాటి రఘురాములు గౌడ్‌ (12) 
గండ్రకోటకుమారస్వామిశాస్త్రి పాదులు (13) 
పుసులూరు రాఘవాచార్యులు (14) 
కొల్లూరిబుచ్చయ్యశరణు (15) 
ములికిరెడ్డిగారి అల్పూరిరెడ్డి (16) 
కొండోజు కొండయ్య (17) 
పటేల్‌మన్నెనాగయ్య (18) 

బస్వోజు లక్షణాచారి (19) 
వెంకటంపేట కమ్మరినర్సింహులు (20) 


వెల్లొండ జ్ఞానదేవకవి (21) 
a 


22. గురుపూజసేయుమమ్మ 
23. ఎంతబీదవాడే శివుడు... 
24. మంత్రపుష్పమును గైకొను... 


25. కృష్ణ జనార్దనా కుజనాళి మర్దనా... 


26. పుండరీక వరద... 

27.రామ! నే నీ వాడను... 

28. అంతా శివమయమే కాదా... 
29. జన్మమెందుకు... 

30. యెవ్వరడిగితె జన్మయిచ్చితివీ ... 
31. దానవులు భక్షించె... 

32. గోపాల బాల... 

33. హరశివశంకర పరమేశా... 
34. శివ శివ లింగా ... 

35. ఇంతా నిర్ణయయేలరా... 
36. కోటలోపల చిలుక... 

37. శ్రీవేంకటేశ ! ఓ శ్రీనివాస... 
38. నల్లనయ్యా చిన్నికృష్ణా ... 
39. మన్నెము కొండ .... 

40. ఉమామహేశ్వర-శంకరా ... 
41. కృష్ణా! వాసుదేవా హరే!... 
42. రంగ రంగ పాండు రంగ... 
43. సిరుసనగండ్లా శ్రీరామా... 


44. పదములను ప్రతిదినము... 


ఇమ్మడిజెట్టి చంద్రయ్య (22) 
మూసాపేట కవిలింగయ్య (23) 
నారదగిరి నారాయణదాసు (24) 
గంధంకుప్పదాసు (25) 
నారదగిరి సీతారామదాసు (26) 
నారదగిరి వెంకటదాసు (27) 
పిల్లి యాదయ్య (28) 

మాచుపల్లి శాయిదాసు (29) 
కౌకుంట్ల పులిమి శెట్టిబిచ్చప్ప (30) 
కోటకొండనరసింహకవి (31) 
పాటల రామన్న (32) 
శ్రీబుగ్గరామదాసు (33) 
పారుపల్లిపెంటయ్య (34) 
లోకాయపల్లి చిన్న శేషదాసు (35) 
గురుచరణానంద దత్తయ్య (36) 
టప్పా వెంకట్రాములు (37) 
గోమఠంలక్ష్మణాచార్యులు (38) 
నల్లవల్లి గంగన్న (39) 

చిల్వేరు నాగదాసు (40) 

సల్లుంటి పెద్దబుచ్చారెడ్డి (41) 


గాధిరాజు సత్యనారాయణ (42) 


చించాపట్టణ గోమఠం వేంకటరత్నమాచార్యులు (43) 


మాలెలఅంజిలయ్య (44) 


45. వినరండయా మీరు... 

46. చల్లని స్వామీ శ్రీ నారసింహ ... 
47. రఘురామా... 

48. నారాయణయన రా దైవము... 
49. దయమయుడవు గురుదేవా... 
50. నన్నుదయనేలు శివా... 

51. నరుడావై జన్మించినందుకూ... 
52. అబ్బబో ఈ మాయ... 

53. బసవా! నీ మహిమదెలియ.... 
54. శ్రీలీలా నన్ను బ్రోవుమా... 

55. పరము దెలిసెదారి ఇదియన్నా... 
56. చల్లనిస్వామి బ్రోవుము... 


57. నమ్మితీనను బ్రోవునూ సద్దురు... 


58. గురుమహరాజ గురు నిర్మలానంద... 


59. పట్టువిడువకు గురునిబోధ... 
60. సాధుసవరస మైనది... 

61. దత్తావిడువను నిన్నూ... 
62. శరణు శరణు శంకరా... 
63. లింగా విడువను నిన్ను... 


64. పదవే పదవే ఓ మనసా... 


65. మనసెంతో మంచిదనుకుంటి దీని... 


66. యేమిజన్మము యేమిజీవనమూ... 


ముత్యాల కృష్ణయ్య (45) 
సందాపురం బిచ్చయ్య (46) 
తిరుమలదాసు (47) 
మన్నెంకొండ కృష్ణదాసు (48) 
ఆలూరి బ్రహ్మానందస్వామి (49) 
టంకర టీకదాసు (50) 
ఆనందాచార్యులు (51) 

కోస్లి రామదాసు (52) 
గుడిబండ నాగలింగయ్య (53) 
నేదునూరి నరసింహదాసు (54) 
నిర్గుణానంద బంగారు వీరాచార్య (55) 
పల్లెర్ల రామమోహనరావు (57) 
బాలబ్రహ్మదాసు (58) 

యం. సుధాకర్‌ (59) 

పెబ్బేరు హనుమద్దాసు (60) 
కొండపల్లి శ్రీనివాసులు (61) 
భోగఅంబయ్య (62) 
సాతుపాటిగంగయ్య (63) 
వైద్యమఠం వీరభద్రయ్య (64) 
విలియంకొండ నాగేంద్రం (65) 
భాగవతుల కృష్ణదాసు (66) 


దామరగిద్ద వెంకటదాసు (67) 


67. ముండకొడుక యిగముందుజన్మరా... 
68. రామకృష్ణయని మరువక మదిలో... 
69. సూటీమరువరాదూ ... 

70. శ్రీ సత్యనారాయణ... 

71. నారాయణ నీ నామము... 

72. అందేమున్నదిరా... 

73. భక్త పాలక శంకర... 

74. రోతరా మనతల రాతరా... 

75. ఎందుకని నన్నేలకుండినది... 

76. శరణు శ్రీ అంజనేయ... 

77. ఓ పరమేశా త్రిపుర వినాశ... 

78. ఏల వలచితివమ్మా... 

79. జండాను పైకెత్తుమన్నా... 

80. జనన మరణము... 

81. సాయి భజన సాటి లేనిదిరా... 
82. నీవు నేననె భేదమయా... 

83. రామరాముని తల్వనోటికిరాని ... 
84. వందనాలు వందనాలు... 

85. సకలసృష్టి ఒకే ఒకటి... 

86. కైలాసగిరివాసా రారా... 


87. అమ్మలగన్న మాయమ్మ... 


88. అయ్యప్పా అయ్యప్పా... 


వాడపల్లి ఆగదాసు (68) 

జక్లేర్‌ వెంకట్రాములు (69) 
గుముడవెల్లి సాంబయార్య దేశికులు (70) 
అక్కినర్సిములు గౌడ్‌ (71) 
జూపూడిహనుమద్దాసు (72) 
పరమహంస లక్ష్మణదాసు (73) 
దుబ్బాకుల కృష్ణస్వామి (74) 
కాసంశెట్టి మనీశ్‌కుమార్‌ (75) 
శాస్త్రులప్రాణేశ్‌ (76) 

వేపూరు గాజుల లింగయ్య (77) 
బొడ్డు నర్సింహులు (78) 
అంబూరె నారాయణ (79) 
బోధానంద తోటవెంకటస్వామి (80) 
కనపర్తి వీరదాసు (81) 
దండురాములు (82) 
చేగుంటపెంటయ్య (83) 
డిండిలక్షణదాసు (84) 

విఠల్‌ బాబా (85) 
ముత్యాలలింగమాచార్య (86) 
గొల్లపల్లి వెంకటదాసు (87) 
మండికారి బాలాజీ (88) 


టి.లాల్‌సింగ్‌ (89) 


89. యెంతవేడినా యేమినేరమూ... 
90. మనమున శ్రీహరి మిము... 

91. యెటుదోచదాయె... 

92. నంది వాహన... 

93. అప్పాయీ తనువు నీకు... 

94. నిజగురుబోధ సుజనులకేమరి... 
95. మేలుకోననుదయనేలుకో!... 
96. యెంతకని నిను వేడుకొందును... 
97. నాదమెంతోమోదమాయెనే... 
98. జన్మరహితము జాడ తెలియండి!... 
99. దండాలు దండాలు... 

100. ఎక్కడి నుండి వచ్చావు... 


101. శ్రీనరహరి యనరాదా... 


102. నందివాహనుని ఇందుశేఖరుని... 


103. స్థిరమాన సూండవైతే... 

104. శ్రీ కైలాసాచలవాసా ! సర్వేశా!.... 
105. రారవేగమె రమ్మని పిలిచిన... 
105. భజనిది కాదా ! ఓ వెర్రి మనస... 
106. పావనాంగ ప్రవిమలస్వభావ.... 
107. యేదిలేదంటాడు లింగడూ... 


108.గురుమహదేవా... 


109.ధర్మశాస్తములన్ని వినిరీ... 


కురుమూర్తి శేషదాసు (90) 
కురుమూర్తి శ్రీనివాసులు (91) 
పాండురంగదాసు (92) 
నారాయణదాసు (93) 
బుచ్చిమారుతీరావు (94) 
క్యాతం వెంకటరాజం (95) 
కమ్మరి బాలకిష్టయ్య (96) 
మన్యంకొండ రామదాసు (97) 
అనంతదాసు (98) 
దేవరకొండ ఎల్లప్ప (99) 
ఆవుదుర్తి లక్ష్మణ్‌ (100) 
రామానందబ్రహ్మచారి (101) 
శేషాచలదాసు (102) 
కొత్తపేట అర్జున్‌గౌడ్‌ (103) 
మొర్రిశెట్టి రామలింగం (105) 
బూరెల సత్యనారాయణమూర్తి (106) 
కళ్ళేపల్లి శ్రీరామమూర్తి (107) 
అజీం దఢాఖ (108) 

షర్రాఫ్‌ అమృతరావు (109) 
సూరవరం వీరయ్య (110) 
దోరేపల్లి బుచ్చయ్య (111) 


వింజమూరు హనుమద్దాసు (112) 


110. మానవహరి నామస్మరణ... 


111. నల్లానల్లనివాదడు... 


112. పుండురా మూత్రపుపుండురా.... 


113. యెటుల రక్షించెద ఓ తండ్రి... 
114. రారా! శివ శంభులింగ ... 
115. మృజ్మయ మందు... 

116. కాశీనివాసునీ వాసాము... 


117. పాండురంగా రావయ్యా... 


118. తారకంబును తరచి చదివితే... 


119. యెంతకని నిను... 
120. కురుమూర్తీ శ్రీరామచంద్ర!... 


121. శ్రీరమానాథా హరే... 


122. దరిశన మీయవయ్యా అప్పా... 


123. నందామయా గురుడ... 
124. ప్రపంచమే బహు జూటా... 
125. అల్లరి చేష్టలు జేసిటివారికి... 
126. అంగడి పోవలెరా... 

127. తోటజేతమన్నా తోటసరి... 


128. అంగములోపల లింగము... 


129. వెంకటేశుని మందు గొనుడి... 


130. మాననురా నీ నామభజన... 


131. మోహన మురళీ వినోదా... 


అన్నల్‌దాసుల పురుషోత్తం (113) 
బొమ్మిశెట్టి సత్యనారాయణదాసు (114) 
గౌనోళ్ళ రాంరెడ్డి రాజయోగి (115) 
రఘుపతిరెడ్డి (116) 

మయబ్రహ్మ సుదర్శనచారి (117) 
నాచారం గణేశ్‌ గురూజీ (118) 
వరదన్నపేట కృష్ణదాసు (119) 

నదీరా (120) 

కర్లి హనుమద్దాసు (121) 

ఖ్వాజా అహమదోద్దీన్‌ (122) 
తిరుమలాపురం ముకుందయ్య (123) 
కాకునూరు నర్గా వెంకటరమణశాస్తి (124) 
అర్మ్కశ్రీ (125) 

ఆమిదాల రామస్వామి (126) 
చెర్విరాల బాగయ్య (128) 

మట్టి నారాయణ (129) 

గంగదాసు (130) 

సంగదాసు (131) 

మయబ్రహ్మ రామదాసు (132) 
బెల్లాదినాగప్ప (133) 

పొన్నలూరు హనుమద్దాసు (134) 


మోటం సోమదాసు (135) 


132.బట్టిదే ఈ మాయదేహము... 
133. ఎంత మంచి గురుడు... 


134.నంద నందన కృష్ణ... 


135.నిత్యానందం-నిరతిశయఘన... 


136.దేవాదేవాదేవా ... 
137.దాటరా మాయను... 
138.నన్నూ దయ జూడారా... 
139.శ్రీగణనాధునకునూ... 
140.శివశివ యనురా... 

141 రైలుబండీ వచ్చె చూడండీ... 
142.యెందుకనుచు... 
143.మాయలో చిక్కి... 
144.దత్త గురు బోధామృత... 


145.మనసా నా మనవిను... 


146.శ్రీగురు బోధసుధారసమూ... 


147.ఎందుకింత కఠినత... 


148.రారండీ రారండయ్యా... 


149. గురువరా నీనామమెప్పుడు... 


150. ఇకనైనా కనుతేరు మనసా... 


151.తుళ్ళితుళ్ళి పడబోకే... 
152.చరణములే నమ్మితీ... 


153.నమ్మియుండకు... 


అవధూత కృష్ణానందస్వామి (136) 


గుండా అరుణమ్మ (137) 

రాకమచర్ల వెంకటదాసు (138) 
రాకమచర్ల ఏకనాథస్వామి (139) 

పల్లా నారాయణాధ్వరి (140) 

దున్న ఇద్దాసు (141) 

గాండ్ల చంద్రమౌళి (142) 

వరకవి సిద్దప్ప (143) 

రాపాకకవులు (144) 

వడ్ల వేంకటాచార్యులు (145) 

కందవాడ విఠల్‌రెడ్డి (146) 
వంగరివెంకటనరసింహాచార్యులు (147) 
వారణాసిరామయ్య (148) 
సానెకృష్ణదాసు (149) 
మంతసాయినాచలదేశికేంద్రులు (150) 
పిల్లలమర్రి భీమదాసు (151) 
నిరసనానంద బుచ్చివీరయ్య (152) 
తంగళ్ళపల్లి రాజేందర్‌ (153) 
కిషకోజుసదానంద (154) 

భూమానంద బూర్గులబాబూరావు (155) 
దుద్దుకూరి రాంమూర్తి (156) 


నిజానంద మూగనరేందర్‌ శర్మ (157) 


154. పూజలుచేయా.... 

155. రాదని యనకుమురా... 

156. శ్రీనివాసుల సేవ... 

157. గౌరి ప్రియ గంగాధర రారా... 
158. సత్వము సర్వంబులోనా ... 
159. రామ యననివాడు ... 

160. పరమపదంబును గనుగొని... 
161. గురుదేవా నిన్ను పూజింతు... 
162. గురుని నమ్మి తిరుగు ఓమనసా... 
163. ధరలోన శ్రీహరిధ్యానము... 
164. వో మనసా యీ వేళ్ల... 

165. అనార! వినరా! హరి... 

166. చరాచరమ్మగు ఒక జగత్తున... 
167. కోకిలమ్మ కూసిందరా... 
168. జనక సులభ సంవాదము... 
169. జలజనయన వందనము... 


170. పంపావిరూపాక్షలింగా... 


171. దయజూడమయ్యా వో క్రిష్ణయ్య... 
172. ఈ సమయంబున వేసారకనిను... 


173. శంకరా ! నిను నమ్మి నానయ్యా... 


174. జోజో కురుమతి గిరీంద్ర 


175. యెటువంటి గురునాథుడే... 


కూనమల్ల శ్యామ్‌సుందర్‌ (158) 
సత్యానంద హనుమంతయ్య (159) 
దొడ్డవరం రామశర్మ (160) 

యోగి పరమేశ్వరదాసు (161) 
ఉదారినాగదాసు (162) 

పెద్దారం పోచయ్యదాసు (163) 
ఆవుల బాగయ్యదాసు (164) 
పరమేశ్వరస్వామి (165) 

బీచ దేవదాసు (166) 

సామ అనంతరెడ్డి రాజయోగి (167) 
దొడై రామదాసు (1 68) 

వేదాంతం కాశీనాథం (169) 
వెంకటరావు పంతులు (170) 
అమలానంద పాటలపండరీనాథ్‌ (171) 
నారాయణాచార్యులుస్వామి (172) 
కూర వీరయ్య (173) 

ముష్టిపల్లి వేంకటభూపాలుడు (174) 
చౌదరిపల్లి రామయ్య (175) 
మోనయ్య (176) 

చిట్యాల రామదాసు (177) 
హోసదుర్గం కృష్ణమాచార్యులు (178) 


దయానంద నాగులవెంకటేశం (179) 


176. విను వారిపూర్ణబోధ... చిప్పగంగారం (181) 


177. ఇంతకన్న మరియెక్కునలేదిక... శేషమాంబ (182) 
178. అందునా బోధ అందునా... మందిప్పల హనుమద్దాసు (183) 
179. అన్నలారమీరు విన్నార... భక్తానంద తూడిదేవమాంబ (184) 
180. ఎంత చిత్రమైనది... కొలిపాక పోచమాంబ (186) 
181. ఓం నమశ్శివాయ... ఫీల్భానా లక్ష్మణ దేశికేంద్రులు (187) 
182. శ్రీగురునీ శరణుజేయుదమా... అంకెనపల్లి హనుమద్దాసు (188) 
183. ప్రేమ సుధాధామా... మామిడిపల్లి సాంబకవి (189) 
184. గురునకు మంగళమనరమ్మా.. తల్లావర్డుల జాలమాంబ (190) 
185. నమఃశివాయనవే... పరశురాముల సీతారాములు (191) 
186. మానవా నీకెంత జెప్పిన... భ్రమరహితానంద బాలదాసు (192) 
187. సాధువంటే ఎవరురా.. నిజానందకుంట బాలమాంబ (193) 
188. నాగురుడు నన్నింక ... నిత్యానంద కూర్మయాచార్యులు (194) 
189. అందని పదవని... తులసీదాసు (195) 
190. అంతట నిండిన... భూమానందగుత్తికొండ దామోదరరెడ్డి (196) 
191. ఎంతో వింతయనెన్‌... మరింగంటి రంగకృష్ణమాచార్యులు (197) 
192. నవనీతచోర మాధవ... ముక్కర తిరుమలరాయుడు (198) 
193. దాగిళ్ళు మూగిళ్ళు... తెల్కపల్లి వీరశేఖరాచారి (200) 
194. గురుదేవా రావా... ఈడుప వెంకన్న (201) 
195. దేశికూని నమ్మితే... కస్ససిద్ధప్ప (202) 
196. యెందుకు సాధన... సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత (203) 
197. తెల్లారిపోతుంది... గోరటి వెంకన్న (205) 


198. చాయ త్రాగరా చిన్న... కోడి అమృతరావు (207) 


199. ఎంతో రమ్యమై యున్నది... తూము నరసింహదాసు (209) 
200. రంగా గరుడతురంగా... పసుల కొండారెడ్డి (210) 
201. నందనందన యరవిందనయన.... నారదగిరి లక్ష్మణదాసు (211) 
202. కదులుతున్న కాలంలోన... పోతరాజుచంద్రయ్య (212) 


203. మనస మానవ జన్మ మంచిదీ... సదానంద మంతెన నరసింహాచార్యులు (213) 


204. పదరా పోదాం పరమ గురుని... వొల్వోజు సదానందచారి (214) 
205. యెక్కరాని మేడమీదర... సదానంద పిన్నంశెట్టి చెన్నయ్య (215) 
206. తెలియదాయెగా దేవరహరీ... మన్యంకొండ హనుమద్దాసు (216) 
207. గురుపాదం గాంచినెంటనే... ఒగ్గు పుండరీకం (218) 
208. వినవే దెలిపెద రుక్షిణీ... పొన్నాల రాజయోగి (219) 
209. పూజశాయరే బంగరుపూల.... కురుమూర్తి వెంకటదాసు (220) 
210. ఓ మానవ వినరా... పరమానంద సామ వెంకన్న (221) 
211. గురుమూర్తి ననుబ్రోవ రావా.... బోధానంద కాగిత వెంకటార్యులు (222) 
212. శరణం శరణం హనుమయ్యా... దరెగోని శ్రీశైలం (223) 
213. మోసమాయెను జీవిజూడ ... శ్రీ ఫిల్మాన శంకరప్రభువులు (224) 
214. మేలుకొనవే నిజగురుండని ... పోలోజు వీరయాచారిగారు (225) 
215. మేలుకొను గురు ప్రభులార ... అరిగె రామస్వామి (227) 
216. అన్నలార రండీ... అబ్బుగారి వీరయార్య (229) 
217. మేలుకొండి.... బండి చక్రపాణి (230) 
218. నిదిగోర గురు కీలకము... నరసింహయోగి (232) 
219. ప్రేమకు నీవే పెన్నిధివయ్యా.... మేర్లు నారాయణదాసు (233) 


220. 


221. 


222. 


223. 


224. 


225. 


226. 


227. 


228. 


229. 


230. 


231. 


232. 


233. 


234. 


235. 


236. 


237. 


238. 


239. 


240. 


241. 


యెవరేమంటె భయమేమున్నది... 


సామాన్యమటోయి.... 
అడుగమ్మా గురుని... 
చదువరా... 

దున్నరా పొలమూ దున్వరా... 
ఎన్ని జేసిన కూటికేరన్న... 
లింగని సేవింపబోదామా... 
నందివాహనా! హరా! ... 
ఎరుకనెరిగినడువవలెనన్నా ... 
నిలువదు కాయం యిది... 

శ్రీ కాళేశ ముక్తీశగొమ్మూ .... 


రామకృష్ణయని మనసును... 


పూజచేసే విధము తెలియండీ.... 


ఈ నరజన్మంబెత్తినందుకు .... 
శ్రీగిరి వాసుడ... 
ఎగిసిపోకు.... 

ఎంత పెలిచిన ... 

గంగా జలర్వుురీ .... 


ఆకలెవ్వరి సొమ్ముగాదు .... 


నిత్యానందము జెందవలెనన్నా ... 


రామ హరే... కృష్ణ హరే... 


కర్ర చెన్నయ్య (234) 
కమాల్‌దాసు (235) 
కొత్తపల్లి శంకర్‌ (236) 


శెట్టి రామలింగయ్య (237) 


పూర్ణానంద చెన్నయ్యదాసు (238) 


భోజరాజు (239) 
దరెగోని రాములు (240) 


మల్లేపల్లి శేఖర్‌రెడ్డి (241) 


మామిడాల నారాయణదాసు (242) 


రెడ్డిశెట్టి హనుమద్దాసు (243) 


రుక్మాభట్ల విధుమౌళి శర్మ (244) 


కొంతాలపల్లి నారాయణ (245) 
సాతెల్లి బాబదాసు (246) 


యడ్ల రామదాసు (247) 


ప్రొద్దుటూరు వీరయ్య గుప్త, రుద్రస్వామి గుప్త (248) 


చేపూరుచిన్నలక్షయ్య (249) 
ఆకుల శివరాజలింగం (250) 


బంగారు కవి (251) 


రామాజిపల్లి నరసింగయ్య శాస్త్రి (252) 


కొత్తకాపు నారాయణరెడ్డి (253) 


సక్రమొల్ల వెంకటదాసు (254) 


కొండపల్లి అండాలమ్మ (255) 


242. రారా గురురాజా ... 

243. గురుమహదేవా... 

244. గురుదేవ... 

245. గురుడే దైవంబని .... 

246. మూలములేని స్థూల శరీరము... 
247. భజనలు చేయుమురా... 
248. రఘుకుల దీపమా.... 

249. పంచముఖీ హనుమంతా... 
250. పదవే పోదాము... 

251. జ్ఞాన పవిత్రము... 

252. ఎందుకూ ఎంగిలి... 

253. జయ బజరంగభలీ .... 
254. రండీ చూతాము... 

255. పచ్చ పచ్చాని కొండ... 

256. శీవుని శిరసుపై.... 

257. విడెములర్పించేదనయ్యా ... 
258. రామా నీ దయ ... 

259. కావగ రారా కపికుల వీరా... 
260. మొగడు మంచివాడు... 
261. భజన యెట్టిదో తెలియర... 
262. జై శంకర కైలాస పతేశివ... 


263. నీవే నా పతి గతియని... 


సాయిలు (256) 

దోరేపల్లి బుచ్చయ్య (257) 
బూనీడు ఊషన్న (258) 

మిడిదొడ్డి ఎల్లయ్య (259) 
అల్లీపురం వెంకటదాసు (260) 
నడిమింటి శేషయ్య (261) 
సీతమ్మ (262) 

వింజామరం నారాయణ (263) 
తూడుకుర్తి హనుమంతరావు (264) 
మహర్షి యోగానంద (265) 
గౌరయ్యాచారి (266) 
డాగోజీరావు (267) 

ఈగ బుచ్చిదాసు (268) 

మొగుళ్ళ కుర్మయ్య (269) 
రాసమొల్ల చంద్రయ్య (270) 
దాయపంతులపల్లి చెన్నదాసు (271) 
వేపూరు హనుమద్దాసు (272) 
మయబ్రహ్మ వరాచార్యులు (273) 
పాలమూరు తిక్కయ్య (274) 
కనకయ్య (276) 
బ్రహ్మానందస్వామి (277) 


చింతల్‌గట్టు మురళీధర్‌ (278) 


264. రంగానిన్నే నమ్మితీ... 


265. ఆలయమునకూ వెళ్ళనివారికి a 


266. నరులారా... 

267. అబ్బబ్బా రామబ్లా... 

268. చూడరే గురునీ వేడరే... 
269. దేహమెనా ఇల్లుయాయెను... 
270. గురువరా.... 

271.రామా నీదయ నాపై రాని... 
272. యెవ్వరురారు సాటి... 
273. మమ్మేల రావయ్య... 

274. యెందుకో నీ కరుణ... 
275. నీలాకంధరా ... 

276. విన్నావ వినుసోదరా... 
277. ఊపిరుండు వరకే నరుడా... 
278. నీ వెవరు?.... 

279. కాశీ విశ్వేశ్వరా!.... 

280. యిది యేమ నాయందు... 
281. చింత వలదు శ్రీరాముడుండగను 
282. భజన జేయగబూనుమా!... 
283. గురుతుగా గురు... 

284. జై గురుదేవా... 


285. అక్కరోనన్నిడిచి .... 


దాసరి నారాయణ (279) 
కపిలవాయి లింగమూర్తి (280) 
చేపూరుపెద్దలక్ష్యయ్య (281) 
ఉప్పరిపల్లి కృష్ణదాసు (282) 
వెలివర్తి రామదాసు (283) 
మందడి నారాయణరెడ్డి (284) 
కస్తూరిపంతులు సాయన్న (285) 
కడదాసు వెంకటదాసు (286) 
పెద్ది శంకరయ్య (287) 

కావలి చంద్రదాసు (288) 
తిమ్మసానిపల్లి రంగదాసు (289) 
జంబులయ్య (290) 

గొరిట కొండయ్యచారి (291) 
చిగుళ్లపల్లి సుశీలమ్మ (292) 
దామరగిద్ద నీలి రామప్ప (293) 
అర్విణి నీలయ్య (294) 

భట్టు శ్రీనివాసులు (295) 

షేక్‌ హుస్సేన్‌దాసు (296) 
రాయప్పదాసు (297) 
రాంపురం శ్రీనివాసులు (298) 
చేగుంట మల్లయ్య (299) 


పూర్ణానంద కృష్ణదాసు (300) 


286. జై గురుదేవా... 

287. శ్రీ గురుదేవా !... 

288. ఎన్నో జన్మల పుణ్య ఫలం... 
289. గురుదేవా మహానుభావ ... 
290. నా గురుడు... 

291. దండి వాడు మన... 

292. దేవా! పెద్దతనంబునుజేసి... 
293. భుజగ భూషణ... 

294. వద్దు వద్దు నీవు పోవద్దు... 
295. భీంమగ్గము నేయు వారము... 
296. తులసీ రాముల చూపవే... 
297. సాకారమే ఆరాధ్యం.... 

298. బ్రహ్మనిర్మించిన బొమ్మరా... 
299. అప్పా రామయ్యా! నే జేసిన... 
300. నీరజాతలోచనాయ... 

301. కస్తూరి రంగ మంగళం... 


302. మంగళం సీతాంగ నాధిప... 


303. సీతారామా నీకింతాకోపామా... 
304. దాసుల పాలిట దైవము నీవని... 


305. బొట్టుబెట్టినాడమ్మా గురుడూ... 


306. ఏతూలా కెగుసంబెట్టి ... 


307. ఎన్నాళ్ళు బ్రతికిన ఏమి... 


చందుభట్ల ఆత్మానంద లక్ష్మయ్య (301) 
జ్ఞానానంద వెంకటయ్య (302) 
రామాపురం రాములు (303) 
భోగారం రాంరెడ్డి (304) 

మల్మిదాసు (305) 

చేపూరి జానకి రామాచారి (306) 
సింహగిరి కృష్ణమాచార్యులు (307) 
ఉప్పునుంతల దాదాసాహెబు (309) 
ముత్యస్వామి (310) 

గడ్డంపల్లి చెన్నదాసు (311) 
సోలిపురం నరసింహయోగి (312) 
గొల్లూరి విజయరాఘవాచార్యులు (313) 
సౌదరి సోమలింగయ్య (314) 
నారదగిరి సీతమాంబ (315) 
నారదగిరి నరిసింహకవి (316) 
నారదగిరి నరిహరి (317) 

వట్టెం పాపకవి (318) 
సీతారామయోగేంద్రులు (319) 
వరుల సాంబశివశర్మ (320) 


పరదేశి వీరప్పయ్య పంతులు (321) 


సద్గురు చిరసంజీవులు జమాల్‌ దాసు (322) 


పట్లోళ్ళ లింగారెడ్డి (324) 


308. దేశికులమని పేర్లు బెట్టుక.... కైరంకొండ నరసింహులు (325) 


309. మంగళం కమలామనోహరా గొరిటచెన్నకృష్ణమరాజు (327) 
310. శివుడు మెచ్చెడి పనులు... పిల్లిగుండు నాగభూషణం (328) 
311. ఉన్నదే నిజమున్నదీ సదానంద చెన్నవరం రామదాసు (330) 
312. లాలి గౌరమ్మ వరకవిముద్దుబాయన్నభట్టు (331) 
313. శ్రీరామ రామా... ములికిరెడ్డిహనుమంతరెడ్డి (332) 
314. కులతత్వము వదలిపెట్టన్నా ... డా॥ పి. భాస్మరయోగి (334) 
315. నిజమని నమ్ముకురా... ధర్మపురి కీర్తన (336) 
316. భజన జేయకున్న మానేజీవా... రామసింహం (337) 
317. ఏందిరా కులమెటుల నున్నాది... వేములవాడ రాజయ్య (338) 
318. తెలియకనుండవలెన్నా!... తోగాపురం అంజిల్‌రెడ్డి (339) 
319.నిన్నుతెలుసుకుంటే... ఆచార్య కసిరెడ్డి (340) 
320. ఈరేడు గజముల... ఆళ్ళగోపాలరెడ్డి (341) 
321.మంచి గురుడూ... భారలింగప్రభువు (342) 
322. గురురాయ నీ మాట... అజ్ఞాతకవి (343) 
323. ఏమిచేతురా లింగా... అజ్ఞాతకవి (344) 
324. తుళ్ళి తుళ్ళి పడబోకె... అజ్ఞాతకవి (345) 
325. కాశికి పోవలెనా... అజ్ఞాతకవి (346) 
326. లింగనికీ రంగనికీ బేధమా... అజ్ఞాతకవి (347) 
327. తెలిసి తెలియని... అజ్ఞాతకవి (348) 
328. భజన చేసే విధము... అజ్ఞాతకవి (349) 
329. తనువుకూ ఆత్మకు... అజ్ఞాతకవి (350) 
330. పరమాత్ముండనెడివాడు... వీరదాసు (351) 


ఆది తత్వకపుల దార... 


ఏ భాషలోనైనా లిఖితసాహిత్యమెంతో, అంతకుమించి మౌఖికసాహిత్యం ఉంటుంది. 
వివిధ రూపాల్లో విస్తారంగా విరాజిల్లుతున్న మౌఖిక సాహిత్యాన్ని అందుబాటులోకి 
తేవడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా అసంపూర్ణాలే. అనేక పాయలుగా సాగుతున్న 
సాహిత్యంలో మౌఖిక సంప్రదాయన్వభావం కోల్పోకుండా రచింపబడి 
లిఖితసాహిత్యంలో ప్రవేశం దొరకకుండా జనావళిని ప్రభావితం చేస్తున్న మరోపాయ 
పదసంకీర్తనకవిత్వం. కర్ఫత్వం ఉంటుంది గనుక జానపదసాహిత్యంలో పరిశీలన 
జరగదు. మౌఖికలక్షణాలతో విస్తరిస్తున్నది గనుక లిఖితసాహిత్యంలో పరిగణించబడదు. 
ప్రధానస్రవంతి సాహిత్యప్రపంచానికి వెలుపల పుష్మలంగా వెలువడుతున్న విశేషప్రక్రియ 
పదసాహిత్యం. 

తెలుగులో పదసాహిత్యాన్ని పండితులు పట్టించుకోకుండా దూరంగా ఉంచారన్నది 
ఒక వాస్తవం. అయితే తెలంగాణలో వర్థిల్లుతున్న వదసాపాత్యనంపద 
తెలుగుసాపొత్యానికి దూరంగా ఉండిపోవటం మరోవాస్తవం. తెలంగాణ 
అస్తిత్వచైతన్యం, తెలంగాణ పదసంకీర్తన సాహిత్యసంపదను తరచుగా చర్చల్లోకి 
తీసుకువచ్చింది. ఒక ప్రాంతం చైతన్యం పెంచుకుంటున్నకొద్దీ ఎన్నో పరిశోధనలు 
జరుగుతాయి. మరెన్నో కోణాలు వెలుగులోకి వస్తాయి. తెలంగాణ ఇవాళ అనేక 
కోణాలను కొత్తగా ఆవిష్మరించుకుంటున్న క్రమంలోనే తెలంగాణ పదసాహిత్యాన్ని 
తెలుగుప్రపంచానికి పరిచయం చేస్తున్నది. దాససంప్రదాయమని చెప్పేటంతగా 
తెలంగాణలో దాసకవులు పదతత్త్వసంకీర్తన సాహిత్యాన్ని సృష్టించారు. వీళ్లు పదకవులు 
మాత్రమేకాదు, అక్షరాలు సృష్టించి వాటికి స్వరాలు కూర్చి గాననైపుణ్యాలు ప్రదర్శించిన 
వాగ్గేయకారులు. సామాన్యులకంటే భిన్నమైన అసామాన్యబోధకులు. రచయితల కంటే 
విలక్షణమైన యోగతత్వప్రచారకులు. 

పదం, తత్వం, గేయం, సంకీర్తనం, భజన, పాట మొదలైన పేర్లతో 
వ్యవహరించబడుతున్న పదసాహిత్యం తెలంగాణ అంతటా విస్తరించింది. చరిత్రలో 


తెలంగాణలో జరిగిన పరిణామాలు ప్రత్యేకమైనవి. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ఇస్లాం, 
హిందూ, సూఫీ మత ప్రచారాలు ఎన్నో ఆలోచనలకు పదునుపెట్టినాయి. దేవాలయాలు, 
దర్గాలు, ఆర్యసమాజాలు, భజనమండలులు, గురుపీఠాలు స్థానిక జీవితాల్ని, 
ప్రతిభానైపుణ్యాల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. వేదాంతం, వైరాగ్యం, జీవనసారం, 
మానవతత్వం, కష్టసుఖాలు కలగలసిపోయిన ఆలోచనాపరంపర జ్ఞానమార్గంగా, 
“ఎటుకి గా రూపుదిద్దుకున్నది. హఠయోగం కావచ్చు, అచలతత్వం కావచ్చు. అన్నీ 
జీవిత పరమార్దాన్వేషణలో రూపుకట్టినవేనని భావింపవచ్చును. భౌతికజీవితంలోని 
ఆటుపోట్లు పదసాహిత్యంలో ప్రతిబింబించాయి. ఉన్నతవిద్యావంతుల్లో ఆర్యసమాజం 
పట్టుసాధిస్తే, సామాన్య చదువరుల్లో, కింది తరగతుల్లో 'అచలం” అల్లుకపోయింది. 
తెలంగాణలో 'అచలంి ఒక “ఎటుకి. ఒక “అస్తిత్వం. ఒక “ఉపశమనం”. ఆ 
నేపథ్యంలోంచి ఎన్నో భజనసమాజాలు వెలిశాయి. ఎందరో పదసంకీర్తనాచార్యులు 
వెలుగొందారు. ఎంతో పదసాహిత్వసంపద సృష్టి అయింది. 

సామాన్యులకొరకు సామాన్యజ్ఞానులు రచించిన తత్వాలివి. వివిధ జిల్లాల్లో విస్తరించి 
పాడుకొంటున్న వివిధ భజనసమాజాలనుంచి పదసంకీర్తన పరిశోధకుడు డాక్టర్‌ పి. 
భాస్మరయోగి సేకరించిన 380 మంది కవుల పదరచనల సంకలన గ్రంథమిది. 
భజన ఒక కళగా గుర్తించబడి, పదం ఒక రచనగా స్థానం ఏర్పర్చుకుంటే భాషకు, 
సాహిత్యానికి, ప్రాంతానికి మరింత రాణింపు లభిస్తుంది. భౌతిక జీవనానుభవాలనుంచి 
పారమార్థిక విశేషాన్వేషణలను వివరించే తత్వం పదసంకీర్తనల్లో పరచుకొని 
ఉంటుంది. రామడుగు శివరామదీక్షితులు” రూపొందించిన 'అచలంి అంచెలంచెలుగా 
వ్యాపించి జ్ఞానబోధ సంప్రదాయంగా మారింది. జీవితానికి సంబంధించిన మర్మాల్ని 
తెలిపే తత్వాన్ని ఎజుకజేస్తుందది. గురువులు, శిష్యులు, బోధ, ఆచరణ ప్రధానంగా 
సాగుతుంది. పాడుకునేవీలు, పాటలుకట్టే ప్రతిభావిశేషాలు సమకూరి ఉండడంవల్ల 
సమూహాలను ఆకర్షిస్తుంది. కులమత లింగవర్ణభేదాలు దాటి కొనసాగటంవల్ల దీని 
ప్రభావం ఎక్కువ. దున్న ఇద్దాసువంటి దళితకవులు, ఖ్వాజా అహమదొద్దీన్‌, మల్మిదాసు 
వంటి ముస్లిం కవులు రచించిన తత్వాలు అచలం సాధించిన ముక్తాఫలాలు. డా. 


xix 


పి. భాస్మరయోగి కూర్చిన పదకీర్తనలన్నీ ప్రత్యేకమైనవే. అచల జ్ఞానబోధలకు, సాధారణ 
జీవితానికి అనుసంధానించి చెప్పుతూ సాగుతాయి. పదమూ, అర్థమూ, జీవితమూ, 
సారమూ, ప్రశ్నా సమాధానమూ, కొంత వివరణాత్మకంగా, కొంత ప్రతీకాత్మకంగా 
వ్యక్తపరుస్తాయి. మానవున్నో దైవాన్నోో మనసునో సంభావిస్తూ, ఉద్దేశిస్తూ ఈ తత్వాలు 
రచింపబడ్డాయి. లోకాన్ని మేడతో, మనిషిని చిలుకతో, శరీరాన్ని బొమ్మతో సంకేతించిన 
తీరు వివిధకీర్తనల్లో కనిపిస్తుంది. జీవితం అనే “మాయను ఛేదించటానికి ముక్తిబాట 
బోధించటానికి తత్వకవులు తపిస్తారు. 

“మూడురంగుల మేడలోపల ముక్తికాంతొకటున్నది 

తొమ్మిది కిటికీల మేడలో నెమ్మదిగ కూర్చున్నది 

ఇమ్ముగ ఆరింటివిడిచిన అతడే నా పతియన్నది” 


అని తత్వకవి బోధిస్తే, మరో తత్వయిత్రి, 

“అరటిమొద్దు చందమున పొరలతో కూడుకొన్నది 

పొరలు విప్పిన ఏమిలేకను మూలమున లేకున్నది” 

అని వివరించింది. “అన్నదిన్నది కన్నది సున్నా జేయు మని మరో కవి బోధించాడు. 
పదకవుల వ్యక్తీకరణ వినూత్నంగా ఆకర్షణీయంగా ఉంటుంది. పదాలు, ఉపమానాలు, 
(వ తీకలు, ఊవాలు చితరమణీ యుంగా ఉంటాయి. నంలబొంగా 
బోధపడుతున్నట్టనిపించినా సూక్ష్మార్ధాల్ని గర్భీకరించుకొని ఉంటాయి. రూపాయని 
వర్ణించినా అది మాయ. రూపాయ కాదు. చాయను వర్ణించినా మాయ. ఎరుకను 
జూపేచాయ. భావన పలకాబలపంలాగా కాదు, లోన 'అక్షరమటులి ఉండాలిట. 
ముక్తికోసం నదుల్లో, తీర్ధాల్లో మునిగే పద్ధతిని ఇష్టపడడు. 

“నీళ్ళలో మునిగినా లేడు నీలోన నిలిచియున్నాడు? అంటూ ఆచరిస్తున్న తంతు, 
కర్మకాండలపట్ల పదకవులు విముఖత (ప్రదర్శిస్తారు. అయినా భౌతిక జీవితంలో 
ఉండే సమస్యల్ని, సత్యాల్ని చిత్రిస్తారు, ఆమోదిస్తారు. పదమైనా, పద్యమైనా తలవంచి 
నడువలసిందే. 


“అకలిని మాన్సించు అధికారమునులేదు 
ధాతకైనా వాని తాతకైనా” 


పదకవితల్ని సేకరించడం ప్రయాసతో కూడుకున్నపని. పదకవుల, భక్తసమాజాల 
ప్రపంచంవేరు. సాహిత్యకారుల రచయితల, సంఘాల ప్రపంచం వేరు. దేనిపాయ 
దానిదే. ఈ రెండుపాయలు, ఇతరపాయలు అన్నీ సాహిత్యంలోనివే. 


పదకవుల కాలాలు తెలియవు. పదకీర్తనలు దొరుకవు. వివరాలు అసలే తెలియవు. 
మౌఖికంగా ప్రచారంలో ఉన్నా కొన్ని పుస్తకాలుగా వచ్చినా మామూలు 
పుస్తకకేంద్రాలదాకా చేరుకోవు. పరిశోధనలు అటువైపుగా అంతగా కన్నెత్తవు. ఎన్నో 
సమస్యలు అల్లుకొని ఉన్నా భాస్మరయోగి ఏడాదికృషికి నిదర్శనం ఈ రూపం. పద, 
సంకీర్తన కవులను ఇంతమందిని ఒకచోట చేర్చి పుస్తకంగా కూర్చటం బహుశా ఇదే 
మొదలు. ఆసక్తిపరులకు, అధ్యయనశీలురకు ఈ పుస్తకం ఒక కొత్త స్ఫూర్తి అవుతుందని 
మా విశ్వాసం. తెలంగాణ పదసంకీర్తనా సాహిత్యం మరింత వెలుగులోకి రావటానికి 
ఈ సంకలనం దారివేన్తుంది. ఇది తత్వకవుల దారి. భాషావిశేషాలకు, 
గానవిన్యాసాలకు, జ్ఞానవికాసాలకు తెరచిన దారి. శ్రమకోర్చి కూర్చిన భాస్మరయోగికి 
ధన్యవాదాలు. తెలంగాణసాహిత్య అకాడమి సగర్వంగా సాహిత్యలోకానికి 
సమర్పిస్తున్నది. మరోసారి పరిశీలిద్దాం... పరవశిద్దాం... 


20.05. 19 నందినిసిధారిెడ్డి, 
హైదరాబాద్‌ అధ్యక్షులు 
తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రాత్మీర్తిశం 


విజ్ఞానశాస్తంలో ఓ వాదం ప్రకారం మనిషి కోతినుండి పరిణామం చెందాడని 
చెప్తారు. అందువల్ల చేతులు ముంగాళ్లుగానే ఉన్నందువల్ల అప్పటినుండే వాక్సుద్ధి 
ప్రారంభమైందంటారు. దీనినిబట్టి చేతులు ఎలా వివిధ భంగిమల్లో కదులుతుంటే 
దవడలు కూడా అలాగే కదులుతూ ఆ వ్యక్తినుండి వింతవింత ధ్వనులు పుట్టి 
ఉంటాయి. ఆ ధ్వనులే తర్వాత శబ్బాలై వాటినుండి భాష రూపాంతరం చెందిందని 
భాషావేత్తలు చెప్తారు. దీనినిబట్టి చేతికి, నోటిమాటకు అవినాభావ 
సంబంధమున్నదన్నమాట. అందువల్లనే నోటినుండి ఏదైనా మాట్లాడగానే 
అప్రయత్నంగా దాని అవస్థాభినయాన్ని సూచించసాగుతుంది. కాబట్టి “పనీ-పాటి 
అనేవి జంటపదాలుగా మారిపోయాయి. ఆరంభంలోని ఆ పాటనే క్రమంగా నాద 
సౌందర్యం, శబ్దసౌందర్యం, గతిసౌందర్యం సమకూర్చుకొని సంగీతంపేరుతో 
సామాన్యస్థితినుండి వేరుపడింది. ఆ తర్వాత దేనిస్థాయిలో అది అభివృద్ధిచెంది, తర్వాత 
కొంతకాలానికి ఆ రెండూ సంగీత, సాహిత్యాలనే పేరిట జంటపదాలయ్యాయి. 


వాగ్వికాసానికి సంబంధించి ఏ భాషను చూసినా, పద్యం కన్నా పాటనే మొదట 
పుట్టిన దాఖలాలు కన్పిస్తాయి. అలా మొదటిపాటలు అన్ని భాషల్లో రికార్డు కాలేదు. 
అందులో తెలుగు కూడా ఒకటి. గేయశాఖలోని పదసాహిత్యం తెలుగులో చాలా 
ప్రాచీనకాలంనుండే ఉన్నట్లు పాల్కురికిసోమనాథుని పండితారాధ్యచరిత్ర వల్ల 
తెలుస్తున్నది. ఇప్పటికీ “పదంి పాడడం అనే మాటను ఆలపించడానికి ప్యూయశబ్దంగా 
వాడుతారు. ముఖ్యంగా తెలంగాణ, కన్నడ ప్రాంతంలో “పదం పాడడం” అనేది 
ప్రాచుర్యంలో ఉంది. పాల్కురికి సోమనాథుడు 'పండితారాధ్యచరిత్రిలో మల్లికార్జున 
పండితుడు వెలనాటిచోళుని బౌద్ధగురువుతో వాదించేందుకు రాజసభకు వెళ్ళే సందర్భంలో 
ఈ పదాల రకాలను పేర్కొన్నాడు. పండితుని శిష్యులు ఆడుతూ, పాడుతూ వెళ్లే 
సమయంలో చెప్పిన పదాలను చెప్పుకొన్నాడు. 


“మదినుబ్బి సంసారమాయస్తవంబు 

పదములు తుమ్మెద పదముల్‌ ప్రభాత 

పదములు పర్వత పదములానంద 

పదములు శంకర పదములు నివాళి 

పదములు వాలేశు పదములు గొబ్బి 

పదములు వెన్నెల పదములు సంజ 

వర్ణన మరిగణవర్ణ్లన పదము 

లర్జవ ఘోష ఘూర్జిల్లుచునుండ 

బాడుచు ఆడుచు పరమ హర్షమున 

గూడి సద్భక్త సంకులమేగుదేరి (పండితారాధ్య చరిత్ర) 


ఈ పదాలను గురించి ప్రముఖ పరిశోధకులు కీ. శే. డాక్టర్‌ బి. రామరాజు గారు 
వ్యాఖ్యానిస్తూ “సోమనాథుడు పేర్కొన్న మాయాస్తవంబు పదములు వైరాగ్య గీతములై 
ఉండును. తుమ్మెద, నివ్వాలి, వాలేశు, గొబ్బి, వెన్నెలపదములు ఈ మాటలే. 
పాదాంతములందు కలిగిన ఈనాటి పాటల వంటివే కాబోలు, ప్రభాతములు అనగా 
మేలుకొలుపులు స్ఫురించుచున్నవి. పర్వతపదములు (శ్రీశైల) పర్వతప్రశంసచేయునవి 
కాబోలు. శంకర పదములు భక్తి గీతములై ఉండును. సంజవర్ణన, గణవర్ణన పదములు 
మాయమైపోయిననో లేక మారువేషమున అజ్ఞాతవాసము గడుపుచున్నవో తెలియదు” 
అన్నారు. 

“పదం” కేవలం కొన్ని అక్షరాల కూర్చుకాదు. విషయంతో కూడి కీర్తనలాగ 
పాడుకొనేపాట అని తెలుస్తుంది. కన్నడసాహిత్యంలోని వచనం బహుశా! దీని 
ఆధునికరూపమే కావచ్చు. అక్కడి బసవజ్ఞవచనాలు, అక్కమహాదేవివచనాలు, 
అల్లమప్రభువచనాలు... మెల్లమెల్లగా తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించాయి. అందుకే 
బసవేశ్వరుని కాలానికి కొద్దికాలం తర్వాత తెలంగాణలో 'సింహగిరివచనాలు” 
వచ్చాయి. దాని పరిణామక్రమం పద సంకీర్తనలకు దారులు వేసింది. 


అయితే తమిళ, కన్నడ సాహిత్యాలు ప్రాచీనమైనవని వాదించేందుకు వారికి 
భాషాభిమానం ఎక్కువ. ముఖ్యంగా తమిళబభాష పాచీనతకు అక్కడ 
ఆళ్వారులుదయించడం వారి అదృష్టం. ఆళ్వారుల భక్తిగీతాలను వారు పదిలంగా 
దాచుకొన్నారు. వారికన్నా మనకు ముందునుండే లిఖితప్రమాణాలున్నప్పటికీ మనం 
దాచుకొని రక్షించుకోవడంలో సాహిత్యపరంగా వెనుకబడ్డాం. 

మన పూర్వులు మార్గప్రియులు-ప్రమాణబద్ధమైన శాస్త్రప్రియులు. అందువల్ల 
రేనాటిచోళుల కాలంనుండి తెలుగురాజభాషగా ఉన్నా చాళుక్యులు వచ్చేవరకు 
దేశికవితను ఆదరించలేదు. కాబట్టి ఆ మధ్యకాలంలో ఎంతదేశిసాహిత్యం పుట్టి, 
కనుమరుగయ్యిందో చెప్పలేం. అలాంటి స్థితిలో చాళుక్యులువచ్చి మార్గిని త్రోసిరాజని 
ఆ స్థానంలో దేశికవితను నిల్పినారు. ఆ వరవడిలో వచ్చిన 'ఆంధ్రమహాభారతం' 
తెలుగువాళ్ళకు ఆదికావ్యంగా చేసారు. కానీ దానికి సమాంతరమైన మరోపాయను 
పండితప్రకాండులు గమనించలేదు. 


ఇపుడు మనం జ్ఞాపకాలవెంట పాదముద్రలను వెతుకుతున్నదశ. వెనక్కి తిరిగిచూస్తే 
ఆనాటి సాహిత్యలోకం ఎంత అంధకారబంధురంగా ఉందో అని మనకు ఆశ్చర్యం 
కలిగిస్తుంది. అయితే అలాంటి అంధకారంలో కూడా ఆనాటి ప్రీలు పరంపరగా 
పాడుకుంటూ, వివిధ (ప్రయోజనాల సందర్భాల్లో రక్షించిన మౌఖికగేయాలు 
ప్రీలపాటలరూపంలో చిరుదీపికల్లా వెలిగాయి. అవైనా రక్షించినందుకు మన 
ప్రీమూర్తులకు కృతజ్ఞతలు తెలపాల్సిందే! అలాగే జానపదులు ఎన్నో గీతాలను తమ 
(శ్రమను మరచిపోయేందుకు పాడుకున్నారు. వాటిని కూడా అనూచానంగా మన 
వాళ్ళు అందుకున్నారు. పదకవులు వేదాంతాన్ని, వైరాగ్యాన్ని కులాలకు అతీతంగా 
సామాన్య ప్రజలభాషలో “పదాలు” రచించి గొప్పమేలు చేసారు. అలాంటి 
పదసాహిత్యాన్ని భజనపరులు తమ మెదళ్ళలో నిక్షిప్తంచేసుకున్నారు. దురదృష్టం 
ఏమిటంటే అలాంటి ప్రాచీన సంకీర్తనలు కొన్ని మాత్రమే ఇపుడు లభ్యం అవుతున్నాయి. 
ప్రస్తుతం మూడుశతాబ్దాల లోపలివే నేడు లభిస్తున్నాయి. మార్గసాహిత్యానికి 
సమాంతరంగా ప్రవహించిన ఈ సంకీర్తనధార దేశికవిత్వ ఒడిలో పెరిగిందే. 


XXIV 


విన్నకోట పెద్దన లక్షణ సిద్ధాంతం ప్రకారం అక్మర-సీస-గీతాది దేశికంతామూలం 
తరువోజ. అనంతరం వికసించిన ద్విపద - అక్కరభేదాలు-సీసాలు, గీతభేదాలన్నీ 
ఆ తరువోజ శాఖలే. ఆయన తరువోజ గురించి- 
'తలకొని తలబ్రాలు దంచెడుచోట 
తరణులచే సొంపు దనరు తర్వోజు (కావ్యాలంకార చూడామణి 8.5) 


అని దాని మూలాన్ని తెలిపాడు. తలంబ్రాలు దంచేటపుడు పాడేపాట అంటే 
అది 'దంపుళ్ళపాటి అని అర్థం. దీనికే సువ్వి అని మరో పేరు. సువ్వి అంటే 
రోకటిపాట అని తెలుగులో ఒక భాషీయం కూడా నిలబడింది. రోకటిపాట అనగా 
బాగా మెదిగి, కంఠోపాటమైన పాట అని రూఢి. పాల్మురికిసోమన వేదాలు 
శివభక్తులయింట 'రోకటిపాటలట్లు అన్నాడు. ఈ రోకటిపాట కూడా ఇపుడు మనకొక 
భాషీయమే. తెలంగాణలో పాల్మురికిసోమనాథుడు సాహిత్య భాస్కరుడు. 


పాల్కురికి సోమన అవతరించేనాటికి దేశిసారస్వతానికి విలువతక్కువ. 
“ద్విపదకావ్యంబు ముదికాంత దిడ్దికాంత 
పెట్టనేరనివిభుడు నాల్లేకరాశి” 


అని వేణుగోపాలశతకకారుడు ద్విపదను దూషించాడు. కానీ అలాంటి 
ద్విపదకవితను తీసుకుని బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అనే రెండు మహాకావ్యాలు 
రాసే వరకు, పండితుల బుర్రలు గిర్రున గింగిరాలు తిరిగిపోయాయి. అంతేగాకుండా 
పాల్మురికి ద్విపదకావ్యాలు రాయడమేగాక రగడలు, గద్యాలు మొదలైన లఘురచనలెన్నో 
చేసి, దేశిసారస్వతానికి ఊపిరిపోసాడు. ఆయన తర్వాత భాషలోగాని, ఛందస్సులోగాని 
మళ్లీ అంతటి మార్చు తెచ్చినవారు వేమన, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. 
తత్త్వపరంగా అలాంటి దేశి భాషాసిద్ధాంతానికి పాదులువేసిన శివరామదీక్షితుల 
అచలసిద్దాంతం, దానిని విస్తరించిన భాగవతుల కృష్ణదాసు, వీరిని అనుసరించే 
ఎందరో పదకవులు పుట్టుకొచ్చారు. వీరిలో దేశిసారస్వత వాజ్మయవాటికలో బాగా 
వేరుతన్నింది. కానీ ఆంగ్లేయపరిపాలనలో బిషప్పులు మతప్రచారం కొరకు 


XXV 


మనదేశభాషలపై దృష్టి సారించేవరకు మనం మేల్మోలేదు. అది అనాదృత 
వాజ్మయంగానే ఉన్నది. 


పూర్వం మనదేశంలో రైస్‌మిల్లులు లేవు. కాబట్టి ఆనాడు ఎవరికివారు ఇళ్ళలో 
వడ్లు దంచుకుని బియ్యం చేసుకునేవారు. లేదా కూలివారితో దంచించుకునేవారు. 
అందువల్ల ఆ రోజుల్లో శ్రమను మరిచేందుకు దంపుడుపాటలు బాగా వ్యాప్తిలోకి 
వచ్చాయి. అప్పటికప్పుడు వడ్లు దంచి బియ్యం చేసి వండుకోవడం వారికొకలెక్కలోనిది 
కాదు. అలాగే దంచుడు ఆనాటి ప్రీలకొక గొప్పవ్యాయామం. ఈ దంపుళ్ళవల్ల 
రోకటిపాటలు, సువ్విపాటలు పుట్టుకొచ్చాయి. ఇపుడు నేరుగా బియ్యమే ఇంటికి 
వస్తున్నాయి. ఎపుడైతేదంచడం తగ్గిపోయిందో రోకటి పాటలు వదిలేసాం. 


అలాగే ఆంగ్లేయులు వచ్చి బట్టలమిల్లులు పెట్టాక పద్మశాలీలకు పనితగ్గింది. 
ష్లాస్టిక్‌వల్ల కంచరులకు పనిలేదు. వారంతా పనితోపాటు పాటను బ్రతికించారు. 
అలాగే బస్సులు, ఇతర వాహనాలు వచ్చాక బండ్లపాటలు మాయమయ్యాయి. 
పిండిగిర్నీలు వచ్చాక విసుర్రాయి పాటలు పోయాయి. ఆయిలింజన్లు, కరంట్‌మోటార్ల 
రాకతో 'మోటపాటలు” మోటయ్యాయి. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన 
వరినాట్ల కలుపులు కోతలు, కుప్పనూర్చిడి అనే పనులకు వేర్వేరు పాటలుండేవి. 
దానికి కూడా యంత్రాలు వచ్చాక మొత్తం పాటలు మటుమాయం అయిపోయాయి. 
గతంలో పల్లెటూళ్ళలో అనేకరకాల పాటలు వినిపించేవి. అవన్నీ సామాన్యులు 
పాడుతుంటే సమాజం వినేది. పల్లెకోడికూతతోనే నిద్రలేచేది. బాలసంతులు, 
బుడబుక్కలవాళ్లు తమ శబ్దవిన్యాసాలతో పల్లెను నిద్రలేపేవారు. తెలుగుభాగవతంలో 
పోతన వర్ణించిన ఓ ఘట్టం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నది. శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని 
గోపికలు దగ్గరకు పంపగా అతడు ఆ రోజురాత్రి వసుదేవుని మందిరంలోనే నిదురించి 
మరునాడు “దధిమధన శబ్దంబులు” వింటూ మేల్మొన్నాడని చెప్పబడింది (10-1449) 
పూర్వం రోజుల్లో ప్రతి ఇంటికి గోవులు, బట్టెలు తప్పక ఉండాలి కాబట్టి తెల్లవారుజామున 
లేచిన వెంటనే ఇంట్లోని పెద్దవారు పెరుగుకుండలు తీసుకొని 'చల్లగుంజ దగ్గర నిల్చి 


xxi 


పాటలు పాడుతూ చల్ల చేసేవారు. అలాగే పాచిపని చేసుకున్న తర్వాత తల్లులు 
చంటిపిల్లలను ఉయ్యాలల్లో పడుకోబెట్టి జోలపాటలు పాడేవారు. 


పూర్వం పెద్దపెద్ద గ్రామాల్లోని ఆలయాల్లో తెల్లవారుతుంటే హరిదాసులు గొంతెత్తి 
మేలుకొలుపులు పాడేవారు. మధ్యాహ్నమంతా శ్రమను మరిచేందుకు శ్రామికులు 
గేయాలు పాడుకునేవారు. ఇక అసలైన కాలక్షేపం రాత్రికి ఉండేది. ప్రతిగ్రామంలో 
భజనబృందాలుండేవి. వీరంతా తమ పనులు ముగించుకొని [గ్రామంలోని 
హనుమద్దేవాలయానికో, శివాలయానికో, రామాలయానికో చేరేవారు. భజన వారికి 
కాలక్షేపం, దైవచింతన, నైతికమార్గప్రబోధం ఏకకాలంలో కలిగించేది. అన్ని 
కులాలవారు ఒకచోటకు చేరి భజన చేసేవారు. పూర్వం 'మద్దెలి, “హార్మోనియంి, 
తాళాలతో భజన సాగేది. కొన్నిచోట్ల తంబూర, చిరుతలు కూడా ఉండేవి. తర్వాతతర్వాత 
తబలా- ఇంకొన్ని ఆధునిక వాద్యపరికరాలు భజనలో చేరాయి. 


భజనలో పాట హృదయసంబంధి కాబట్టి దానికి ఆర్ద్హత అవసరం. కాని తాళం 
దేహసంబంధి కాబట్టి అది నడుస్తూనే ఉంటుంది. అది నోరు మాట్లాడుతున్నా 
కాళ్ళు క్రమం తప్పకుండా నడుస్తున్నట్లు కాలం తప్పకుండా చేతులతో (మోగాల్సిందే. 
అందుకే భజనపరుల్లో ఎక్కువమంది తాళం వాయిస్తారు. కీర్తనలు ఆలపించేవారు 
మాత్రం నైపుణ్యం కలిగి ఉండాలి కాబట్టి తక్కువమంది ఉంటారు. ఈ భజన నోరు 
చదువుతూ ఉంటే, చేయి ఎట్లా కాలం తప్పకుండా తాళం వేస్తుందో మనిషి సంసారం 
కూడా అలాగే చేయాలి. మనస్సులో అలాగే భగవన్నామస్మరణ చేస్తుండాలి. భజన 
దేహంలో యాంత్రికంగా గతి తప్పకుండా సంసారం చేయాలన్న సందేశం ఇస్తుంది. 
ఈ భజనలు సామాన్యుల కారకు సామాన్యులు రాసినవి, కవులలో కావ్యకవులకన్నా 
ఖండకావ్యకవులెక్కువ. వారికన్నా శతకకవులు, వారికన్నా సంకీర్తన, తత్త్వకవులు 
ఇంకా ఎక్కువ. పద్యానికి యతిప్రాసల నియమాలతోపాటు పాదనియమం కూడా 
ఉంది. సామాన్యమైనవారు పద్యం కన్నా పాటలను సంకీర్తనలను ఎక్కువ ఇష్టపడతారు. 
అందువల్ల పదసంకీర్తనలను జానపదులు ఆనాటినుండి ఈనాటి వరకు కాలక్షేపం. 


క్‌ 


దైవనామస్మరణ, తత్వచింతన, నీతిప్రబోధం అనే వాటికొరకు బ్రతికిస్తున్నారు. 
రోకటిపాటలు, ప్రీలపాటలు, శ్రామిక గేయాలు, జానపదాలు, విసుర్రాయిపాటలు... 
అన్నీ కనుమరుగైపోతున్నా ఎంతగా యాంత్రికయుగం వచ్చినా, భజనలు బ్రతికే 
ఉన్నాయి. ఇపుడు కాలక్షేపానికి అనేక పనులున్నా దైవస్మరణ, తత్వచింతనకు మాత్రం 
భజనలే గ్రామీణులకు ఆధారంగా ఉన్నాయి. కోడికూత మొదలుకొని అర్ధరాత్రి 
భజనముగింపులో ఇచ్చే మంగళహారతి వరకు ఒకనాడు పల్లె నాదబ్రహ్మోపాసనలో 
ఊగిపోయింది. ఇపుడు భజన సంక్షిప్తం, సరళం అయ్యింది. అయినా పూర్వపు 
పరివర్తనలను, వాసనలను విడిచి పెట్టలేదు. ఇదే భజనకున్న సజీవతత్వం. ప్రాక్మీర్తనం!! 


అలాంటి పదసాహిత్యాన్నీ గుండెనిండా నింపుకొన్నది తెలంగాణ. ఇక్కడ అనేక 
కారణాలవల్ల “సంకీర్తనసాహిత్యం'” వరిఢవిల్లింది. కానీ దురదృష్టవశాత్తూ 
రామదాసుతప్ప ఇంకెవరూ వెలుగులోకి రాలేదు. ఇలాంటి విసృత వెలుగులను 
లోకానికి అందించాలని ఈ ప్రాంతంలో పుట్టిన సాహిత్యచరిత్రకారులు తీవ్రప్రయత్నం 
చేస్తుంటే, దానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నది తెలంగాణసాహిత్యఅకాడమి. దానిని 
నడిపిస్తున్న కవితారససిద్దుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డిగారు నన్ను పదకర్తలపరి శోధన 
విషయంలో ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు “తెలంగాణ 
పదసంకీర్తనలు” అనే పుస్తకం లోకంలోకి వస్తున్నది. 


ఏనాడూ సాహిత్య చరిత్రల పుటలకెక్ళని ఈ సంకీర్తనకవులను మాన్యులు నందిని 
సిధారెడ్డిగారి ప్రోత్సాహంతో తెలంగాణ సారస్వతలోకానికి పరిచయం చేస్తున్నాను. 
పాతజిల్లాలప్రకారం జిల్లాకు వందమంది పదసంకీర్తనకవులు మనకు లభిస్తారు. 
ఇది భావిపరిశోధకులకు ఓ ముందడుగు అవుతుంది. తెలంగాణలో ప్రసిద్ధులైన 
భద్రాచలరామదాసు, రాకమచర్లవెంకటదాసు, వేపూరుహనుమద్దాసు, ఖ్వాజా 
అహమదోద్దీన్‌, రెడ్డిశెట్టిహానుమద్దాను, వాడపల్లిఆగదాసు, తూడిదేవమాంబ 
మొదలుకొని ఎందరో విసృతకవుల సంకీర్తనలను, తత్వాలను ఇందులో 
పొందుపరచినాను. ఆయాకవుల రేఖభామాత్రపరిచయంతోపాటు ఒకకవికి సంబంధించి 


ఒక సంకీర్తన ఉదాహరణగా ఇచ్చాను. భవిష్యత్తులో సంకీర్తనసాహిత్య పరిశోధనకు 
ఇది చిన్నదారిదీపం అవుతుందని ఆశిస్తున్నాను. ఇందులో పొందుపరచిన తత్వకవుల 
వివరాలలో ఏవైనా చిన్నచిన్న పొరపాట్లు ఉంటే విజ్ఞులైన పరిశోధకులు తెలియజేస్తే 
మలిముద్రణలో సవరణలకు అవకాశముంటుంది. 


తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతి గుండెనిండా నింపి ఈ ప్రాంత సాహితీవికాసాన్ని 
అంతటా వ్యాపింపజేస్తున్న గౌరవముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి, సాహిత్యఅకాడమీని 
తక్కిన ఏ రాష్ట్రాల్లో లేనివిధంగా తీర్చిదిద్దుతున్న సాహితీమూర్తి గౌరవనీయులు 
నందిని సిధారెడ్డిగారికి, సాహిత్య అకాడమి బాధ్యతలు నిర్వహించడంలో తనపాత్రను 
పోషిస్తున్న డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డిగారికి... నాకు కొందరు తత్వకవుల సమాచారం 
ఇచ్చిన కనపర్తి (బ్రహ్మానందచారి (రాపోలు) గారికి, సమరసానంద తిరుపతయ్య 
(కుసుమ సముద్రం) గారికి, బొంరాస్‌పేట్‌ నర్సిరెడ్డిగారికి, మిత్రులు శ్రీ సంబరాజు 
రవిప్రకాశ్‌ గారికి, బండిచక్రపాణిగారికి, మద్ది శ్రీహరిరెడ్డి గారికి, డిటిపి చేసిన 
వినోద్‌, శ్రీనివాస్‌ గార్లకు అందమైన ముఖచిత్రం వేసిన మిత్రులు షకీల్‌ అహ్మద్‌ 
గారికి, చక్కగా ముద్రించిన కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.... 


డా ॥ ప. భాస్మరయోగె 





| 
పలుకే బంగారమాయెనా 
(ఆనందభైరవి రాగం - రూపక తాళం) 
పలుకే బంగారమాయెనా 
పలుకే బంగార మాయేనా- కోదండపాణి ॥పలు॥ 
పలుకే బంగారమాయె పిలిచినాపలుకవేమి 
కలలో నీ నామస్మరణ మరువచక్కని తండ్రి ॥పలు॥ 
ఇరువుగ నిసుకలోన బొరలినా యుడుత భక్తికి 
కరుణించ బ్రోచితివని నెరనమ్మితిని నిన్నే తండ్రి ॥పలు॥ 
రాతినాతిగ చేసి భూతలమందున -ప్ర 
ఖ్యాతి జెందితివని ప్రీతితో నెరనమ్మితి తండ్రి ॥పలు॥ 
ఎంత వేడినను నీకు సుంతైన దయరాదు 
పంతంబు చేయ నేనెంత వాడను తండ్రి ॥పలు॥ 
శరణాగత త్రాణ బిరుదాంకితుదవుగావా 


కరుణించు భద్రాచల వరరామదాస పోష ॥పలు॥ 


భద్రాచల రామదాసు (క్రీ.శ. 1620-1684): - ఈ కవి (కంచర్లగోపన్న) స్వగ్రామం 
నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా) వీరు ప్రసిద్ధ వాగ్గేయకారులు. రామభక్తితో భద్రాచలంలో 
దేవాలయం నిర్మించి, ఆనాటి ప్రభుత్వ ఆగ్రహానికి గురై జైలుపాలయ్యాడు. ఆయన 
రచించిన 'దాశరధీశతకం' తెలుగుశతకాల్లో ప్రసిద్ధం. భజనసంప్రదాయానికి పాదులువేసిన 
రామదాసు తెలంగాణ వాగ్గేయకారుల్లో అగ్రగణ్యుడు. ఆనందభైరవి రాగంలో తొలికీర్తన 
రచించడమేగాక, కాఫీ, కమాను, దర్బారు వంటి ఉత్తరాదిరాగాలను తెలుగువారికి 
పరిచయం చేసాడు. సుమారు 150 కీర్తనలు రచించాడు. 246 పాదాలున్న 
“రగణప్రస్తానం”లో ఉన్న దండకం రామదాసు రచనల్లో గొప్పది. రామదాసు విరచితమైన 
“రామాయణసీసమాలిక” అముద్రితం. 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


మూడు రంగుల మేడలోపల... 


(తత్వం) 
మూడు రంగుల మేడలోపల ముక్తి కాంతొకటున్నది 
జాడ దెలిసిన భక్తులను యెడబాయలేననుచున్నది 
దారి తెలియగరానిది పరదారి జూపేనన్నది 
జార చోరుల వశముగాకను దూరముగ తానున్నది 
తొమ్మిది కిటికీల మేడలో నెమ్మది గూర్జున్నది 
ఇమ్ముగ ఆరింటి విడిచిన యతడే నా పతియన్నది 
తుంటరిగ దిరుగాడు వారల కంటికగుపడనన్నది 
ఒంటి దూలము ఇంటిలో తానొంటియై కూర్చున్నది 
వన్నె చిన్నలు లేక అంతట అన్ని రూపూలైనదీ 
తన్ను దాననుకొన్నవారల దాసి నేననుచున్నదీ 
అంతరంగము శత్రులారిట హతము జేయుమన్నదీ 
వింత గొలిపెడు వీణతంత్రుల వెతికి మీటుచున్నదీ 
ఎక్కడెక్కడ వెదకి చూచిన ఒక్కరూపమై యున్నదీ 
నిక్క్మముగ నారాయణాఖ్యుని పక్కవదలనన్నది 


॥మూడు॥ 


॥మూడు॥ 


॥మూడు॥ 


॥మూడు॥ 


॥మూడు॥ 


॥మూడు॥ 


నామాలనారాయణదాసు :- ఈ కవి నారాయణపేట దగ్గరున్న ఆత్మకూరు గ్రామస్థుడు. 
ఈయన ఆత్మకూరులోని మనసానిలక్ష్మమ్మగారితో దీక్షాస్వీకారం చేసాడు. భక్తిభావోద్రేకంలో 
అనేక సంకీర్తనలు రచించాడు. వీరి “ఆత్మ బోధక సంకీర్తనలు” 1940లో ముద్రితం. ఇందులో 
99 కీర్తనలు ఉన్నాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పాండురంగడు, వేంకటేశ్వరుడు, గురువును 
తన కీర్తనలతో స్తుతించాడు. ఈ కృతికి పి. తిరుమలరావు, గడియారం రామకృష్ణశర్మ 
అభిప్రాయాలు రాసారు. 17.08. 1995న దాసుగారు కాలధర్మం చెందారు. 


3 

పాహిమాం శ్రీ వెంకాటేశ్వరస్వామీ.... 

(కీర్తన) 

పాహిమాంశ్రీ వెంకాటేశ్వరస్వామీ మహాప్రభో 
శేషాచలపతి శేషావతారా దాసకల్పక మీకు దోసిలొగ్గితిమి ॥పాహి॥ 
పూర్వమందునా దేవేంద్రాపురి ఇందునా మునులు వరములు వేడగ 
భరియించుటకై పరువులిడుచునిటు సరగున వస్తిరొ ॥పాహి॥ 
అద్దుతంబుగా ఈ బుగ్గా క్షేత్రమందెగా శ్రీగిరీ 
వుద్ధవిం చిగడవుండెటందుకె భద్రపరచి మిము ప్రతిష్టించినరు ॥పాహి॥ 
ఆలయంబునా త్రికళ్యాణ మంటపంబునా నవీనముగా అలవేల్మంగా 
శృంగారముకై శ్రీగిరియందున స్థిరముగ నుండుము ధరణియందూ ॥పాహి॥ 
శ్రీ పెదపల్లి పురమునందూ నివసించి పురహరునీ 


మది పూజించెడివాడు నరసింహదాసుడు నమ్మి స్తుతించినాడు ॥పాహి॥ 


వంగీపురంనరసింహదాసు :- ఈ కవి నాగర్‌కర్నూల్‌ జిల్లా తెల్కపల్లి మండలం పెద్దపల్లి 
గ్రామస్థుడు. ఈయన అసలు పేరు వంగీపురం నరసింహాచార్యులు. తనను నరసింహదాసుగా 
చెప్పుకున్నాడు. పెద్దపల్లిలోని వేంకటేశ్వరస్వామి భక్తుడు. ఈయన కీర్తనలు అముద్రితం. 


4 
యోసుకారులది దినము ...! 


(తత్వం) 
మోసకారులది దినము - బహుదోషులకె సుఖము 
ఆశజెప్పినేనన లేదనెదరు - బాసలాడి తమ పనులు దీర్షుకొనె ॥మోస॥ 
పుండకోరులది దినము - బహు ఖండితులకె సుఖము 
దుండగులకు బహు దారబోయుదురు - పండితుడని నను పైసైనివ్వరు ॥మోస॥ 
జారచోరులది దినము - కడు క్రూర మనుజులకె సుఖము 
పారమార్ధికులపై విసుగుచు యిక - వారకాంతలను వలగొని మ్రొక్కెటి ॥మోస॥ 
జూటకారులది దినము - యిక బూటకులక బహుసుఖము 
మాటకారి పొరపాటున దప్పిన - కూటి గుడ్డకును కొరత జేసిటి ॥మోస॥ 
కనకాంబరులదె దినము - బహు కఠినాత్ములకే సుఖమూ 


వినరయ్యె యీ యెన్కతలలనే వీరబ్రహ్మం వినుమని తెలిపిన ॥మోస॥ 


నారాయణరాజు :- ఈ కవి వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం యొన్మెతల 
గ్రామస్టుడు. (బ్రహ్మంగారిమార్గంలో భక్తితత్వం తెలుసుకొని కీర్తనలు రచించాడు. 
“శ్రీవీరబ్రహ్మేంద్ర భజనమాలి (1961) పేరున పుస్తకం ముద్రించబడింది. 56 పుటల 
భజనమాలలోని ఈ సంకీర్తనలు చక్కగా ఉన్నాయి. భజనపరులకు ధారణకొరకు సంకీర్తనలు 
తక్కువ పాదాలతో ఉన్నాయి. 


s 
నా తల్లి సీతమ్మ... 


(కీర్తన-ఆటతాళం) 


నా తల్లి సీతమ్మ నాతి రావమ్మ చేతగానివాడచేపట్టవమ్మ ॥నాత॥ 
చిత్తమురంజిల్ల సేవింతునమ్మ పుత్తడిబొమ్మనన్‌ బ్రోవుమాయమ్మ ॥నాత॥ 
పున్నాగసుమముల పూజింతునమ్మ మన్నించివేగ నామనవి చేకొమ్మ ॥నాత॥ 


తొగలగెలచిన కనుల దొరసానివమ్మ జగములు సృజియించి సవరింతువమ్మ ॥నాత॥ 


రయమున రాముల రప్పించవమ్మ దయతోడ నన్నేల తగదెల్పవమ్మ ॥నాత॥ 
కలి నీధవుడెంతో కరినాత్ముడమ్మ కలకాలమును నన్నీ గతిజేసినమ్మ ॥నాత॥। 


శిరము వంచియు శరణు జేతునోయమ్మ తెరవులేదాయె వైదేహిామాయమ్మ  ॥నాత॥। 
తనయునియందు నిర్హయబూనకమ్మ పెనుగొన్న యాభయము వెడలించవమ్మ॥ నాత॥ 
దినమొకయుగమాయె దిక్కెన్వరమ్మ జనని కలువరమాయె జాగేలనమ్మ 1నాత॥ 
దాసుని మొరవిని దయదప్పకమ్మ భాసురాంగి యెటుల భరియింతునమ్మ _ ॥నాత। 
పరమభక్తుల కల్పతరువె నీవమ్మ తరుగని యిష్టార్ధతతులొసగవమ్మ ॥నాత॥ 
పొలుపొంద సింహాద్రి నిలయునీరాణి - తలపోయు శ్రీకృష్ణదాసపోషణి  ॥నాత॥ 
చిలుక కృష్ణదాసు (జననం: 1875 ప్రాంతం):- ఈ కవి నాగర్‌కర్నూలు జిల్లా 
అప్పాజిపల్లి వాస్తవ్యులు. శేషిరెడ్డి, శాయమ్మలు ఇతని తల్లిదండ్రులు. ఇతని పూర్తిపేరు చిలుక 
రామకృష్ణారెడ్డి. అప్పాజిపల్లి గుట్టపై ఉన్న నృసింహభక్తుడై 'నృసింహభజనమాలి పేరున కీర్తనలు 
రచించాడు. విజినపల్లి చంద్రమౌళీశ్వరస్వామి, పురుషోత్తముడు ఇతని గురువులు. 
నృసింహభజనమాల 1936 ధాతనామసంవత్సరంలో ముద్రితం. గురుస్తుతితో ప్రారంభమైన 


ఈ కీర్తనల్లో 58 శ్రీరామకీర్తనలు, 34 శివకీర్తనలు ఉన్నాయి. తెలంగాణలో సలక్షణంగా 
కీర్తనలు రచించిన వారిలో ఇతడు ప్రముఖుడు. ఈ కృతి అంకితం నృసింహస్వామికైనా ఒక్క 


కీర్తన కూడా ఆ స్వామిపేరుతో లేదు. ఈ కీర్తనల్లో రామభక్తి ప్రధానంగా ఉంది. 


6 
జోజో రవికోటితేజ...! 
(కీర్తన-ఆటచాపుతాళం) 
జోజో రవికోటితేజ జోజోదేవకి తనూజ 
జోజో భక్తసురభూజ జోజోయదువంశరాజ జోజో! 
మందహాస వదన నందనందన ఖగరాజగమన 
ఇందుధరపురందర సురవందితమృదుచారుచరణ ॥1జోజో॥ 


పన్నగేంద్రశయన వర సుపర్ణగకేతన ఘనసం 


పన్న ఘనసురసన్నుత ఆపన్న శరణ్యా జోజో! 
ధరసుదర్శనధర తుషారచరణ శరహరి 

ఘనసారచారుతర యశోవిహార చతుర జోజో 
క్రొన్నన విలుకాని గేరుచున్న చిహ్నమీరియున్న 

నన్నుగ్రన్నతండ్రి ముద్దుమిన్నచిన్నిచెన్న కృష్ణ జోజో! 
లాలీ వరవినోదినీ జోలబాడినపుడెచాల 

మేలుగలిగియుందురందరు బాలగోపాలకృష్ణ జోజో! 


ముద్దువేంకటసూరినయ్య వద్దికతోమమ్మునోట 


ముద్దులకృష్ణ పవ్వళించు ప్రొద్దు సరిప్రాద్దు మీరె జోజో! 


ముద్దుబుచ్చి వేంకటకవి (1850): - ఇతనికి బుచ్చిసూరి అనే పేరుంది. ఇతని తండ్రి 
బుచ్చి నరసయ్య. ఈ కవి కురుమూర్తి స్వామి అర్చకుల్లో ఒకరు. వీరు పండితకవులు. 1959లో 
ఇతని కీర్తనలు కొన్ని ముద్రితం. కురుమూర్తి సేవకొరకు లాలిప్రహరి రచించి అప్పటి సంస్థాన 
ప్రభువు సోమభూపాలుని మెప్పుపొందాడు. 


7 
రామా యిది ఏమయా... 


(కీర్తన-ఆటతాళం) 
రామా యిది ఏమయా - నా మొరనాలకించావది యేమయా 
రామరామనీ నామమును యేమారకను ధ్యానించువాడను 
రామనీనామంబు మరువను కరుణజూపవు కరుణలోలా ॥రామా॥ 
దీనపాలుడవూ ఓ రామయ్యా దివ్యాతేజుడవూ 
దినదినంబును జిహ్వతో నీనామమును పరియించువాడను 
పఠన చేయుచు పరమపదవి జెందెడు కాలంబు వచ్చెను ॥రామా॥ 
భక్తపాలుడవూ ఓ రామయ్యా భక్తాలోలుడవూ 
భక్తపాలుడవనుచునిన్నతి భక్తితోడను పూజ సల్పితి 
పూజసల్పిన కరుణనేది కలుగదాయెను ఏమి చేయుదు ॥రామా॥ 
పుణ్యాజన్ముడవూ ఓ రామయ్యా పృథ్వీపాలుడవూ 
పృథ్విపాలుడవనుచు నిన్నత్రి భక్తితో జనులంతవేడగ 


పాస పెద్దపల్లి బాస ఎల్లదాసుడు వేడంగ రావే ॥1రామా॥ 


రెండు కళ్లు పెద్దమ్మతల్లి పోసిపోయాయి. వీరి ఆధ్యాత్మిక గురువు తంబళ్ళ నరసింహయ్య 
(పెద్దపల్లి). వారి గ్రామంలోని ఎత్తపుసరస్వతమ్మగారు రోజూ భారత, రామాయణాలు పఠనం 
చేస్తే విని వీరు కంఠస్థం చేసారట. ఎల్లదాసుకు తాళ, శబ్దపరిజ్ఞానం ఎక్కువ. అందువల్ల 
భజనలో ఎవరైనా అపశబ్దాలు పలికితే తాళాలు గుంజుకునే వారని చెప్తారు. ఎల్లదాసు 


స్తానిక బుగ్గవేంకటేశ్వరస్వామిపై కీర్తనలు రచించారు. 
థి ౧ కే 


8 
తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి = 
(కీర్తన-ఏకతాళం) 

తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి నన్నిక బ్రోవరా 

దురితహర రాఖేందు ముఖ సురబ్బందవందిత శ్రీధరా ॥తిరు॥ 
ఏడుకొండల వేంకటేశ్వర అండజాధిపవాహనా 

ఏడ జూచిన లేరు నీ సరి వారు ఈ జగమందునా ॥తిరు॥ 
జలజ భవనుత నీలజలధర నీలదేహ పరాత్సరా 

కలుషహర సలమేల సలలిత వాల కమల మనోహర ॥తిరు॥ 
కుందరదగోవింద సిరిసిరి మందిరాశ్రితచందనా 

సుందరాంగ ఇందిరావర యిందుధర భవమోచనా ॥తిరు॥ 
సామజాధిప వరద పెద్దపల్లి దామదేవ కృపాకరా 

సామగానాలోల సద్గుణజాల కరధ్భత మందిరా ॥తిరు॥ 
పరమపావన శరణ కరుణాభరణ సారసలోచనా 

వరదకవి పరిపాల శరనిధి కేలమణిమయభూషణా ॥తిరు! 


వంగీపురం వరదదాసు (1904-1973)%- స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దపల్లి. 
పెద్దపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామిపై వరదదాసు “వేంకటేశ్వర భజనమాలి ను రచించారు. అది 
అముద్రితం. ఈ కవి 'సుదీర్ణ రామాయణకీర్తన' రచించినట్లు తెలుస్తుంది. 


డా వీ. భాన్సు రయోగి 9 


అవధూత ఆర్తి వినుమా... 
(తత్వం) 

అవధూత ఆర్తి వినుమా కవిచంద్రసార్వభౌమా 
నిను నమ్మినాము మేము నిరతంబు ప్రేమబూనూ అవ॥ 
నీలోని త్యాగగుణమూ వర్ణింపలేను తండ్రీ 
సమ భావగుణమునీలో సాక్షాత్తు జూచినానూ ॥అవ।॥ 
అష్టాంగయోగములో అనుభూతి బొందినావూ 
నిష్టాగరిష్టుడావూ సాష్టాంగవందనాలు ॥అవ॥ 
సంసారబంధమీడి హంసోహమందుగూడి 
సంశయములేనిబోధ సత్యంబు దెలిపినావూ ॥అవ।॥ 
నీరూపురేఖలకళలు యెవరందుగానరావూ 
చిరునగవు ఎంతొ అందం బహుచిత్రమైనవదనం ॥అవ॥ 
నడివయసుదాటగానే మమువదలివెల్లినావూ 
ఇపుడెవరుమాకుదిక్కూ సూక్షంగమమ్ము బ్రోవూ ॥అవ॥ 
గురుదత్తమూలమంత్రం జోగయ్య ఇచ్చినాడూ 
మోక్షాన్ని కలుగజేసే మార్గాన్ని జూపినాడూ 1 అవ॥ 
పుట్టింది తాళ్ళపల్లి పెంచింది కవుల తల్లీ 
జగజనని అండనుండి జయభేరి గొట్టినావు ॥అవ॥ 
భావంబులోన నాకూ తోచింది వ్రాశినానూ 
లక్ష్మణుని అండనీవై రక్షింపగోరినానూ ॥అవ॥ 


భరతలక్ష్మృయ్య : - ఇతను పరమ నిష్టాగరిష్టుడు, ఆయుర్వేద వైద్యుడు. ఇతని స్వస్థలం. 
నాగర్‌కర్నూల్‌ జిల్లా గుడ్లనర్వ గ్రామం. గురువులు రామేశ్వరానందగిరిస్వామి, ఇమ్మడిజెట్టి 
చంద్రయ్యగార్లు. వీరు యక్షగానాలునేర్పే గురువు. ఎన్నో కీర్తనలు రచించినా అముద్రితం. 
ఇమ్మడిజెట్టి చంద్రయ్య గారిపై రాసిన తత్త్వం ఇది. ఈయన 2014లో కాలధర్మం చెందారు. 


10 
నామమె కులుకవె జలా... 
(తత్వం) 
నామమె పలుకవె జీవా భగవన్నామము పలుకవె జీవా ॥నామ॥ 
ఎన్ని పేర్లతో పిలిచిన గాని ఎన్ని విధాల పూజించినాగాని 
నామ మొక్కటే దైవ మొక్కడే అది కనుగొని మసలుము జీవా 
పంజరమ్వుపై ప్రేమతోడుత పలుకును చిలక పలుకులు ఎన్నో 
దేహము మీది ప్రేమతో జీవి బంధాలకు బలియౌతున్నాడు ॥నామ॥ 
నిజమును గనుము మార్గముగనుము బంధాలన్నీ త్రెంచుకొ జీవా 
ఇంద్రియ భోగాల ఉరిత్రాడు నీ మెడ పై బిగిసిన కనలేవా 
నామస్మరణతో నిశ్చలభక్తితొ త్రెంచుకొనుమురా ఆ త్రాడు 
నవద్వారాలలో బంధినైతినని బాధపడకుమా ఓ జీవా ॥నామ॥ 
దశమ ద్వారపు దాపుల కెలితే బంధవిముక్తము కలుగునురా 
ఆత్మ-నీలో పరమాత్మ నీలో ఒకే చోటునే యున్నాడు 
అహంకారమనె పరదా చాటున అగుపించడు ఆ పరమాత్మ 
పరదా తొలిగిన పరంజ్యోతి ఆ పరమాత్ముని కనుగొందువు జీవా ॥నామ॥ 
సాయిలు జీవుడు శ్రీ కురుమన్న దేవుడు దేవుని సన్నిధి జీవికి పెన్నిది 
నామము నీదీ స్మరణే నాదీ ముక్తిని యొసగే భారము నీదీ 
సాయిలు బ్రోచుట సర్వేశ్వరునిది-కురుమతిగిరి కురుమన్న సామిది ॥నామ।। 


బెల్లంసాయిలు (జననం: 1940):- మహబూబ్‌నగర్‌జిల్లా అప్పంపల్లి వీరి స్వస్థలం. 
పెద్దనాగన్న సత్యమ్మలు ఇతని తల్లిదండ్రులు. ఈయన కురుమూర్తిస్వామి భక్తుడు, 
జానపదకళాకారుడు. వీరు 24 భజనగీతాలు, జోలపాట, లాలిపాట, మంగళహారతి 


రచించారు. ప్రస్తుతం అప్పంపల్లిలో ఉంటున్నారు. 


[1 
మారుతి! అనిల కుమారా! 


(కీర్తన) 
మారుతి! అనిల కుమారా! హరి మర్కట మర్కట ధీరా 
సుర వినుతా! వర చరితా పర శౌర్య పరీహారా! ॥మారు॥ 
శ్రీ సీతాపతి దూతా! భవ చింతాశోక కృతాంతా! 
హే ఫలదా! హే వరదా! హే హనుమంత! ప్రశాంతా! ॥మారు॥ 
అర్జున ధ్వజ సంవాసా! భీమాగ్రజ! 
సుందరహాసా! వీర వ్రతా! విశ్వ పితా! ॥మారు॥ 
శత్రు భయంకర వేషా! తింత్రిణి ఘట్ట నివాసా! 
ఘన దివ్య శరీర విలాసా! ॥మారు॥ 
బలధామా! పరభీమా! నిరతిశ యాత్మ ప్రకాశా! 


వెల్లండసత్యనారాయణ :- నాగర్‌ కర్నూల్‌ జిల్లా మంగనూరు వీరి స్వగ్రామం. 
14. 05.1956 లో వీరు రామేశ్వరరావు, వెంకటలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. విశ్రాంత 
ఉపన్యాసకులైన వీరు సురభిమాధవరాయలు రచించిన చంద్రికాపరిణయం అనే కావ్యంపై 
సమగ్ర పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. మక్తల్‌, మద్దిమడుగు, బీచుపల్లి, ఊరుకొండ, 
చింతరేవుల హనుమద్దేవాలయాలను సందర్శించిన వీరు ఈ ఐదు క్షేత్రాలలో కొలువైన 
ఆంజనేయస్వాములొక్కొక్కరిపై 108 భక్తిగీతాలు రచించారు. అనేక పద్యకావ్యాలు రచించారు. 


ప్రస్తుతం హైద్రాబాదులో ఉంటున్నారు. 


12 

చిత్తవృత్తిని మానవలెనన్నూ... 

(తత్వం) 

చిత్తవృత్తిని మానవలెనన్నా సద్గురునిచెంత ఉత్తమోత్తమ సాధనెరుగన్నా ॥చిత్త॥ 
భ్రాంతి యుక్తంబైన జగమని భ్రమలు వీడి శ్రమలు నొందక 
యంత్ర నిర్మిత విగ్రహము వలె మంత్రమెపుడు మనన జేయుచు ॥ చిత్త। 
సర్వవ్యాపకమైన ఆత్మ చిత్తముందున వ్యక్తమగునని 
పర్వతోగ్రము పైన నిలిచి సర్వసుఖదు:ఖములు విడిచి చిత్త! 
కొమ్మ విడిచి కోతి ఇంకొక కొమ్మపై తిరుగాడునట్లని 
దేహమొదలి జీవుడింకొక దేహమై జన్మించుననుచును చిత్త! 
ఆత్మ రూపములగుచు సకలపదార్థముల భావించుచుండియు 
ఆశరహితంబైన ఉత్తమ శాంతి సౌఖ్యము నొందగలమని ॥ చిత్త! 


కర్నాటిరఘురాములుగౌడ్‌ :- ఈ కవి కల్వకుర్తితాలుకాలోని గుండ్లగుంటపల్లి నివాసి. 
1956లో రామకిష్టయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 1980లో అమరావతి నుండి 
బోధానందేంద్రులస్వామివారు సంచారవశంగా రఘురాములుగౌడ్‌ గ్రామానికి వస్తే వారివల్ల 
హనుమద్భక్తి కుదిరింది. ఊర్కొండ ఆంజనేయ శతకం, శ్రీరామశతకం, జీవాత్మశతకం 
వంటివి ఇతని ఇతర రచనలు. 


(లాలికీర్తన -శంకరాభారణం-ఆదితాళం) 
లాలి శంకర బాలవిధుమౌళే, ఫాల కలిత కీలె 
తామరపాల కరధ్భతశూల కాలకాల మౌనిజాల హృత్మీలాల జయ 
శ్రీకపాలిన్‌ వనమాలిసుతా ఖేల కలోత్తాల హిమాంగా లింగితశైల తనయా 
హేలాంకిత హాలాహలకూలంకష కీలనాతివేల బాలచౌల భవ్యశీల 
సర్వమూల జయ లాలిర్మంగళా లయాసదైలబిల మేళన ప్రహేలచిత్త 
భూలయానుద్వేల లాలసా లీలా లాస్యలోల. రుండమాలి రస్మాన్‌ పాలయ 
త్రయీలసిత సౌలభ్య తత్వాలోడన శ్రీ కుమార సుకృత్యాలంబన 
సంపత్సమున్మీల దలంపూర బ్రహ్మేశ కాలాహిభూష సద్దక్త శ్రీ లాంఛన 
పాప ప్రక్షాళక సృష్టిస్థిత్యాదిపాలన దయాలవాల 
పన్నగాధి రాజశయన... 
(కీర్తన -త్రిపుట) 
పన్నగాధి రాజశయన, పంకజాత పత్రనయన 
నిన్ను నమ్మి యున్న వాడ, నన్ను కృపాదృష్టి జూడ 
ఎన్ని విధముల సన్నుతించిన బన్నముల నెడ బన్నిపోవక 
ఉన్నగతి ఇది చన్నే అహహా వెన్నదొంగిలి తిన్న దొరవై 
తిన్నగానీసంపన్న పదములన్నెరిగి ధ్యానమునెరపన్‌ 
గన్నె మదినే గొన్నదియాపన్నిరసమది క్రన్న పసన్న మంజుల వచనా 
శ్రుతి పదార్థ గుంజద్రసనా విగలత్మంజసదా 
స్మత్సాప పుంజభంజన త్రిభువన రంజన నిరతస్సురిత 
నిరతాలంపుర వరశరణా హరిహయముఖ సురనుతచరణా 
గురు సంసరణాంబుధి తరణా సురుచిర కుమార శరణు 


13 


1లాలి॥ 


1లాలి॥ 


1లాలి॥ 


1లాలి॥ 


॥పన్న। 


॥పన్న। 


॥పన్న 


॥పన్న। 


॥పన్న। 


గండ్రకోటకుమారస్వామిశాగస్తి పాదులు(20వ శతాబ్దం ప్రారంభం) :- ఈ కవి 
అలంపూరులో ఉండి జోగులాంబ ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి చేసారు. సంస్కృతం, తెలుగులో 
గొప్ప పండితుడు. అలంపూరుజోగులాంబ, బాలబ్రహ్మేశ్వరులపై మొదటకీర్తనలు రచించింది 


ఈయనే. 


14 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


హరే రామకృష్ణా గోవింద... 


(కీర్తన-శంకరాభరణం-ఆదితాళం) 
హరేరామ కృష్ణా గోవింద రామ కృష్ణ హరే 
సరోజ దళనయన రాజశేఖర వరారోహమంత్ర రాజశేఖర 
మురాసురాంతక ధరారిసన్వుత పురారిసఖ సుందరాంభుజ 
కరోల్లసిత శంఖ చక్రయుగ శ్రీవర ఘనాఘనశరీర సురుచిర 
విరోచనాత్మజ విరాజిత విభావ హరే ధరామరపత్తి వినుత శ్రీ 
నీలాలక గోపాలబాల శ్రీలోలయదూద్వహ లోకపాలశ్రీ 
జలజాలయసంకలితోరస్థల ఫలక మృగీమదతిలకాంచితశ్రీ 
నందనందనా నందాత్మక గోవింద సునందనందిత పదయుగళ 
పారవారాగంభీర మేరుగిరిధర మందరోద్ధ్దారవిహార 
మణిమయ భూషణ మధురసుభాషణ వననిధిశోషణ వారణపోషణ 
మంజుకలాపా నిరంజనరూపా ఆంజనేయకరకంజపదద్వయ 
కామకోటి సంకాశ సురూప రామ రామ భీమపరాక్రను 
ఖండపరశు కోదండ విఖండన మండితనవ మణికుండల వందిత 
సురేంద్ర మణిమయ రామణీయక శిరోరుహాంచన విరాజిత పింఛ 
మురారి కురుమతి ధరాలయ శ్రీధర శ్రీరామ భూవరాత్మక 


॥హరే॥ 
॥హరే॥ 
హరే! 
॥హరే॥ 
॥హరే॥ 
॥హరే॥ 
॥హరే॥ 
॥హరే॥ 
॥హరే॥ 


॥హరే॥ 


పుసులూరు రాఘవాచార్యులు - ఈ కవి సీతారాంభూపాల్‌ (1857-1915) మరియు 
శ్రీరాంభూపాల్‌గార్ల (1915-30)కాలంలోని ఆస్థాన సంగీత విద్వాంసులు. రాణీ భాగ్యలక్ష్మమ్మ 
ముద్రించిన కురుమూర్తి కీర్తనల్లో రాఘవకవి రచించిన 21 కీర్తనలు చేర్చారు. ఈ కవిని 
తిరుపతి వేంకటకవులు 'సంగీత సముద్రుడు” అని పిలిచారు. రాగ, తాళాల పరిజ్ఞానంతో 


సుదీర్ససంసృృతసమాసాలతో సాగిన ఈ కవి కీర్తనలు కొన్నే లభించడం మన దురదృష్టం. 


ఇతడేరా శ్రీగురుశంకారుడితడేర... 
(కీర్తన) 

ఇతడేరా శ్రీ గురుశంకారుడితడేరా 
చంద్రశేఖర భక్తి వరదుడై శరణునే 
కరుణింపబూనిన కారణ శ్రీగురు 
అండపిండము బ్రహ్మాండములోపల 
పండువెన్నెలవాలె నిండి వెల్లినగురు 
సూత్రమనియెడి మరుగూ సూక్ష్మము నెరిగించి 
నేత్రకమలమునందూ నిండి వెల్లినగురు 
పాలభాగము నందు పాపను జూపించి 
ఫాలాక్షుడితడాని పదము జూపిన గురు 
పాటీగ సూక్షానుభావము నెరిగించె 
సాటిలేనటువంటీ చక్కాని శ్రీగురు 
విరవిగ తాడూరు పురమందు శరణూడౌ 
వరబుచ్చయాఖ్యని వరదుడయ్యిన గురు 


15 


॥1ఇత॥ 


॥1ఇత॥ 


1ఇత॥ 


॥ితే॥ 


॥ిత॥ 


॥ితే॥ 


కొల్లూరిబుచ్చయ్య శరణు (1928 ప్రాంతం) : - ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా తాడూరు 
గ్రామస్థుడు. లింగమ్మ, లింగయ్య ఈతని తల్లిదండ్రులు. తాడూరులో భోగలింగచయనులు 
స్థాపించిన శివాలయం ఉంది. 'భోగలింగేశ్వరకీర్తనలు” పేరుతో ఈ స్వామిపైనే కీర్తనలు 
రచించాడు. వీరి కృతిలో 197 కీర్తనలు ఉండి, 5 భాగాలుగా విభజింపబడి ఉంది. మూడవ 
భాగంలో తత్వాలున్నాయి. ఈ సంకీర్తనలను తరుణికల్లు కాశనారాయణసిద్ద్ధాంతి, 
మూసాపేటకవిలింగయ్య కలిసి పరిష్కరించారు. 1940లో కొండా శంకరయ్య (ప్రెస్‌లో ఈ 


పుస్తక ముద్రణ జరిగింది. 


16 తెలంగాణ పదనంకీర్థ్గనలు 
a 


(భగవద్దీత కీర్తన) 
శ్రీకురుక్షేత్రమందు సంజయా! చేరి యుద్దము సల్పగా 


నా కుమారులు, పాండవుల్‌ గుమిగూడి యేకరిణి పోరాడిరి ॥శ్రీకురు॥ 
అని యడుగు ధృతరాష్త్రుని సంజయుడు గని యుద్ధవార్త లెల్ల 

వినుపించె తనకు మున్ను వ్యాసుడిచ్చిన దివ్యదృష్టివలన ॥శ్రీకురు॥ 
వ్యూహాకృతిగనుండిన యా పాండవుల సైన్యములను గాంచి 

ఊహించి నీ కొమరుడు ద్రోణునియొద్ద సిద్ది జెప్పెను ॥శ్రీకురు॥ 
ఆచార్య! నీ శిష్యుడు ద్రుపదరాజాత్మజుడు బలవంతుడు యోచించి 

యీ వ్యూహము పన్ని నాడు పాండు సైన్యములను ॥శ్రీకురు॥ 
పాత సేనల వీరులు భీష్ముండు పార్టుండు ద్రుపదరాజు దండి 

సాత్యకి విరాట చేకితానుండు. కాశీవిభుండు ॥శ్రీకురు॥ 
పురుజిత్తుదుష్ట కేతు నాకుంతిభోజుండు, శైత్యనృపతి, మరియు 

ధామన్యువిభుడు నాయుత్తమౌజాధిపతియు ఘనులు ॥శ్రీకురు॥ 
శూరాగ్రణులు ద్రౌపతీసుతులు; మరి వీరుడా యభిమన్యుడు వీరే 

మహారథికులు యుద్దమున వెనుదీయువారుగారు ॥శ్రీకురు॥ 
నావారియందు నీవు సురనదీనందనుండును కర్ణుడు ఆవికర్ణుండు 

కృపుడు నీసుతుండల సౌమదత్తి బలుడు మటి యనేకులు ॥శ్రీకురు॥ 
శూరులు శస్త్రాస్తమంత్రకోవిదులు గలరు దురమునను పోరువారు 

నా కొరకు మరణంబు లెక్కగొనరు మన సైన్యమే గొప్పది ॥శ్రీకురు॥ 
పాటింపమరి భీష్మ రక్షితంబు గనుక 

పాండవ సైన్యము స్వల్పంబుగద భీమ రక్షితంబు ॥శ్రీకురు॥ 


ములికిరెడ్డిగారి అల్నూరిరెడ్డి (జననం క్రీ.శ.1891):- ఈ కవి గద్వాల జిల్లాలోని 
అలంపూరు తాలుకా చెన్నిపాడులో జన్మించాడు. హనుమంతరెడ్డి ఇతని తండ్రి. వీరు భగవద్గీతా 
గేయామృతం పేరుతో సుదీర్హ కీర్తన రచించారు. వైకుంఠనారాయణ శతకం, హనుమచ్చతకం 


వీరి ఇతర రచనలు. 


17 
(తత్వం) 

రూపాయ ఒక రూపాయ ఇది ఎంత మాయల రూపాయ 

ఎట్టనిరాగి తెల్లని వెండి కరిగి మహత్తున కలిసి ఏకమైనా రూపాయ 

బ్రహ్మానందంబనెపడిచ్చు లోపల పోగరలొన్నెలదించిన రూపాయ 

మాయామిథ్యామధ్యనగూడి కాయంబనె రెండుర్మలు కలిసొక రూపాయ 

అంతరింద్రియములన్నిగూడుకొని పంతమునాలుగు పావలాలాయెను 

శంకలేకషట్టక్రములనియెడు సంకటమనకార్ణంకాలాయెను రూపాయ 

జోడుగూడి అష్టాత్మలనియెడి చూడనెనిమిది బేడలు గలిసొక రూపాయ 

అసి పదషోడశి అర్ధంబనియెడి విశదముపదహార్వీసాల్లలిసొక రూపాయ 

వచనస్టూలవింశతిచతురుల ఇరువదినాలుగు కుచ్చాల్‌ గలిసొక రూపాయ 

తత్త్వము షణ్ణవతీధ్యాయాయను తొంబదియారు పైసలు గలిసొక రూపాయ 

పంచపాశతిలోనోంకారంబుసంచి తఉన్మానక్షర ముద్రొక రూపాయ 


దండివీరగురు డుండజూపిన ఖండాఖండము కొండదాసుని రూపాయ 


కొండోజుకొండయ్య (1923-1973)- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా కల్వకుర్తి దగ్గరున్న 
చౌటరేవల్లి నివాసి. యతిరాజులు, లక్ష్మమ్మ ఇతని తల్లిదం(డ్రులు. కొండయ్య 
యక్షగానరచయిత, తత్పకవి. ఇతని రచనలు అముద్రితాలు. 


18 


గోవిందం శ్రీరామచంద్రం.. 


(కీర్తన) 
గోవిందం శ్రీరామచంద్రం 
గోవిందయనుచు నా భావముతో 
మీ పాదసేవే ముఖ్యంబని యేవేకళదలతు 
నిరతము నీ దివ్య చరణ పద్మములను 
స్మరణగావించెద కరిరాజరక్షక 
మందర ధరశరదిందుసన్నిభముఖ 
కందర్పశతకోటిసుందరాకార 
ధాతి జనకసరోజాత సన్నిభనేత్ర 
పాలితహరణసాకేతపురీశ్వర 
పాలితనిర్ణరజాల శ్రీ నారదశైలనివాస 
హితులాత్మజార్ణిత శ్రీ గోవిందం 
వాసుదేవమందహాసనాగేశ్వర 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥గోవి॥ 
॥రోవి॥ 
॥రోవి॥ 
॥గోవి॥ 
॥గోవి॥ 
॥రోవి॥ 


॥గోవి॥ 


పటేల్‌ మన్నెనాగయ్య (క్రీశ.1850): - ఈ కవి జన్మస్థలం నాగర్‌కర్నూల్‌జిల్లాలోని 
గొరిట గ్రామం. నారదగిరిలక్ష్మణదాసు శిష్యుడు. వారి కోవలోనే సంకీర్తనలు రాసేందుకు 
పూనుకున్నారు. “నారదగిరి వేంకటేశ్వర భజన కీర్తనలు” రచించాడు. 57 అముద్రిత కీర్తనలు 
ఉన్నాయి. ఒక కీర్తన దానిక్రింద సీసపద్యం రాశారు. 'లలితదరహాస నారదాచల విభుదరంజిత 


లోకేశ వెంకటేశ అనే మకుటంతో ఈ పద్యాలు ఉన్నవి. 


హరహరయనవేమనసా... 
(కీర్తన) 

హరహర యనవే మనసా హరించు పాపము తెలుసా 
శివశివ యనవే మనసా నీ చింతలు బాపును తెలుసా 
దేవదేవ మహదేవ సుదేవ ఆదిదేవ అనంత 
రూప సకల లోకపూజిత సర్వేశ్వర యని 
భూతనాథుడా బుధజన విభుడ ముక్కంటీశుడ మునిజన వందిత 
త్రిశూలధారి త్రిభువన పూజ్య భస్మాంగరాయ భవభయ హరణ 
పాపనాశా పార్వతి రమణా పన్నగ భూషణ పశుపతి దేవ 
పాలించి బ్రోచిన పరమేశ్వర పాలాక్ష దేవుని పాదము లిడక 
అసుర పూజిత హరహర శంకర సురలను గాసిన శివశివ నామము 
ప్రమద గణముల ప్రాణనాథుడ గరళ కంఠుడ గంగాధర హరయని 
ఇష్టదైవమని యిలలో నిన్ను కష్ట కాలమున కాపాడువాడవని 
ప్రణవమైనది ఓం కార నాదం కరుణా సాగర కరి రాజ విభుని 
దాసుల నేలిన దయామయుడవు మృత్యుంజయుడ ముక్తినొసగవే 


(ma 


దివ్యలింగమే దీనుల వెలుగై శ్రీశైలేశ శ్రీ మల్లికార్జున యని 


19 


॥హర॥ 


॥హర॥ 


॥హర॥ 


బస్వోజు లక్ష్మణాచారి (జననం: 26.07.1969): ఈ కవి స్వగ్రామం నాగర్‌కర్నూల్‌జిల్లా 
కొల్లాపురం తాలూకా నర్సాయిపల్లి. సుభద్రమ్మ, బుచ్చయాచారి వీరి తల్లిదండ్రులు. భజనల పై 
ఆసక్తి వల్ల 'శివ సంకీర్తనలహరి” పేరుతో కీర్తనలు రాసినారు. సింగోటం లక్షీనరసింహస్వామిపై 


“త్రీ లక్ష్మీనృసింహశరణు శరణు” అనే మకుటంతో పద్యాలు రచించినారు. అన్నీ అముద్రితం. 


20 
బుధులారా! వినుడీ... 
(కీర్తన) 
బుధులారా! వినుడీ సత్మథ్రాభారతముమీకు ॥బుధు॥ 
విదితాముగనుదెల్వేదా! 
రామేశు నెమ్మదిలో ఇమ్మహిగొలచెదా! 
పార్వతిపుత్రవదూక పూజించెదా! ॥బుధు॥ 
పూర్వకవుల హృదయాములో దలచెదా 
ఆర్యుల పాదసదనామునకు మ్రైక్కదా! 
తప్పులున్నాసదరిమాటన వేడేదా! ॥బుధు॥ 
సదయహృదయుడు పరీక్షిత్తు నాకు 
ఇదివైశంపాయనుడరసిచెప్పెనులె కుదురుగను 
కురుపాండవేయులు కూర్మితోడుత జననమంది ॥బుధు॥ 
చెదరనుశ్రీ హస్తినాపురిచేరి నివశించుచున్న సంగతి 
వలనొప్ప ధర్మనందనుడు తమ్ములగూడి వెళ్ళాము కరుదెంచియు 
వారణవతిని వేడుకతోజొచ్చియు లక్షాగ్భృహము గాల్డ్జగా 
చనుదెంచియు ఏకచక్రపురి కేగి బకునిజంపియు ॥బుధు॥ 


వెంకటంపేట కమ్మరినర్సింహులు(18వ శతాబ్దం):- ఈ కవి కల్వకుర్తి తాలుకాలోని 
వంగూరు నివాసి. వీరు సంకీర్తనకవి, అంధుడు. సూరదాసులా భగవద్దర్శనం చేసి సంకీర్తనలు 
రచించాడు. సీసమాలికలాగా సంకీర్తనల్లో 18పాదాల మాలికాసంకీర్తన రచించి కొత్తదారి 
వేసాడు. ఇతని “మహాభారతసంకీర్తని కొంతభాగం ప్రస్తుతం లభ్యం. 


డా. వి. భాన్సురయోగి 21 


(కీర్తన) 
రావేలనన్ను బ్రోవా బిరాన గురుదేవా ॥రావే॥ 
రావేల నన్ను బ్రోవ కేవల సుస్వభావ ॥రావే॥ 
రావమికేదిత్రోవా బిరానగురుదేవా ॥రావే॥ 
దండాకమండలధారఖండారి విభవధీర ॥రావే॥ 
పండితజనోద్దార బిరానగురుదేవా రావే! 
వనమాలాంచితవక్ష ఘనసుగుణాన్వివత పద్మాక్ష ॥ఘన॥ 
మనుజావతార దీక్ష బిరాన గురుదేవా ॥రావే॥ 
ధరసోలీపురధామా నరసింహయోగినామ ॥నర॥ 
గురుకృష్ణార్యసుప్రేమ బిరాన గురుదేవా రావే! 
జ్ఞానాకవీంద్రపాలదీనభక్తానుకూల ॥దీన॥ 
మానిత మౌనిలోలా బిరాన గురుదేవా ॥రావే॥ 


వెల్గొండ జ్ఞానదేవకవి (1920-1974):- ఈ కవి నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్లగొండ 
గ్రామస్సుడు. నారదగిరియమ్మ, రంగయ్య ఇతని తల్లిదం[డ్రులు. వట్టెం పావకవి 
విద్యాగురువుకాగా, ఉప్పరిపల్లి కృష్ణదాసు కారణగురువు. అజామిళోపాఖ్యానం, భీమపార్థివం, 
మాయారావణ, అంబరీషోపాఖ్యానం, కౌశికముఖం, సావిత్రి, చిత్రాశ్వం, కృష్ణరాయబారం, 
సతీతులసి, రామాంజనేయ నారద గర్వభంగం, _ఉప్పరిపల్లి కృష్ణదాసు జీవితచరిత్ర 
(హరికథలు) హరిభజన కీర్తనలు, ఆంజనేయభజనలు త్రీ మత్మురుమూర్తి పూజావిధానం, 
ఆంజనేయ పూజావిధానం, జానకీపతిశతకం, పాలెం వేంకటేశ్వర శతకం ఈ కవికృతులు. 
గురువు ఉప్పరిపల్లి కృష్ణదాసులాగానే ఇతడు కూడా చక్కని కీర్తనలు రచించాడు. 


22 


గురుపూజసేయుమమ్మ... 


(తత్వం) 
గురుపూజసేయుమమ్మ గురుకీలెరుంగవమ్మా 
పరతత్త్వ సారమెరిగి పరమాత్మ జేరుమమ్మా 
మాయాశరీరమందూ మమకారముంచకమ్మా 
నీయందే ఆత్మ సుఖము నిరతంబు గాంచుమమ్మా 
నేమంబు మారహరుని నీలో భజింపుమమ్మా 
కామాది శత్రువులచే కష్టాలురావు సుమ్మా 
నీకెవరు లేరటంచు శోకంబు చెందవమ్మా 
నీకున్న దిగులు శివుడు పోకార్షి బ్రోచునమ్మా 
కలిమాయచేతచిక్కి కన్నీరు దీయకమ్మా 
తలమాయసోకనట్టి ఘనయోగమెరుగుమమ్మా 
భ్రూమధ్యమందు చూపు పొలుపారనిల్పవమ్మా 
సోమార్కమహిత కాంతిసొంపార జూడుమమ్మా 
సిరులంచుమేడలంచు మురిపంబు చెందకమ్మా 
గురుమూర్తి శంకరమ్మ చరణాలు వీడకమ్మా 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥గురు॥ 
॥గురు॥ 
॥గురు॥ 
॥గురు॥ 
॥గురు॥ 


॥గురు॥ 


ఇమ్మడిజెట్టీ చంద్రయ్య (1984-1997): - ఈ కవి నాగర్‌కర్నూల్‌ జిల్లా తాళ్ళపల్లి 
గ్రామస్స్టుడు. అనంతమ్మ, వెంకటయ్య వీరి తల్లిదండ్రులు. విద్యాగురువు గంగాపురం 
హనుమచ్చర్మ. చంద్రయ్యగారు ఆయుర్వేద, జ్యోతిష, యోగవిద్యల్లో నిష్ణాతుడు. 
పోకూరికాశీపతిగారి దగ్గర కవిత్వమభ్యసించాడు. శిరీషన గగండికామాహాత్యం, కర్పరాద్రి 
మాహాత్యం అనే రెండు ప్రొఢకావ్యాలు రచించాడు. ఇవి ముద్రితం. హరికథలు, సంకీర్తనలు 


రచించాడు. అవి అముద్రితం. వీరి ముద్రిత శతకాలుకూడా ఉన్నవి. 


23 
ఎంతబీదవాడే శివుడు... 
(కీర్తన) 
ఎంతబీదవాడే శివుడు ఓ పార్వతిదేవి 
ఎంత బీదవాడే శివుడు గంతకొడెనెక్కినాడు ॥ఎంత॥ 


అంతరంగమూనా ఉన్న ఇంతిని గూడుకొన్నవాడు 


నిరంతరంబు కొండ నడుమ ఒంటరిగ కూర్చున్నాడమ్మా ॥Dంత॥ 
జిట్టెడంత పైనగోచి బట్టగానక మేనెల్లాను 
పట్టెదంతపులి చర్మాల అట్టగా ధరియించినాడమ్మా ॥ఎంత॥ 


బాగుగా నవరత్నపద్మహారమూలు తనకులేవా 

నాగుబామును మెడలొ జుట్టి రాగిపోగులు బెట్టినాడమ్మా ॥1ఎంత॥ 
పొందుగా శిరమందుదాల్దేటందుకు తలపాగలేకా 

ఇందికుచ్చుల చిన్ని ముద్దుల చందమామను పెట్టినాడమ్మ ॥ఎంత॥ 
ఇల్లు ఇడుపు లేదా తనకు ఎల్లకాలము ఏమారకా 

కల్లగాదుర కవిలింగయ్య ఉల్లమున నివసించినాడమ్మ ॥ఎంత॥ 


మూసాపేట కవిలింగయ్య (క్రీ శ. 1940 ప్రాంతం):- ఈ కవి ఇంటిపేరు మూసాపేట. 
అది ఇంటిపేరో, గ్రామం పేరో తెలియదు. మహబూబ్‌నగర్‌జిల్లా భూత్పూరు ప్రక్కనున్న 
మూసాపేటకు ఇతనికి సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. కొల్లూరు బుచ్చయ్యశరణు రాసిన 
“భోగలింగేశ్వర కీర్తనలు” పరిష్మరించినవారిలో కవిలింగయ్య ఒకరు. ఈ కవిలింగయ్య 
గోపాల్‌పేట చంద్రగుండమఠం పీఠాధిపతి చంద్రశేఖరయ్యగారి శిష్యుడని తెలుస్తున్నది. 


24 
మంత్రపుష్పమును గైకొను... 
(కీర్తన -భీంప్తాస్‌-ఆది) 
మంత్రపుష్పమును గైకొను - దేవ 
మహిత సుస్వభావ - దేవ మా మంత్ర 
యంత్ర తంత్ర త్రయముల భయమణుచుదీవె 
కావదేవ మునులు రుషులు - పరిజనులు ॥మంత్ర॥ 
భక్తులనుదినము భజనసేయ 
ఘనమున నారద గానము వెలయగ 
కడు మోదము సేయ- దేవ ॥మంత్ర॥ 
మురుయుచునర్దక వరులును 
వింజామరములు - వీచుచుండ సరగులేక 
సేనాధి నాయకుడు సరస నిలిచియుండ- దేవ ॥మంత్ర॥ 
కొలువు దీర్షియును గూర్లొనుము 
నారద కుధరాధిప ధీర జలజనాభ 
సీతమాంబగురు పూజిత చరణ - తారహార- దే ॥మంత్ర॥ 
చారు కృపారస పూర హృదయ కంసారి 
భయవిదార నారాయణ దాసర్పించెను 
శృంగారనిధి గంభీర దేవ మంత్ర! 


నారదగిరి నారాయణదాసు (1890 ప్రాంతం):- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా వట్టెం 
గ్రామస్టుడు. నారదగిరిసంకీర్తనకవుల్లో ఒకడు. నారదగిరిపీఠం బాధ్యతలు చేపట్టాక వారి 
పూర్వీకుల దారిలోనే నడుస్తూ, చక్కని కవిత్వంతో 25 సంకీర్తనలు రచించాడు. సంస్కృత 
సమాసాలతో సలక్షణంగా ఉన్న కీర్తనలతో పాటు, చివర పద్యాలు, లాలిపాటలు, హెచ్చరికలు, 
మేలుకొలుపులు ఉన్నాయి. 


డా. వి. భాన్సురయోగి 25 


కృష్ణజనార్షనా కుజనాళి... 
(కీర్తన) 

కృష్ణ జనార్దనా కుజనాళి మర్ధనా 
విష్ణు స్వరూప ధృత విమల గోవర్ధనా కృష్ణ! 
కృత దివ్యమగు భక్తినీ దలచి మిమురక్తినీ 
అవ్యయానంద పదమందేదాసక్తినీ కృష్ణ 
సరసుడవని వింటినీ సన్నిధిలో నుంటినీ 
గురుతర ఆనందమగు గోప్యమును గంటినీ ॥కృష్ణ॥ 
కలుషములు ద్రుంచవే కాచి రక్షించవే 
మొలుక నవ్వుల ముద్దు మోము జూపించవే ॥కృష్ణ॥ 
కోరి శరణంటినీ భారకుడవంటినీ 
నారదాచల మందిరుడవనివింటినీ కృష్ణ 
దోసముల యెంచకే గాసి జెందించకే 
ఆశించియున్న కుప్పదాసును పాలించవే కృష్ణ జనార్దనా కృష్ణ 


గంధంకుప్పదాసు (1875 (ప్రాంతం):- కుప్పదాసు మొదట నాగర్‌కర్నూల్‌జిల్లా 
బిజినపల్లిలో, ఆ తర్వాత ఆవంచలో జీవించినట్లు తెలుస్తుంది. కుప్పదాసు నారదగిరి 
లక్ష్మణదాసు శిష్యుడు. ఎన్ని కీర్తనలు రచించాడో తెలియదుగాని 38 కీర్తనలు, ఒక 
పూజావిధానం లభించాయి. కుప్పదాసు సాహిత్య పరిజ్ఞానం ఉన్నవ్యక్తి శుద్ధమైనవేదాంతాన్ని 
తన కీర్తనల్లో చెప్పుకొన్నాడు. నిర్గుణ పరబ్రహ్మోపాసన, మహావాక్య చతుష్టయం తర్వాత 
రామస్తుతి చేసాడు. షోడశపూజ అందరూ పద్యాల్లో, కీర్తనల్లో రాయగా, కుప్పదాసు కందార్ధాల్లో 
రాసి ఓ నూతనమార్గం ప్రవేశపెట్టాడు. 


26 
పుండరీక వరద... 

(కీర్తన -కాఫీరాగం -జుల్వతాళం) 
పుండరీక వరద - శ్రీ పాండురంగ విఠల 
కుండలీంద్ర మృదులతల్ప కువలయార్తి -దీన కల్ప 
చంద్రభాగనదీతీర సాంద్రనిలయా 
శుభకర చంద్రశేఖరాబ్ద భవ సురేంద్ర పూజిత 
రిపుహరా రుక్షిణి మనో విలాస రూప మదన శ్రీకరా 
రుక్షచేల గోపిక నిరూపిత యదుశేఖరా 
సదయ హృదయ నన్ను బ్రోవు 
సమయమనుచు వచ్చిన ఆపదలను తొలుగంగజేయు 
పరమ పురుష భజించెదా 
గురుతర శ్రీ నారదాద్రి గోపురాలయ లక్ష్మణ 
గురువరార్షితాంఘ్రైయుగకళ కుటిల దానవ శిక్షణ 
వాసిగ శ్రీసీతమాంబ దేశికసంసేవన 


భాసుర శ్రీ సీతరామదాస హృదయజీవనా 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥పుండ॥ 


॥పుండ॥ 


॥పుండ॥ 


॥పుండ॥ 
॥పుండ॥ 


॥పుండ॥ 


నారదగిరి సీతారామదాసు (1861-1921):- ఈ కవి జన్మస్థలం నాగర్‌కర్నూల్‌జిల్లా 
వట్టెం. నారదగరి లక్ష్మణదాసు అన్న కొడుకు. రత్నమ్మ, రామానుజాచార్యులు ఇతని 
తల్లిదండ్రులు. స్‌త్రా కళ్యాణం, రుక్మిణీ కల్యాణం (హరికథ) రచించాడు. ఈయన మంచి 
పండితుడు. ఇతని 48 కీర్తనల్లో రాగ, తాళ నిర్ణయం కనిపిస్తుంది. కానడ, శంకరాభారణం, 
నీలాంబరి, రుంరూటి వంటి 16 రాగాలు తన కీర్తనల్లో ఉపయోగించిన గొప్ప సంకీర్తన 


కవి. 


రామ! నేనీ వాడను... 
(కీర్తన) 

రామ!నే- నీ వాడను యితరాదుల దీనత వేడను 
సామగాన ప్రియ సన్నుత్రామర కామారిస్తవ కరుణాకర 
దుష్టుల సంగతీ వీడెదను శ్రీ విష్ణుమూర్తీవని వేడెదను 
త్వష్టక్రతు సంతుష్టి యొనర్జియు సృష్టికి పూర్వము సృజియించిన 
దాసుల సంగము జేసిదను దుష్ట - వాసనలను - తెగగోసెదను 
వాసవనుత కమలాసన సేవిత శ్రీసతి హృదయ విలాస శ్రీ రఘు 
సాధుల సంగతి గూడెదను వాద భేదములు వీడెదను 
శ్రీధర మాధవ చింతిత ఫలద గాధేయ క్రతు సంరక్షణ ఫలద 
వారణ దు:ఖ నివారణ భరణ నారదగిరి సంచార సుచరణ మీ 
నీరజదళ మృదు చరణములను నే కోరి భజించెద సారసలోచన 
వేంకటేశయని కొలిచెదను - మీనాంకజనకయని తలచెదను 


సంకటహర - సంరక్షణ - కేశవ వేంకటదాసుని వెరపుదీర్లు 


27 


॥రామ॥ 


॥రామ॥ 


॥రామ॥। 


॥రామ॥। 


॥రామ॥। 


॥రామ॥। 


నారదగిరి వెంకటదాసు (1970ప్రాంతం):- నారదగిరి (వట్టెం) కవుల్లో వెంకటదాసు 
చాలా గొప్ప సంకీర్తన కవి. దాదాపు 36 కీర్తనలకుపైగా రచించారు. సలక్షణంగా రాసిన ఈ 
కీర్తనలు తెలంగాణప్రాంత సంకీర్తన వైభవాన్ని చాటేవిధంగా ఉన్నాయి. వీరి రచనల్లో 15 


తత్వాలు, 21 కీర్తనలు ఉన్నాయి. 


28 
అంతా శివమయమే... 


(తత్వం) 
అంతా శివమయమే కాదా ఆ శివ నామము వినరాదా 
ఆ శివజ్యోతిని కనరాదా సురాసురులు ధరమేరు అంతా! 


పర్వతము కవ్వము జేసి కడలిని చిలికిన హాలాహలమే 


బయలు వెడలగ గరళము మ్రింగి సురలను బ్రోచీ 1 అంతా॥ 
లోకములేలినలోకేశా జగముల బ్రోచిన జగదీశా 
మార్కండేయుని పాలించితివో బోయను దయచే ॥1అంతా॥ 


కరుణించితివో హిమగిరినిలయా నను దయగనవా 
పరమాత్మానను పాలించలేవా నీ దయకొరకై నిలిచితినయ్యా ॥అంతా॥ 
నీనామము స్మరించెదనయ్య అభయ ప్రదాతా 


శరభా శరభా శ్రీ గిరి దాసుడ పోమాలవాసుడా nఅంతా॥ 


పిల్లియాదయ్య (జననం: 1951):- ఈ కవి మహబూబ్‌నగర్‌జిల్లా నవాబ్‌పేట 
మండలం పోమాల్‌ వాస్తవ్యుడు. భీమమ్మ, మాసయ్యలు ఇతని తల్లిదండ్రులు. సోమనగుర్తి 
జంగం వీరభద్రయ్యగారు యాదయ్యకు గురువు. వారి స్వగ్రామంలో రంగధాముల భక్తుడు. 
చిన్ననాటినుండి భజనలపై (శ్రద్ధ గలవాడు. 100 దాకా కీర్తనలు రచించాడు. అవి అముద్రితం. 


జస్మమెందుకు మానవ... 
(తత్వం) 

జెన్మమెందుకు మానవ! తనువు యెందుకూ 
శ్రీరామచంద్రుని దలువనట్టి జహ్వయెందుకు 
తనువుయెందుకు తనను మరచి యుండిన 
పాపి మానవులకును పరము యెందుకు 
పుట్టనెందుకు తనువు గిట్టనెందుకు 
మట్టిలోన గలిగె తనువు మర్మమెరుగనీ 
మమతలెందుకు మాధవనామమెందుకు 
యీ మమత మన్మథుని జనకునిపై మనసులేని 
వారలకిల పూజలెందుకు దేవుని భ్రాంతి యెందుకు 
గజరాజును యేలినవాని ఘనతదెలియనీవాని 
ఘనత యెందుకు అయిశ్వర్యమెందుకూ 
ప్రహ్లాదును గాచినట్టి ప్రభునుగాననీవాని 
చింతలెందుకు యితర భ్రాంతులెందుకు 
శిశుపాలసంహరుని స్మరణజేయనట్టివాని 
వసుధలోపల వసంతపురములో 
అహమొదోద్దీన్‌ వుపదేశమును అందకుండిన 
ధరణియెందున మాచ్చల్లి పురమున 
శాయిదాసు హృదయవాసునెరుగకుండిన వాని 


29 


మాచుపల్లి శాయిదాసు:- నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ తాలుకా మాచుపల్లి నివాసి. 
నరసమ్మ, రామయ్యగౌడ్‌ దంపతులు ఇతని తల్లిదండ్రులు. దాసు తక్కువ విద్యకలిగినా 
గురుభక్తితో రాసిన కీర్తనలు భక్తిని వెదజల్లుతున్నాయి. వసంతాపురం అహమదోద్దీన్‌కు 
శాయిదాసు శిష్యుడు. వారి మార్గంలో రాసిన ఈ కీర్తనలను లక్ష్య - లక్షణ దోషదృక్పథంతో 


చూడలేము. ఇతడు 2009 కన్న ముందే మరణించాడు. 


30 

యెవ్వరడిెగితె జన్మయిచ్చితివీ అ 

(తత్వం) 

యెవ్వరడిగితె జన్మయిచ్చితివీ పరమాత్మ 
యీ తనువూ యెందుకిచ్చి మోసపుచ్చితివీ 
యివ్వమనినేనడుగలేదూ యీశ్వరాయని కోరలేదూ 
యెవరితో నేనేమి చెప్పదు నవ్వులాట ప్రపంచమందున ॥యెవ్వ॥ 
యెప్పుడూ నిన్నేమి కోరితినా సర్వంబు నీవని 
చెప్పకా నా మదిలో మరచితినా తప్పులెరుగని 
తనువునకు మరి తిప్పలెందుకువచ్చెనో మరి 
చెప్పరా యే తప్పు జేసిన యిప్పుడే సరిదిద్దుకొందునూ ॥యెవ్వ॥ 
ధనము ధాన్యము యివ్వమంటినా 
నిన్నెప్పుడైనా ఘనముగా సంపదలు కోరితినా 
తనువు ధనము మనము నీకూ ధారబోసిన తెరిగియుండగ 
దినదినంబున గడువలేకా దిక్కుదోచనిమాయ జన్మ ॥యెవ్వ॥ 
నమ్మినందుకు నన్ను మరువకనూ కడసారి కోరిక 
కోరినందుకు వేరు చేయకనతా ఇమ్మహె 
ఈ ముసలితనమునకున్న చిక్కులు తొలగజేసి 
సమ్మతంబుగ దీక్ష కవిత నమ్మవే నిజమనుచునమ్మి ॥యెవ్వ॥ 
కౌకుంట్ల పులిమిశెట్టి బిచ్చప్ప (జననం 1922):- ఈ కవి రంగారెడ్డిజిల్లా చేవెళ్ల 
మండలంలోని కౌకుంట్ల (గ్రామన్యలు. చం(ద్రమ్మ,వీరవ్ప దంవతులు వీరి 
తల్లిదండ్రులు. మునిపల్లె రాజమాంబను కారణ గురువుగా చేసుకొని అనేక తత్వాలు 
రచించారు. వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ తాండూరులో జీవిస్తూ ఇటీవల మరణించారు. 


దానవులు భక్షించె... 
(తత్వం) 

దానవులు భక్షించె పచ్చి మాంసంబును భక్షించుచుంటివే జీవా పశుపక్షి 
జంతువులు మేకలు, గొట్టెలు మీ ప్రాణమువలెగదా జీవా 
రాక్షసాధములై గొడ్ల గోయుట నేర్చిన ముడ్జిర్గ తంతురే జీవా 
వెనుకబడి పోతుంది వ్యవసాయంబంత ఆవుల గోతురే జీవా 
నోటి రుచికై దిని కుక్క చావునకే శ్రమజెందుచుంటివే జీవా 
ఇహ పర జన్మ జీవాత్మ కైనను పాప ఖర్మంబుదప్పదే జీవా 
పచ్చి మాంసము దెచ్చి పాపంబు బంచుకొని పాపనరకంబుజెందకే జీవా 
మృత్యునొందెవేళందు తబ్దిబ్బుపడి శ్రమపడి జత్తువే జీవా 
మూగ జంతువులు మాటలాడగలేవు ఎదురాడగలేవు గదా జీవా 
యెంత కరినాత్ముడవు యింతనైన దయలేదు కనికరములేద జీవా 
పాలు పెరుగుదిన్న పంచామృతముద్రాగ బలముగా యుందువే జీవా 
ఆకులలములుదిని దుంప కూరన్న ఆరోగ్యమగనుందువే జీవా 
అష్ట ఐశ్వర్యంబుల భోగ భాగ్యంబుల కోల్పోవుచుందువే జీవా 
మహాత్ముండవై లోక కల్యాణార్థమై బోధలు బోధించు జీవా 
ధరణి దేవరకద్ర వీర సద్గురుడు బోధను గనుగొను జీవా 
విశ్వ బ్రహ్మ నరసింహాచార్యులు విశ్వానికే దెల్పె జీవా 


31 


॥దాన॥ 


॥దాన॥ 


॥దాన॥ 


॥దాన॥। 


॥దాన॥ 


॥దాన॥ 


॥దాన॥ 


కోటకొండనరసింహకవి:- ఈ కవి నారాయణపేట జిల్లా కోటకొండ నివాసి, లక్ష్మమ్మ, 
చెన్నప్ప దంపతులు ఇతని తల్లిదండ్రులు. ప్రస్తుతం ఈ కవి మహబూబ్‌నగర్‌లో స్థిరపడ్డాడు. 
వీరి కుటుంబం దేవరకద్ర వీరప్పయ్య శిష్యులు. 28 కృతులతో “నరసింహకవికీర్తనలు” 


పేరుతోవీరు ఒక పుస్తకం ప్రచురించారు. ఇందులో అన్నీ సామాజిక కీర్తనలే ఉన్నాయి. 


32 


(కీర్తన) 
గోపాల బాల మునిజనలోల పాప విమోచన 
మా పరితాపము దీర్పగరార 
ఓ మునిలోల ఓ దీనావన! ఓ దైత్యాంతక 
ఓ దేవకీ సుత ! ఓ దయశీల కంసారీ ! నిను కోరి భజింతుము 
కావగ రారా కామిత ఫలదా కరుణాకర ! 
మము కరుణచే బ్రోవర కృష్ణ మందిర నివాసా 


ఎవరే మన్నను యేమి భయమురా... 


(కీర్తన) 
ఎవరే మన్నను యేమి భయమురా 
యదుకుల భరణా ! నీ భజన పరులకిల 
భువన మోహన నిను పొగడుచు సతతము 
తవ చరణంబులే గతియను వారల 
ధ్రువ పరిపాలా! మా దిక్కునీవే 
మాధవ నిను దలచిన మొర వినవేరా 
భవ తరణా ! ఓ ! భక్త పోషణా ! 
కృష్ణ మందిర నిలయ శ్రీ కృష్ణా ! 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥గోపా॥ 
॥గోపా॥ 
॥గోపా॥ 


॥గోపా॥ 


॥యదు॥ 
॥భువ॥। 
॥ఎవ॥ 


॥మాధ॥ 


॥భవ॥ 


పాటల రామన్న (1900-1950) : - ఈ కవి స్వస్థలం గద్వాల. కిష్టమ్మ, రాఘవమ్మలు 
తల్లిదండ్రులు. ఇతని కవితా గురువు రేణాచార్యులు. రామన్న గద్వాల సంస్థానంలో పనిచేసాడు. 
గద్వాలలోని శ్రీకృష్ణమందిరాన్ని 1980లో ఇతనే స్థాపించాడు. అందువల్లనే ఇతను తన 
కీర్తనలకు 'కృష్ణమందిర భజన కీర్తనలు’ అని పేరు పెట్టుకున్నాడు. ఇందులో 68 కీర్తనలు 
మేలుకొలుపు, సక్కుబాయి -కృష్ణసంవాదం, 6 తత్వాలు, 2 కోలాట పాటలు, అచల బోధ 
ఉన్నాయి. వీటిని రామన్న బంధువు పాటల పండరీనాథ్‌ పుస్తకంగా వేసాడు. రామన్న 
హుమ్నాబాద్‌ పీఠాధిపతిని, రాణి లక్ష్మీదేవమ్మను తన కీర్తనాగానంతో మెప్పించాడు. ఇందులోని 


కీర్తనలు పాండిత్య స్ఫోరకంగా యతిప్రాసలతో లక్షణంగా, శబ్బాలంకారశోభితంగా ఉన్నాయి. 


హరశివశంకర పరమేశా... 
(కీర్తన) 

హరశివశంకర పరమేశా నీవందరినొక తీరెందుకు జూడవు 
గిరి నిలయా మము ఘోర బాధలలో మరిమరిముంచె 
మాయనొసగితివో నేరమా ఇటులా 
నీ చరితంబు నెల్లవేళల గొనియాడుచుండుట 
మేరమీర దారిర్యదుఃఖముల మునుగ జేసితివి మనసు కుదిరెనా 
మును ఏ పాపము జేసితినో ననుకనరావెందుకు గరళగళా 
కనికరించగల కర్తలు మీరై కఠిన రోగముల గలిగించితివో 
వనజభవద్యసురేంద్రవినుత నీ వైరమేనను గావకుండినది. 
పనికిరాని నీచుడంచు నన్నిల పాపంబుల బుట్టించితీరయో 
కటకట జేయకు గౌరీశా.. వటమధుపురవరభవనాశా 
నిటలాక్షా! హర నీలకంఠ సురనాయక వినుత సర్వేశ్వర శంభో 
పటుతరముగ నీపాపభయంబును పారద్రోలి పరమందజేయవే 


కుటిలమేల బుగ్గరామదాసుపై కరుణ జూడు యో కాలకంధర! 


33 


॥హర॥ 


॥హర॥ 


॥హర॥ 


బుగ్గరామదాసు :- ఈ కవి మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం పోమాల 
వాస్తవ్యులు. దాదాపు 180 కీర్తనలు రచించినట్లు పిల్లి యాదయ్య (పోమాల) చెప్పారు. 


ఆయనే కొన్ని కీర్తనలు నాకు అందించారు. 


34 


శివ శివ లింగా... 


(కీర్తన) 
శివ శివ లింగా శంభో శివ శివ లింగా 
మా స్వామి వంటె నీవేనయ్యా శివ శివ లింగా 
శశి నుదుట దాల్లినావు శూలము ధరియించినావు 
కైలాసము నందు నీవు కాత్యాయిని గూడినావు 
గంగను సిరము దాల్లినావు గరళ కంఠుడవు నీవు 
పాలించేది వెండి కొండా పడిగెలుగల పాముదండా 
వొడలు సగము చాముండా కుడిచినప్పటి విషముటుండే 
మాయను గల త్రిపురా సురుల మదమణచిన వాడవాట 
మదనుని దహిస్తివటా మహిమలు గల స్వామివటా 
దక్షుని యజ్ఞంబు నీవు ధ్వంసము గావిస్తివాటా 
దాక్షాయినీ లేకనటా దండితపము జేస్తివటా 
గజాసుర సంహారివటా గజచర్మాంబరుడవటా 
గజముఖు జనకుండవటా నిజమునుగల స్వామివటా 
పార్వతిని వెంటగొని పార్టుని కడకేగినావు 
పశుపతాస్త మిచ్చినావు పారుపల్లిలో నిలిచినావు 
ప్రేమతో శ్రీ వెంకటేశ్వర భజన మండలి జేరినావు 
పెంటయ్యను బ్రోవరావు పంతమేలజేసిదావు 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥శివ॥ 


॥శివ॥ 
॥శివ॥ 
॥శఢివ॥ 
॥శివ॥ 
॥శివ॥ 
॥శివ॥ 


॥శివ॥ 


పారుపల్లిపెంటయ్య ఏ - ఇతను నారాయణ పేటజిల్లా, కోయిలకొండమండలం, పారుపల్లి 
గ్రామస్థుడు. గురువు తిరుమతిరువాయి పాడిమఠాధ్యక్షులు పెద్దస్వామి రంగాచార్యుల ప్రేరణతో 
వేంకటేశ్వర భక్తిలో కీర్తనలు రచించినానని చెప్పుకొన్నాడు. అందుకే ఈ కీర్తనలని ఆ స్వామికి 
అంకితమిచ్చాడు. 1998 లో “శ్రీవేంకటేశ్వర భజన కీర్తనలు” పేరుతో 44 కీర్తనలు ముద్రితం. 


భక్తి పరిమళాలు వెదజల్లేవిధంగా ఈ కీర్తనలు ఉన్నాయి. 


35 
ఇంతా నిర్ణయయేలరా... 


(కీర్తన-తోడిరాగం-ఆటతాళం) 


ఇంతా నిరయయేలరా ఇనకుల ధీరా ॥ఇంతా॥ 
ఇంతా నిర్ణయ యేలా ఇందిరాహృల్లోలా 

పంతామూయేలా శ్రీమంతా నాతో చాలా ॥ఇంతా॥ 
నీలానీరదగాత్రా నిర్ణరాహితజైత్రా 

వాలీమర్దనసూత్రా వరవైకుంఠ పవిత్రా ॥ఇంతా॥ 
రామా రాఘవ పంక్తీ రథరాజాత్మజా నీదూ 

ప్రేమాగల్గనిదోషా మేమీ జేసితో-హా ॥ఇంతా॥ 
అంభోజగర్థాత్మా సంభూత సనకాదీ 

శంభూవందితశ్రీపా - దాంభోజా యుగళానీ ॥ఇంతా॥ 


సురుచిర కురుమూర్తీ - ధరణీధరాంతారా 


శరణూ శేషాదాసా - వరదా సద్దిరుదానీ ॥ఇంతా॥। 
దయగల దాతవటంచని భయ 

భక్తుల చేత మిమ్ము ప్రార్థించితినీ 1ఇంతా॥ 
ప్రియమున్నాయెడగల్లియ భయ 

మొసగుము కుర్మతీశ భక్తోల్లాసా ॥ంతా॥ 


లోకాయపల్లి చిన్నశేషదాసు వలా జోగులాంబగద్వాల జిల్లాలోని చిన్న చింతకుంట వీరి 
స్వన్గలం. వీరిది అర్బకులకుటుంబం. శేషదాను ఆత్మకూరుసంస్థాన వ్రభువైన 
శ్రీరామభూపాల్‌గారి సమకాలికుడు. శ్రీ కురుమూర్తి కీర్తనలు, సీతారామశతకం రచించారు. 


శతకం ముద్రితం. కీర్తనలు అముద్రితం. 


36 
కోటలోపల చిలుక... 
(తత్వం) 
కోటలోపల చిలుక గలదన్నా సూటిగదా నీ పోలికెరుగవలెనను చూడన్నా 
చిలుక అంటెను చిలుకగాదు పంచరంగుల గుడుమ చిలుకా ॥కోట॥ 
పాపకర్మలు గానలేక పాడుకొంపలు దిరుగుచున్నది 
కాళ్లు కరములు మొదలె లేవన్నా కైలాసగిరి యాత్రలెన్నో చేయునోయన్నా 


కరుణ గురునిధి గానలేకను కాడుబడి దిరుగుచున్నది కోట! 
మాయవలలో చిక్కుకోని తాపములొ పొర్గాడుచున్నది 

ఐదురంగుల కోటలోపలనూ ఈ చిలుక జూడూ మురియుచుంటాది ॥కోట॥ 
ముందు వెనుక గానలేకను పొందుగానే నానుకుంటది 

మన్నుపాలై పోయేది మర్మమేమోదెలియకున్నది కోట! 
ముద్దు పలుకులు బలుకుచుంటదిరా 

ఈ చిలుకజూడు సుద్దితనది తెలియదంటది ॥కోట॥ 


గద్దకాలులో చిక్కబడే గండము ఇది తెలియలేకానూ 

మందమతి అయి మారుజన్మకు బోవుచున్నది ॥కోట॥ 
ధాత్రిలోనా ఈ చిలుకనూరా దేశికులతొ దెలియవలెనన్నారా 

దారి తప్పుకమన్నడూ ధరణిలో ఊటుకూరు అన్నడు 

సందు చిలుకది పొందు దెలిపెను దత్తవడ్లా దాసయోగి ॥కోట॥ 


గురుచరణానంద దత్తయ్య :- ఈ కవి నారాయణపేట జిల్లా ఊట్మూరు గ్రామస్టుడు. 
సాయన్న మల్లమ్మ ఇతని తల్లిదండ్రులు. ప్రసిద్ధ తత్వకవి, అచల గురువు గౌనోళ్ళ రాంరెడ్డి 
రాజయోగి వద్ద 1969లో దీక్ష స్వీకరించి దత్తయ్యరాజయోగి అయ్యాడు. గురుమార్గంలో 
రచించిన “శ్రీ గురుచరణామృతభజనమాలికి (2007లో 56 తత్వాలు, 6 పాటలు, 
రైతురాజుల కాలజ్ఞానం ఉన్నాయి. ఈ తత్వాలన్నీ అచలమార్గం గురించి తెలియజేస్తున్నాయి. 


37 
శ్రీవేంకటేశ! ఓ శ్రీనివాసు... 
(కీర్తన) 
శ్రీ వేంకటేశ ! ఓ శ్రీనివాస 
మొక్కుల సామి మొరవినరావ nn 
తిరుపతి తిరుగగ తీరిక లేదు 
తీరని కోరిక తీర్దగలేను 
మన్నెము కొండ నీ మరుగున జేరితి 
మనసున వెలసిన మన్నెముసామి శ్రీ! 
గీతము రాయగ చేతిన రాదు 
గానము పాడగ గళమే లేదు 
శాపంబేదో తాపంబేదో 
బ్రతుకుల బాటలు బరువైపోయె 
మనసును నీకై మలచితినిసామి శ్రీ 
పుడమిలొ పువ్వులు పూచెను యెన్నో 
వాడిన పువ్వున వాసనరాదు 
బ్రతుకుల బాటలు బరువైపోయె 
భక్తుల మనసున వెలయుము సామి "శ్రీ 


టప్పా వెంకట్రాములు : - నారాయణపేటజిల్లా ఊట్మూరు గ్రామంవాడని తెలుస్తుంది. 
ఇతను రాసిన కొన్ని కీర్తనలు అక్కడక్కడ లభిస్తున్నవి. ఇవి సరళంగా, భక్తిలో ఆర్తితో రాసిన 
కీర్తనలు. 


38 
నల్లనయ్యా చిన్నికృష్ణా... 

(కీర్తన) 
నల్లనయ్యా చిన్నిక్రష్ణా మెలమెల్లన రార తండ్రీ 
మెల్లమెల్లన రార తండ్రీ ఘల్లుఘల్లున రార తండ్రీ ॥నల్ల॥ 
అమ్మ నేనూ చెమ్మచెక్క లాడెద పోనీయవమ్మా 
ఆడెదా పోనీయవమ్మా వేడుకా గానీయవమ్మా ॥నల్ల॥ 
సందులోకి బూచిగాండ్లు జేరవచ్చిరి గొట్టవమ్మా 
ఇంగితం ఇంతైన లేక ఎదను దాచుకొన్నరమ్మా ॥నల్ల॥। 
ఎదను దాచుకున్నారమ్మా పదను జూచుకొన్నరమ్మా 


ఇంత పలువాతనము ఏలా అంతనాడుకొనుము బాలా నల్ల! 


గోమఠం లక్ష్మణాచార్యులు (1860 ప్రాంతం):- వీరు మొదట నాగర్‌కర్నూల్‌జిల్లా 
వెల్బండలో నివసించి తర్వాత వంగూరుకు దత్తుగా వచ్చాడు. గోపాలాచార్యులు వీరితండ్రి. 
రుక్మిణీకల్యాణం, మయూరధ్వజచరి(త్ర, కిరాతార్జునీయం, భీమార్మునగర్వభంగం, 
పార్వతీవరిణయం, కపోతవాక్యం, అనసూయాదేవిచరిత్ర, సుమాలినీవరిణయం, 
ఉషాపరిణయం, ప్రద్యుమ్నోపాఖ్యానం అనే 12 యక్షగానాలు, గోదావరి పరిణయం, 
కృష్ణలీలాతరంగిణి, ద్రౌపదీస్వయంవరం, శశిరేఖాపరిణయం అనే హరికథలు రచించారు. 
లక్షణాచార్యులు పండితకవి కావడంవల్ల శబ్దపరిజ్ఞానం బాగుంది. ఈ కవి “శ్రీవేంకటేశ్వర 
కీర్తనలు? (అముద్రితం) రచించారు. 


డా వీ. భాన్సు రయోగి 39 


(కీర్తన) 
మన్నెము కొండ యెటు జూచిన కొండ ॥మన్నె। 
పున్నమి వెల్లుల బండ పురుషార్థములకు యండ 
పుడమి జను లెల్లరును పొగడుచుండ నీయండ ॥[మన్న। 
మందారోద్దరుడవయ్యు మన్నెము కొండన వెలసిన 
అందాల రాయుడవై ఆనందము జేయుచుండ మన్నె! 
శేషాద్రి రాయుడవని జేరినాము నీదరికి 
చింతలన్ని బాపవేర ! చిన్మయరూప ! నా మన్నె! 
వసుదేవ తనయ, మేము వరుసలోన వచ్చినాము 
వదలకుండ బ్రోవ వేర ! వరహావతార మమ్ము మన్నె 
బసు లెన్నో బండ్లెన్నో బారులుగ వచ్చుచుండ 
భక్తి గలుగు వారలకు బాటెంతో సులభముండు ॥మన్నె॥ 
తల నీలా లొసగు నిన్ను తలచుచుండు వారలును 
దయను గలిగి కోరినట్టి తలపు లీడెర్డె సామి ॥మన్నె॥ 
కొండన కోనేర నందు నిండిన తియ్య నీరుండు 
దండిగను దాసులకును దాహంబును దీర్దు చుండు మన్నె! 
కొండ చుట్టు కొండ కొండ కొండల దండల నిండ 
కొండా! బంగారు కొండ కొండా ! నా వెండికొండ ॥మన్నె॥ 
భక్తులతో నీ కొండన భజనలతో నిండి యుండ 
రెండవ తిరుపతివలె నీ యండ కళలు వెలుగనుండు [మన్నె 
ప్రభుత్వ పాలనుండు పాలనలో సౌఖ్యముండు 
పాలనలన్నింటను పరమాత్ముని దీవనుండు మన్నె! 
కోటి దీపముల వెలుగు కొండంతట నిండియుండ 
మహఘశుద్ద పున్నమిన మన్న మయ్య వుత్సవంబు ॥మన్నె। 
ధరణి శ్రీ గార్లపహాడు దాసుడు శ్రీ గంగన్న 
పాఠశాల బాలలచే పాడించె నీ పాట ॥మన్న। 


నల్లవల్లి గంగన్న :- నారాయణపేట జిల్లా గార్లపాడు గ్రామస్టుడు. అక్కడికి సమీపంలో 
ఉన్న ప్రసిద్ధమైన మన్నెంకొండ వేంకటేశ్వరస్వామిపై ఇతడు కీర్తనలు రచించారు. ఎన్ని రాసాడో 


తెలియదు గానీ సంకలనాల్లో అక్కడక్కడ ఒకటి, రెండు లభిస్తున్నాయి. 


40 
ఉమామహేశ్వర-శంకరా... 
(కీర్తన-ఏకతాళం) 
ఉమామహేశ్వర శంకరా - నీ 


సమాన మెవ్వరు లేరురా ॥ఉమా॥ 
నీ సమానమెవ్వరు లేరురా 

ఈ సమాజమును గాపాడరా ॥ఉమా॥ 
నీకేవెండి కొండరా 

నీ వెంటనే పార్వతి యుండగా ॥ఉమా॥ 
యే తంటలేక నీ యెంటబడ్డ 

ఒక గంట సేపు నా జంటనుండరా ॥ఉమా॥ 
నీ కరంబునందున శూలము నీ 

శిరంబునందున చంద్రుడు ॥ఉమా॥ 
నీ పదంబులకు నా శిరంబు వంచెదా 

ధరిత్రి యందున ధన్యుని జేయుము ॥ఉమా॥ 
మృత్యుంజయుడవు నీవే 

అపమృత్యు భయంబె లేదుగా ॥ఉమా॥ 
ధరణిలో చిల్వేరు పురమున నిలచిన 

నాగదాసుని నమ్మెను శంకరా ॥ఉమా॥ 


చిల్వేరు నాగదాసు (1958 ప్రాంతం):- ఈ కవి స్వస్థలం మహబూబ్‌నగర్‌జిల్లా 
మిడ్జిల్‌ మండలం చిల్వేరు. దుందుఖినది ప్రక్కనపుట్టిన ఈ సంకీర్తన కవి 2003లో దేహత్యాగం 
చేసాడు. శివభక్తి పారవశ్యంతో నాగదాసు కొండెగట్టి ఆధ్యాత్మికవేత్తగా జీవించాడు. గణేశప్రార్థన 
మొదలుకొని మంగళహారతివరకు 51 కీర్తనలు రాశాడు. రాగ, తాళ నిర్దేశంతో ఉన్న 


లక్షణమైన కీర్తనలను నాగదాసు రచించాడు. 


కృష్ణా! కృష్ణా! కృష్ణా! వాసుదేవా... 

(కీర్తన -ఏకతాళం) 
కృష్ణా! కృష్ణా! కృష్ణా! వాసుదేవా హరే! వాసుదేవా హరే! 
విష్ణవతారా! వైష్ణవ పాలన సృష్టికర్త జనకాముని వందిత 
కష్టదూర పరమాత్మా! వాసుదేవాహరే! వాసుదేవాహరే! 
పన్నగశయనా-పాపవిమోచన- సన్నుతాంగ పూతనమదహరణా! 
చిన్నా వాళ్ణీ బ్రోవు వాసుదేవాహారే! వాసుదేవాహరే! 
అండపిండ బ్రహ్మాండ నాయకా పుండరీకాక్షా పండరినాథ 
పాండవ భక్తపాలా వాసుదేవాహరే! వాసుదేవాహరే! 
ఇహపరములకును దాతవు నీవే అహల్యను కడ తేర్చితివీవే 
మోహపాశ హరమురహర వాసుదేవాహరే! వాసుదేవాహరే! 
మందరోద్దరా సుందరరూపా! అందమైన కందూరునివాస 
మందహాసా కేశా! వాసుదేవాహరే! వాసుదేవాహరే! 
హెచ్చుగొల్తు జనకా భవనాశ -మచ్చవతార నవనీతచోరా! 


బుచ్చిదాసు హృదివాసా! వాసుదేవా హరే! వాసుదేవాహరే! 


41 


కృష్ణా! 
కృష్ణా 


కృష్ణా! 


కృష్ణా! 


కృష్ణా 


సల్లుంటి పెద్దబుచ్చారెడ్డి (1942):- ఈ కవి స్వస్థలం వనపర్తి జిల్లా కందూరు. ఇతని 
nN డు) mw థి pr] నం 

కృతి 'హరిహరభజనకీర్తనలు” (1988). ఇందులో 68 కీర్తనలు, 4 మంగళహారతులు, 20 

తోహరలు, 32 పద్యాలు కీర్తనల చివర చేర్చబడ్డాయి. ఈ కవి గణపతి, లక్ష్మి, పార్వతి, 


ఆంజనేయడు, శివుడు, విష్ణువు, కురుమతి శ్రీనివాసుడిని స్తుతిస్తూ కీర్తనలు రచించాడు. 


42 


(కీర్తన - చాపుతాళం) 


రంగరంగ పాండు రంగ రంగ విర్ణలా 

రంగవిర్ణలా పాండురంగ విర్ణలా ॥రంగ॥ 
పుండరీక హృదయ పాండు రంగవిర్హలా 

దండ ధరుని బాధ బాపు దండము విర్ధలా ॥రంగ॥ 
రంగాయని హృదయరమా నీ పద సేవా 

రంగ సుఖంబొసగనాదే సంగతి దేవా ॥రంగ॥ 
పావనమగు నీ సేవాతావయిదేవా 

గావగ మహిమను దెలిపిన ఘనమగు దేవా ॥రంగ॥ 
నీవేనా తనుమన ధనశ్రీ వైదేవా 

యేవేళా నీ సేవా తృప్తివి గావా ॥రంగ॥ 
దాస గాధిరాజ మనో వాసము నీవా 

వాసవాది వినుత నమో తిరుమల దేవా ॥రంగ॥ 


గాధిరాజు సత్యనారాయణ :- ఇతని స్వస్థలం మహబూబ్‌నగర్‌. భజనపరుడైన గాధిరాజు 
అనేక లఘుకృతులు రచించాడు. దాసకృతులు (2004) హనుమత్రసన్న భజనమాల, 
హనుమదర్శనము - అద్భుతలీల - భజనగీతములు (1997) వీరి రచనలు. బండమీదిపల్లిలో 
అభయాంజనేయస్వామిని ప్రతిష్టించి స్వామిపై 34 కీర్తనలు రచించారు. సరళ, సుబోధకంగా 


ఉండే గాధిరాజు కీర్తనలు సులభంగా పట్టుబడతాయి. గాధిరాజు ఇటీవలే మరణించారు. 


(కీర్తన) 
సిరుసన గండ్లా శ్రీరామా మా పాలన జేయుము జయరామా 
భద్రాద్రివాసా బలరామా మా భయము మాన్సుము జయరామా 
అచ్యుత కేశవ ఆనందా మిమ్ము ఆశ్రయించితిమి గోవిందా 
సిర్భనగండ్లా స్వామీ చెప్పించూ సీతమ్మ తల్లితో ఇప్పించూ 
దామోదరా దారి చూపించూ దారిద్రముబాపీ రక్షించూ 
వరాహమూర్తీ వరమిమ్మూ ఒక్కాణించెద నీ నామమ్ము 
శ్రీధర సరసన నీవుండూ గిరిధరగణననుగా నిండూ 
ఉత్తమ పురుషా రక్షించూ కాపురుషులకాస్తా భక్షించూ 
ఘట్టు రాములన్‌ గణియించన్‌ గండాలెల్లన్‌ గప్పేసున్‌ 
కంజదళాక్షుడు కరుణించన్‌ పాపకర్మములు నశియించున్‌ 
అరవింద నేత్రుని అర్షింతున్‌ అమంగళములు హరియించున్‌ 
విష్ణుని గొల్టిన దీవించున్‌ భక్తులనెల్ల భరియించున్‌ 
నిర్మలులందరు నివసించున్‌ బడుద్దాయిలను శపియించున్‌ 
రత్నదాసు తారచియించెన్‌ రయంబున నీ కర్పించెన్‌ 


43 


॥1సిరు! 


1సిరు॥ 


॥సిరు॥ 


॥1సిరు॥ 


॥1సిరు॥ 


॥సిరు॥ 


॥1సిరు॥ 


చించాపట్టణ గోమఠం వేంకటరత్నమాచార్యులు (1944 జననం) :- ఈ కవి 
స్వస్థలం నాగర్‌కర్నూల్‌జిల్లా వంగూరు. సీతారాంబాగ్‌కు చెందిన సంతానం గోపాలాచార్యుల 
శిష్యులు. విష్ణుభక్తితో జీవించిన రత్నమాచార్యులు వంగూరుకు దగ్గరున్న సిర్సనగండ్ల రాముని 
భక్తుడు. వారి కీర్తనలన్నీ శ్రీరామున్నే స్తుతించాయి. ప్రస్తుతం వీరు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో 


నివాసం ఉంటున్నారు. 


44 


పదములను ప్రతిదినము .. 


(కీర్తన-నీలాంబరి-ఆటతాళం) 
పదములను ప్రతిదినము సేవింప 
పొందుదుము ముక్తిపదము 
నిశ్చలభక్తి పూజింప ముదముతో పద సేవజేసి 
ముక్తినొందిరి భక్తులెందరొ అధములే సేవింప 
పరమపదము నొసగిన రామచంద్రుని 
దుష్ట దానవ మూకలను గూల్లి ధరలోన 
ధర్మము నాలుగు పాదముల నడిపించి 
శిష్టులను రక్షించుటకు నీ సృష్టిలో నవతారమెత్తి 
కష్టములు దొలగించి భక్తులకిష్ణుడౌ శ్రీరామచంద్రుని 
పాపముల పరిహారమొనరించు పరహితముగోరి 
రూపములనెన్నింటినోమార్డు లోపములునావి 
యెన్నియున్నను యాపదాబ్దము నమ్మువారల 
యాపదలు దొలగించి వారికి దాపునిచ్చెడు రామచంద్రుని 
ఆదరించును ఆర్తులను దయతో మదిలోన 
యెప్పుడు భేదమెంచడు యాదరించుటలో సోదరుని 
బాధలు సహింపక పాదములబడి వేడ రిపు 
సోదరుని మోదముతోడగాచి యాదరించిన రామచంద్రుని 
దంతి మొరను దయార్హహృదయముతో ఆలించినట్టి 
కంతుజనకుని వేడు సమ్మతితో సంతసంబున వెలసె 
శ్రీవాల్మీక గిరిపుర ప్రాంతమందున చింతలను 
దొలగించి అంజని సుతుని బ్రోచిన రామచంద్రుని 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥పద॥ 


॥పద॥ 


॥పద॥ 


॥పద॥ 


॥పద॥ 


॥పద॥ 


॥పద॥ 


మాలెలఅంజిలయ్య (జననం12.02. 1949) :- ఈ కవి మహబూబ్‌నగర్‌జిల్లా 
రుసుంపల్లి వాస్తవ్యులు. ఇతడు జానపద గేయ రచయిత, కవి, సంకీర్తనాకారుడు, కళాకారుడు 
“'జనస్వరాలు - నా స్వరాలు” పేరిట వెలువడిన ఇతని జానపద సంకలనం ఇటీవలి జానపద 
గేయాల్లో చాలా గొప్ప పుస్తకం. ఎన్నో కళల్లో ఆరితేరిన అంజయ్య పుట్టపహాడ్‌లోని 
వళ్ళీకగిరిస్వామిపై “వల్ళీకగిరి శ్రీకోదండసీతారామభజనమాలికి ను రచించి రెండుసార్లు 
ముద్రించారు. ఇవి సలక్షణంగా, శబ్దాలంకారయుతంగా ఉన్న కీర్తనలు. ఇందులో 33 


శ్రీరామ కీర్తనలు 88 కంద, ఉత్పలమాల పద్యాలు, 16 రాఘవేంద్ర స్వామికీర్తనలు 


ఉన్నాయి. 


వినరండయా మీరు... 


(తత్వం) 
వినరండయా మీరు కనరండయా 
దాచుకున్నవన్నీ దారికే వదిలేసి 
చూడరాని చోట్లు చూపేరయా 
తల్లిదండ్రి సంతు తగ చూడ రాకుండ 
కుచము మర్దనంబు కులుకులయా! 
గాడ్డి దూకులాట గాందోలి వేషాలు 
కోతుల తీరయ్యి దుంకేరయా! 
కంపు లేపునట్టి కంగాలు పాటలు 
చిత్రసీమల పాట లియ్యెనయా! 
గుండ, రౌడి, వెదవ గుద్దులాటలన్ని 
గొప్పంగ చూపించు తీరూలయా! 
బట్టలు లేకుండ బరిబత్త లెగిరేటి 
పాడు సినిమాలొచ్చి పాడేనయా! 
పసిడి మొగ్గలవంటి పసి పిల్లలముందె 
శోభనంబు చూపు తీరులయా! 
ఎగ్గు సిగ్గులేని చిత్రాలు చూపించి 
చిన్నారుల తీరు మార్చిరయా! 
వలపు కులుకు పలుకు వయ్యారి 
నడకలు బారులు తీరంగ నడిచేరయా! 
జోక్సు టీకు టాకు జోరుగ చూపించి 
లోకాన్ని వలలోన వేసిరయా 
మూతి మూతి అని ముద్దాడు చుండంగ 
చెయ్యిపట్టి చెక్కిలి నొక్కునయా! 


45 


॥విన॥। 


॥విన॥ 


॥విన॥ 


॥విన॥ 


॥విన॥ 


॥విన॥ 


॥విన॥ 


॥విన॥ 


॥విన॥ 


॥విన॥ 


॥విన॥ 


॥విన॥ 


ముత్యాల కృష్ణయ్య (జననం 3. 1.1949):- ఈ కవి కల్వకుర్తి ప్రక్కనున్న పంజుగుల 
నివాసి. తెలుగు పండితునిగా పనిచేసి పదవీ విరమణ చేసారు. గోపాలు, అండాలు గార్లు 
ఇతని తల్లిదండ్రులు. కాలజ్ఞాన తత్త్వాలు, శివగోవిందపదాల శైలిలో కృష్ణయ్య చేసిన ఈ 
ప్రయోగం బాగుంది. నేటి కాలపు తత్వాలు” పేరుతో ఈ కవి రాసిన తత్వాలు అతనికి 
బాగా పేరు తెచ్చి పెట్టాయి. తెగులు పట్టిన తెలంగాణ, వరకట్న లీలలు ఇతని రచనలు. 


46 
చల్లని స్వామీ... 


(కీర్తన) 
చల్లని స్వామీ శ్రీ నారసింహ 
మా ప్రార్థనలు మన్నించి మమ్మేలు స్వామీ - శ్రీ నారసింహా 
మమ్ము పాలింప వచ్చేటి మహారాజువు 
సర్వ బాధలను తొలగించు దేవుండవు 
మిము పూజింతుము మము పాలింపుమా 
ఓ చల్లని చూపుల శ్రీ నారసింహ 
తల్లివి నీవే తండ్రివి నీవే 
మము చల్లగ కాపాడు శ్రీ నారసింహ -ఓ నారసింహ! 
సిరిసంపద లొసగేటి శ్రీహరి నీవే 
భవ బంధాలు తొలగించు బాధ్యుండవీవు 
మమురక్షింపుమా దేవ దయ జూడుమా! 
ఎల్లరి సుఖమును కోరేటి స్వామీ...! 
చల్లని తల్లీ మహాలక్ష్మిదేవి మాపైని 
దయతోడ మీ వెంటరాగా శ్రీ నారసింహా.! 
త్వరగారావేల కాపాడ కరివేల్పుడా! 
మొరలు వినరమ్ము మమ్మేలు మురళీధరా! 
ముందు దీవింపు మా మోము జూపింపుమా ! 
దీనుల పాలించు ఓ దీన బంధూ శ్రీ నారసింహా 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥చల్లని॥ 


॥చల్లని॥ 


॥చల్లని॥ 


॥చల్లని॥ 


॥చల్లని॥ 


సందాపురం బిచ్చయ్య ఏ- ఈ కవి కొల్లాపూర్‌ తాలూకా వెంకటాపురంలో జన్మించి 
ప్రస్తుతం వనపర్తిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. పిచ్చమ్మ, నరసింహయ్యలు ఇతని 
తల్లిదండ్రులు. సినిమా బాణీలో సాగే కీర్తనలను ఇతడు రచించాడు. “లక్ష్మీనరసింహ- 
సత్యసాయి” భజనకీర్తనలు. వీరి రచనల్లో ఎనిమిదవది. ఇందులో 19 నరసింహస్వామి 


పాటలు, 10 సీసపద్యాలు, సత్యసాయిఅపష్టోత్తరం మొదలైనవి ఉన్నాయి. 


డా. వి. భాన్సురయోగి 47 


(కీర్తన) 
రఘురామా రఘురామా రఘురామా 
జానకీధవ రఘు రామా రఘురామా ॥రఘు॥ 
పగలు రేయి మిము ప్రస్తుతి జేసిద 
పరమపురుష మాంపాహి జనార్థన 
సీతమనోహర శ్రీరామా చింతలు బాపవె ॥రఘు॥ 
తడవ తడవకిక తడవు సేయకను 
ఆత్మభజించెద అతులిత వైభవ ॥రఘు॥ 
త్రిగుణాతీతా శ్రీరామా త్రిభువన పాలన ॥రఘు॥ 
ధరణిలో ధర్మస్థాపనసేయగ 
అవతరించినా ఆపద్ధాంధవ ॥రఘు॥ 
మారుతి సేవన శ్రీరామా యజ్ఞసురక్షణ ॥రఘు॥ 
దశకంరుని దునుమాడి జానకిని 
సంతస పరచిన అనంతనీకు జయీభవ ॥రఘు॥ 
అవని కదనకల్‌ శ్రీరామా ఆదరింపుమా ॥రఘు॥ 
రామరామ శ్రీరామరామయని 
తిరుమల దాసుడు భక్తిని వేడెను ॥రఘు॥ 


తిరుమలదాసు :- ఈ కవి మహబూబ్‌నగర్‌జిల్లా మహమ్మదాబాద్‌ వాస్తవ్యులు. ఈ 
(గ్రామానికి 'కదనగల్లు' అని మరో పేరుంది. ఆ ముద్రలోనే గణపతి, శ్రీరాముడు, 
ఆంజనేయులపై భక్తి పూర్వకంగా తిరుమలదాసు కీర్తనలు రచించాడు. వారు రచించిన 


అముద్రితమైన కీర్తనలు కొన్ని నేను సేకరించాను. 


48 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


నారాయణయనరా దైవము... 


(కీర్తన) 
నారాయణయన రా దైవము ! 
నాలుకయిచ్చినురా! నరుడా నారాయణ 
నారాయణ యను నామము నీమది 
పారాయణముగ భజనశాయరా ॥నారా॥ 
చంచలమందకు రా మది 
నిఛచ్చలముండుము రా పంచభూతప్రాపంచ 
మాయయిది యెంచిజూచిమిగిలించిన నిలువదు ॥నారా॥ 
వట్టిజోళ్లదాతా జిహ్వకు వశము లేనిఘాతా 
అట్టె వేసాసరకహరియన్ననునీ 
పుట్టుదోషములు బోగొట్టునురా హెతమతి వై ॥నారా॥ 
చెడకు రాముల మతిలో యేమరకు 
సతతము సీతా పతినీవే మా 
గతియని నీ సద్గతి ప్రార్థింపుము ॥నారా॥ 
పరస్పరం బౌరా పాపము పటాపంచలొరా 
వరాలు మేడలు పురాలు తేరులు 
గుర్రాలు కంఠసరాలుగలుగును ॥నారా॥ 
నీ కేమిదిబరువా వెతికితె లేక నీకు కరువా 
లోకమ్యాలనీలోపలనున్నది నీకు దెలియక 
నేనిందలు జేసీవు పరమానందమురా ॥1నారా॥ 
రాముల స్మరణయందమురా 
వరమన్నెము గిరిహరి శ్రీహరి 
శ్రీధర వర కృష్ణాదాసవరదశ్రీ ॥నారా॥ 
మన్నెంకొండ కృష్ణదాసు (1875 ప్రాంతం) :- మహబూబ్‌నగర్‌ వక్కనున్న 
మన్నెంకొండస్వామిపై అత్యంత భక్తిపురస్సరంగా కీర్తనలు రాసిన కృష్ణదాసు ఇంటిపేరు 
ప్రబంధం. ఇతని స్వగామం నారాయణపేటజిల్లా లాల్‌కోట. మేఘమాంబ, జగ్గయ్య ఇతని 
తల్లిదండ్రులు. మన్నెంకొండహనుమద్దాసు అన్న కూతురు మేఘమాంబ. రాగ, తాళ, 
సూచన ఉన్న ఈ కీర్తనలు తాడువారివంశస్టుడైన లోకన్న ముద్రించినట్లు తెలుస్తుంది. కృష్ణదాసు 
తనగురువుగా వేంకటాచార్యుడిని చెప్పుకొన్నాడు. ఈయన కృతిలో సలక్షణమైన 197 
కీర్తనలున్నాయి. 


4 


(కీర్తన -భీంపషాస్‌ - ఆదితాళం) 


దయమయుడవు గురుదేవా నను దయజూడగనీవేగావా ॥దయ 
నయగళయుతననుబ్రోవా నాభయముబాపుప్రభుదేవా ॥దయ॥ 


నిన్ను నమ్మితిగానేడూ నీకన్న ఘనుడుయిగాలేడూ 

కన్నతండ్రివలెజూడూ లేకున్న విడువయీనాడూ ॥దయ॥ 
అలుక జెంద నీకు తగునా నా పలుకు వినవునాతో పగనా ॥అలుక॥ 
ఉలుకుజెంది మదిలోనా పలువిధముల నిను ప్రస్తుతించినా 

దయ వదు నాతో యిగా వాదూ నా జిద్దు మదిలో యిగా బోదూ ॥వద్దు॥ 
కొద్దిగా దయా నా మీదా చూడు లేదన్న నీకు అపవాదూ 

ముందు అలూరు పురీశా కృపా జెందజేయు పరమేశా ॥ముందు॥ 


బ్రహ్మానందకవి వరరక్షా నన్నేలుము గురువీరేశా ॥దయ॥ 


ఆలూరి బ్రహ్మానందస్వామి (1910-1985): - వీరు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం 
ఆలూరు గ్రామస్టుడు. శ్రీ ఆలూరు బ్రహ్మానందామృతసారతత్వ కీర్తనలు” పేరుతో 1985 
నాటికే వీరు కీర్తనలను రచించినట్లు తెలుస్తున్నది. బ్రహ్మంగారి తత్వాన్ని ఆధారం చేసుకొని 
ఈ బ్రహ్మానందస్వామి ఎందరో శిష్యులను తయారు చేసాడు. ఈ పీఠం ఆయన దేహత్యాగం 
చేసాక కొన్నాళ్లు వారి పుత్రులు విశ్వనాథాచారి నడిపారు. ఇపుడు వారు కూడా దేహత్యాగం 


చేసారు. సుమారు 200 తత్వాలు (అముద్రితాలు) వారివి నా దగ్గర ఉన్నాయి. 


50 
నన్నుదయనేలు శివా... 


(తత్వం) 
నన్ను దయనేలు శివా శంభో నను దయనేలుశివా 
అనవతరము నీ పదములె నమ్మిన నను దయనేలుశివా ॥నను॥ 
సనకసనంద మునిపూజితపద 
వనరుహనయన సువినయ త్రయంబిక ॥నను॥ 
దీనజనావన దేవదేవ సువిచార ఎంత బ్రతిమాలి వేడిన 
నీ మానసమున నిర్ణయ జూతువు ॥నను॥ 
నా నేరమేమిటో దెలుపు నీలగళ 
మాధవ ప్రియ మార్కేండేయార్దిత 
వేదవేద్య భవదూర ఉమావర ॥నను॥ 
సాధుహృదయ సంచార పరాత్పర 
మేలిమి ధీర సుకుమార మార హర 
మేదిమీశ గంగాధర సత్యవిచార ॥నను॥ 
పురంధర పూజిత పదయుగ 
ఉరగ భరణగిరి సదన పురాంతక 
పరమాద్దుత చరిత ప్రమాదాధిప ॥నను॥ 
భూరి కృపాకర మృత్యుంజయ 
విపక్ష శిక్ష విరూపాక్ష పిణాకి ॥నను॥ 
క్రూర ధనుజ హరశూల పాణి 
కైలాసవాస టీకదాస పోషణ ॥నను॥ 


టంకర టీకదాసు :- ఈ కవి వికారాబాద్‌ జిల్లా మోత్యూర్‌ వాసి. కానీ అక్కడ ఇపుడెవరూ 
అతని గురించి చెప్పేవారు లేరు. మహబూబ్‌నగర్‌కు 10 కి.మీ. దూరంలోని టంకర అనే 
(గ్రామం ఉంది. అక్కడ ఇతని శిష్యులు ఉండడంవల్ల టీకదాసు కొన్నాళ్లు అక్కడ నివసించాడు. 
అదే వారి ఇంటిపేరుగా మారింది. టీకయ్య అని ఇతనికి ఇంకోపేరు. పాలమూరు, నవాబ్‌పేట 
మండలాల్లో ఇతని కీర్తనలు బాగా విన్పిస్తాయి. 


51 
నరుడావై జన్మించినందుకూ... 


(తత్వం) 
నీతి నియమాలు పాటించవెందుకూ ॥నరుడా॥ 
నరుడావై జన్మించి ధరలోనా జీవులా 
బరి మార్చి మాంసంబు బక్షింప భావ్యంబా ॥నరుడా॥ 
నీవూ జగతిన బుట్టినందుకూ 
మరి నిత్యానిత్యము లెరుగవెందుకు 
నిత్యానిత్యములాకూ వ్యత్యాసమును గాంచి 
అత్యాశా పరుడావై ఆరాట పడబోకూ ॥నరుడా। 
భోగంబూగని సంతసించకూ 
నిజబోధకులను వెక్కిరించకూ 
భోగంబుగని మురిసె భోక్తాలెందరో 
తుదకు ఆగంబుపాలైరి అవనీలో వినరయ్యా ॥నరుడా॥ 
మహానీయులను జేరేటందుకు మంచి 
సహవాసమును జేయవెందుకు 
యిహామూత్ర అర్థ ఫలభోగ రహితంబు 
మహిలోన దెలుసుక మమకారమును వీడు ॥నరుడా॥ 
సిద్దులూరీలో బుట్టినందుకూ! మోహబద్దుడావై 
యుండుటెందుకూ శ్రద్దగా గురుపాద సేవా జేసియు 
బోధ ముద్దుగా వడసీయూ ముక్తిబొందుటే మేలు ॥నరుడా॥ 
ఆనందాచార్యులు (జననం: 28.8.19834):- ఈ కవి వికారాబాద్‌జిల్లా సిద్దులూరు 
గ్రామస్సుడు. వెంకమాంబ, పాపయ్య దంపతులు వీరి తల్లిదండ్రులు. వీరు అక్కడ 
“సచ్చిదానందాశ్రమం” ఏర్పాటు చేసిన అచల గురువు. పండరీపురం కైకాదిమహరాజ్‌ శిష్యుడు. 
సుమారు 100 తత్వాలను “అచలతత్వ ప్రకాశిక? పేరుతో (2015) ముద్రించారు. 
అచలతత్వాన్ని చక్కగా బోధించిన తత్వాలను ఆచార్యులు రచించారు. సద్దురుఉపదేశము 
ఇతని మరొక కృతి. 


52 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


అబ్బబో ఈ మాయ... 
(కీర్త్రన-యదుకులకాంభోజి-ఆదితాళం) 

అబ్బబో ఈ మాయ నెవ్వరికీ వొదులదాయె 1 అబ్ద॥ 
యెందరెందారీనో జ్ఞానహీనులుగా జేసి ధర్మ 
శూన్యలనగ జగమునందు జన్మ వ్యర్థమందజేసి అబ్బః 
పక్కావిధము గాకా నీది పెక్కురూపములను దాల్లీ 
చొక్కామైన ముక్తీ దారిత్రొక్కి చూడానివ్వబోదు 1 అబ్ద॥ 
మున్నూ భక్తూలెల్లా మాయానంటరాదుయంచు నిందు 
సంసారంబు నెన్నోగుల్లాజేసి వేషాధారూలైరీ 1 అబ్బః 
ఆలూ పిల్లలెల్లా దందీ మాయాజాలా మంచురోసి 
అందరి నెడబాసి బాధనొందా జేయుచుండె చూడు 1 అబ్బః 
దండీ పాపమూలజేసి ద్రవ్యామంతా యెంతోగూలర్టీ 
దాన ధర్మామింతాలేక దాచీ మోసామొందజేయు అబ్బః 
అంతా నాదేయంచు నెంచీ అత్మానందామయమూ గాంచీ 
కొంచమైన హరినీగాంచే మంచీ తెలివిగాంచానివ్వదు అబ్బః 
దండీగా మన్నేముకొండా హరినిజేరి వేడూచుండా 
దండీ వారామయ్యి మాయా కొండేమూలానంటాకుందూ ॥అబ్బ॥ 
వాసీగ కోశీకి రామదాసూనేలె కృపతో చాలా 
మాయానంటాకుండా మహనీయునిగా జేసికాచె అబ్బః 


కోస్లి రామదాసు :- నారాయణపేటజిల్లా కోస్టి గ్రామస్థుడైన రామదాసు మన్నెంకొండ 
వేంకటేశ్వరస్వామి భక్తుడు. అందుకే మన్యంకొండస్వామిపై తనకున్న భక్తి ప్రపత్తులు చాటుతూ 
71 కీర్తనలు రచించి దానికి 'శ్రీవేంకటేశ్వరభజనకీర్తనలు” అనిపేరు పెట్టి (1988) ముద్రించాడు. 


బసవా! నీ మహిమ... 

(కీర్తన) 
బసవా!నీమహిమదెలియ తరమౌనా బసవానిక వర్ణింపా తరమౌనా 
ఈశ్వరుడు నీ కాజ్ఞనసగగ విశ్వమునకరుదెంచి నీవును విశ్వమం 
దునమాదమాంబకు సుతుడవై జన్మించినావట 
దినదినాభివృద్ధిగాంచియు మేనమామ కొలువునందున 
మానవాపతియైన బిజ్జకుమన్ననకు పాతుండవైతివి 
అంతరించిన వీరశైవ మతంబు నభివృద్ధిగను జేసియు 
చెంత జేరిన ప్రమథుల బల్వింత కోర్మెలుదీర్ణినావట 
వంగ కాయలు మెడలగట్టుక జంగములమని యితరజాతులు 
భంగ పెట్టగ రాగ నవియును లింగరూపము లాయె నటగద 
పాలకడవాచేత జారగ గొల్లభామ నిన్న దలువగ 
పాలకడవను పదిలపరచి లీలజనులకు జూపెనావట 
క్షీర మిమ్మని అర్ధరాత్రంబరుగుదెంచొక జంగమడుగగ 
ధీరతనుగొడ్డావుక్షీరము లిచ్చి పంపిన ఘనుడ వీవట 
ఆణిముత్యము లిమ్ము పదిపుట్లను చుజంగమముఖ్యుడడుగగ 
ఆణిముత్యములపుడు జొన్నలరాసి జేసి నొసంగినావట 
అనుదినంబును లక్ష తొంబది ఆరు వేయిల జంగములకును 
అట్లజరుపుటదుస్తరం బివియెట్లజరుగునటంచు గుట్టున 
గట్టు చెట్లేప్రమథులనిగురు కుంట పొలిమెర నిలచినాడవొ 
ఆదిబసవా దేవ దేవ నీదుపదపద్మము లే నమ్మితి 
భేదమింతయు లేక దీనుని ఆదరించియు గాచి బ్రోవుము 


53 


1బస॥ 


॥1బస॥ 


॥1బస॥ 


॥1బస॥ 


॥1బస॥ 


॥1బస॥ 


॥1బస॥ 


1బస॥ 


॥1బస॥ 


॥1బస॥ 


గుడిబండ నాగలింగయ్య (1951ప్రాంతం) :- మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట 
మండలం గురుకుంట ఇతని స్వస్థలం. ప్రక్కనున్న ఇప్పటూరు మఠం వీరయ్య ప్రోత్సాహంలో 
నాగలింగయ్య గురుకుంటలో ఆదిబసవేశ్వరస్వామిపై మందిరం నిర్మించి అదేపేరుతో 21 
కీర్తనలు రచించాడు. ఈ పుస్తకం 1951లో ముద్రించబడింది. తెలంగాణలో బసవేశ్వరుడి పై 


కీర్తనలు వచ్చినాయనుటకు ఇవి చక్కని నిదర్శనం. 


54 
శ్రీలీలా నన్ను బ్రోవుమా... 
(కీర్తన) 
శ్రీలీలా నన్ను బ్రోవుమా జాలా మిదేల నన్నేల గోపాలబాల 
మేరుసుధీరా నిన్‌ సారె సారెకు నమ్మి కోరిభజించెద 
మారా సుందారా సువిచారా మణి హారధార 
రంగశుభాంగా నీ చెంగాట జేరి నే పొంగి వేడెద 
భవ భంగా విహాంగా తురంగా గంగాధరనుత 


మందాడిపురవాస మహితగుణోల్లాస 
మందర ధర సానందా ముకుందా గోవిందా సంక్రందననుత 
పన్నగశయనా నిన్‌ సన్ఫూతి జేతునా 


విన్నాప మెన్నాక యున్నా వేమన్నా నను గన్న తండ్రీ 
భాసిల్లు దాశరధీ భకౌఘపోష దాసుడ నేలూ 
సువిలాస రవిభాస శ్రీనివాసా మందహాస 


నరహరీ భక్త కల్పక నెనరుంచుమా.. 


(కిర్తన) 
నరహరీ భక్త కల్పక నెనరుంచుమా 
పరమపురుష తమ పాదాబ్దమె నమ్మితి 
అత్రిపుత్ర విచిత్ర చరిత్రాహరే 
ధాత్రిరమణ త్రినేత్రుని మిత్రాహరే 
రంగా సంగరరిపు మద భంగా హరే! 
మంగళాంగ విహాంగ తురంగాహరే 
జాల మేల యీలీల సుశీలా హరే 
బాల గోపాల కరుణాల వాలహరే 
సుందరాంగ మందడి పట్టణా ఖేలా 
వందనము జేయు నరసింహాఖ్యుని బ్రోవు 
ఆశ పాశవినాశ శ్రీశ కేశవా 
జగదీశ దాశరథీ భకౌఘ పోష 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


నేదునూరి నరసింహదాసు :- ఈ కవి స్వస్థలం వనపర్తి జిల్లా దొడగుంటపల్లి. తండ్రి 
లక్ష్మణాచార్యులు. ఇతనికి బాలకవి అనిపేరు. ఈ కవి శ్రీమద్దాశరథీభక్త సమాజకీర్తనలు 
(31) హరిభక్తసమాజ కీర్తనలు (138) అనే కీర్తనలు రచించాడు. ఇతని శైలి అనుప్రాసలతో 


సలక్షణంగా ఉంది. 


(తత్వం) 
పరము దెలిసే దారి ఇదియన్నా పరిపూర్ణ ద్వాదశి 
పరమ గురునిచే ఎరిగి మెలుగన్నా 
పరమ గురుడే పరము దెలుపును 
పూర్ణముగ నీవు నమ్మియుండుము 
నిరతము గురు సేవజేసి శరణు శరణని మైొక్కుచుండుము 
నిజము తెలుపును గురుడు చూడన్నా అది అంతటుండే 
నిజము దెలిసిన జన్మ లేదన్నా నిజము దెలిసిన 
వెనుక నీవు గజిబిజి జేసిటి ఎరుకను 
నిజముగా ఈ లేనిఎరుక నిజములోపల లేనే లేదనె 
ఎరుక మరుపుల నెరిగె ఎరుకన్నా ఎరుగీన ఎరుక 
ఎరుకమూలము లేదు కనుమన్నా 
ఎరుకతోచెను ఎండమావుల జలము రీతిగా 
తాడుపామని ఎరుకలేని గురుడు దొరికితే 
ఎరుక జేసి తెరను దీయును 
భ్రమను తీసే పూర్ణ బోధన్నా భ్రమ సహితమైన 
బ్రహ్మమును లేదనెటి గురుడున్నా 
భ్రమలు లేని బట్ట బయలే సత్యమైన బ్రహ్మ మదియని 


స్వామి కృపచే గన్న వారికి భ్రాంతిలేని సత్య మార్గము 


55 


॥పరము। 


॥పరము॥ 


॥పరము॥ 


॥పరము॥ 


56 

వాద భేదము లేని దదియన్నా పరిపూర్ణ భావము 
సాధు సజ్జిన గురుని బోధన్నా 

వేద వేదాంతాతీతమే అచల సద్గురుసూచనిదియని 
సాధనలు జేసిటి ఎరుక హృదయ గ్రంథిని ధ్వంసపరుచును 
ఉన్నదన్నది ఎరుకచూడన్నా 

తర్వాత నీవు లేనిదన్నది లేనిదేనన్నా 

ఉన్నదన్నది లేనిదన్నది అన్నిటెరిగె 

ఎరుకనన్నది ఎన్ని అన్నను ఉన్న 

బయలలులో లేనిదన్నది నిజము దెలిపెను 

పరమ గురుడే గురుడు చూడన్నా 
బుద్దారపురములో కూర్షదేశిక స్వామి 

గురుడన్నా గురుని జేరి పరము దెలిసేటి 

దారి ఇదియని చాటుచుండెను త్వరగా 


జేరిన జక్లపల్లి వీరదాసుని అచల మార్గము 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


పరము! 


॥పరము॥। 


॥పరము॥ 


నిర్గుణానంద బంగారు వీరాచార్య(జననం:1962 ప్రాంతం) :- ఈ కవి 
మహబూబ్‌నగర్‌ జిల్లా గండ్వీడ్‌ మండలం జక్షపల్లి వాస్తవ్యులు. కూర్మాచల దేశికేంద్రులు 
ఇతని గురువు. కానీ రంగారెడ్డిలో మందిరం నిర్మించారు. అచలమార్గంలో కీర్తనలు, తత్వాలు 


రచించారు. దానికి “పరిపూర్ణబోధామృత బంగారు పాటలు (2000) అనే పేరు పెట్టారు. 


57 
చల్లనిస్వామి బ్రోవుము... 
(కీర్తన -మోహన -ఆటతాళం) 
చల్లనిస్వామి బ్రోవుము మమ్మెల్లరను ఓ వృషగామి 
చల్లని కైలాసమందె ఇల్లుగలిగి యున్నవాడ 


చల్లని మనసున్న తల్లి పార్వతితో వెలుగురేడ ॥చల్లని॥ 
సృష్టికర్తవు తుష్టి పుష్టి గూర్చునట్టి విశ్వభర్తవు 

దుష్టశక్తులణచి కష్టనష్టములే తొలగు 

అరిష్టములే చను నీదు శుభదృష్టియే ప్రసరించిన ॥చల్లని॥ 


కాలకంఠా నీలీలలెరుగ నా తరమా ఓ శితికంఠా 
ఆలుపిల్లలనుచు మాయజాలముననే మునిగిపోయి 


కాలము వృథపుచ్చి కాలయముని పాలబడుదుమయా ॥చల్లని॥ 
కాంతిమంతుడా శీతాంశుని ధరియించిన ప్రశాంతచిత్తుడా 

వంతలలో నలిగి ఇహచింతలతో కలగి శక్తి 

వంతమైన నీనామము సుంతైనను దలువలేదు. ॥చల్లని॥ 


పల్లెర్ల రామమోహనరావు (జననం: 12.08. 1965): - యశోదమ్మ, హన్మంతరావు 
దంపతులు వీరి తల్లిదండ్రులు. వీరి స్వస్థలం మహబూబ్‌నగర్‌. ప్రాచీన సాహిత్యంపై 
మంచివట్టు ఉన్న రామమోహనరావు అనేక పుస్తకాలు వెలువరించారు. ఈ క్రమంలో 
“పార్వతీశ్వర భజనకీర్తనలు” రచించారు. ఇందులోని 18 కీర్తనలు రాగ, తాళ సూచనగా ఉ 
న్నాయి. ఇందులో 11 శివునిపరంగా, 5 అమ్మవారి పరంగా, 1 గణపతిని స్తుతిస్తున్నాయి. 
అల్ఫాక్షరాల్లో అనల్పభావన చెప్పేందుకు పల్లెర్ల చిన్నచిన్న కీర్తనలు రచించారు. పాలమూరుకు 
అవధానాలు, అప్పన్నకవి ఆంజనేయస్వామిచరిత్ర, మహతి, గద్వాల వైభవం, పాటల పల్లికి 
మొదలగుదనవి వీరి ఇతర రచనలు. 


58 
నమ్మితీనను బ్రోవునూ... 


(తత్వం) 
నమ్మితీనను బ్రోవునూ సద్గురు మహదానందామునను 
గానవే నమ్మితినను బ్రోవ సమ్మతితో బూను 
యిమ్మాహి కెల్లాను యిలవేల్పువని వేడ ॥నమ్మి। 
ఆశపాశము బాపుమా సద్దురుదేవా 
దోషారహితుని జేయుమా 
ఆశపాశముబాపదోసి లొగ్గితితండ్రి దాస 
పోషక నీదుదాపుజేరినవాడ ॥నమ్మి!। 
మన్నించి మనసుంచుమా 
సద్దురు మాదుమాన సంబన నిల్వుమా 
పన్నూగ ఈమాయపారదోలుము దేవ మన్నన తోడుత 
మహతత్వమున దెల్పు పాపభారము బాపుమా ॥నమ్మి। 
పలుమరు మమ్మూపాలించగను బూనుము 
తాపాసానుత మాకు దారిజూపగ బూను 
కోపగించుమయ్యా కోరివేడితిస్వామి ॥నమ్మి। 
జగతిమర్శము దెల్పుమా సద్ద్గురుదేవా 
జన్మరహితము జేయుమా 
జగదోద్ధారుడవయ్యి జన్మకర్మలు బాపి అగుడుజేయక నమ్మి! 
మమ్ము ఆదరించగబూనూ ధరచెన్నపరమందున 
గురునాగమాంబ దాపు జేరిన వాడను 
పురవాసి పెట్టేరు పురమందునను నిలిచి 
పరమపావన బాలదాసుడనని మదిని ॥నమ్మి। 
బాలబ్రహ్మదాసు :- ఇతడు వనపర్తిజిల్లా పెబ్బేరు నివాసి. చెన్నవరం నాగమ్మ శిష్యుడు. 
పెబ్బేరులో బ్రహ్మంగారి ఆలయం నిర్మించాడు. 198 7లో ముద్రించిన దాసుగారి భజనమాల 
66 పుటల చిన్న పుస్తకం. ఇందులో 41 తత్వాలు, 12 పాదాల ద్విపద, పోతులూరి 
వీరబ్రహ్మంగారి 244 బంతుల ఉయ్యాల పాట, 16 శివరామబ్రహ్మేంద్రుల కందార్థాలు 


ఉన్నాయి. 


గురుమహరాజ ... 


(తత్వం-తోడిరాగం -ఆటతాళం) 
గురుమహరాజ గురుమహరాజ గురు 
నిర్మలానంద వరదమహరాజ వరదమహరాజ 
సరగూన అనుమూని గిరిజేర జనుమాని 
సరణి నెరిగించు సాద్గురు మహరాజ 
వందాన ద్వాదశి నందముగనుజేయ 
సందిదెలిపిన సాద్గురు మహరాజ 
బట్టబయలున ఎరుక పుట్టిగిట్టిన మాట 
గుట్టు బోధించిన గురుమహరాజ 
కలవారులవారు కలలోని వారని 
జోలబాడిన బాల గురుమహరాజ 
మూల మేమియు లేని మురికి దేహంబాని 
మూలమెరిగించిన గురుమహరాజ 
పరిపూర్ణగురునాగమాంబ మందిరమందు 
పరమార్ధ మెరిగించు గురుమహరాజ 
సరగూన సారోజనాంబమనోహర 
సత్వారమెరిగించు గురుమహరాజ 
వసుధాలో పెబ్బేరు వాస సుధాకరదాసు 
నేలినతండ్రి గురుమహరాజ 


59 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


యం. సుధాకర్‌ :- ఈ కవి వనపర్తిజిల్లా పెబ్బేరు ప్రాంతంవాడు. బాల బ్రహ్మదాసు శిష్యుడు. 
గురుభజనమాలలో ఇతను రచించిన 6 తత్వాలున్నాయి. గురుభక్తి, అచలమార్గం ఇతని 


తత్వాలలో ఉంది. 


60 
పట్టువిడువకు.. 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


(తత్వం -మాయమాౌళగాళరాగం-ఆటతాళం) 


పట్టువిడువకు గురునిబోధ దిట్టముగసాధించరా 

వట్టి మాటకు పట్టుబడదు గుట్టుగురునిచె తెలియరా 
చెప్పినప్పుడు చెవుల వినియూ చెట్టువై చెడిపోకురా 
చెప్పినా సద్దురుని మంత్రము వొప్పుకొని పాటించరా 
మంచిసమయము మించిపోతె సంచితామిడబోదురా 
అంచితముగ అచలగురుని చెంతజేరి నిలుపురా 
చిలుక భక్తికి మించి ఆవల పలికె ప్రణవము దెలియరా 
చిలుకభక్తికి చిక్కదింకను చిక్కులో బడబోకురా 
తత్వమున నిజతత్వమెరిగిన తారకంబు నీవేరా 
తత్వసాధనలేక ఎంతచదివినా వ్యర్థంబురా 
కోతిఆటలు ఆడినీవు కోటలోపల జేరరా 

నీతితోడుత నిలిచి నీలో నిజముపదో దెలియురా 
యిలసద్దురు బ్రహ్మయార్యుల మేలుకతో గమనించరా 
ఫలమునిచ్చి బాలయార్యుల చాలగ నుతియించరా 
ధరలో పెబ్టేరుధామ మందున దాసహనుమద్దాసు రా 
దోసిలొగ్గియు దాసదాసుల ఆశతోడుతబొగిడెరా 
చింతలేకనె యున్నది అది శ్రీనివాసులు చిన్నదీ 

సంత సంబున రామపురమున సత్యమై తానున్నదీ 


పెబ్బేరు హనుమద్దాసు :- ఈ కవి వనపర్రిజిల్లా పెబ్బేరు ప్రాంతవాసి. ఇతని గురువు 


[hr | 


బాలబ్రహ్మదాసు. అతనిమార్గంలో అచలతత్వంపై కీర్తనలు, తత్వాలు రచించాడు. 


pie) 


61 
(తత్వం -కాఫీరాగం-ఆదితాళం) 

సాధుసమరస మైనది సాద్గురుని సమ్మతిక నుమదీ 

సాధనంబులుగానిది అదిబోధరూపంబైనది ॥సాధు॥ 

అండపిండము గానిదీ బ్రహ్మండమే మనరానిదీ 

పండు వెన్నెల నిండి వెలిగే దండివెలుగై యున్నదీ ॥సాధు॥ 

యోగములకు అంది అందక ఏకమై తానున్నది 

యోగభోగములకు యోగులకు కనరానిది ॥సాధు॥ 

కన్ను ఎదుటనెయున్నదీ అది కన్నులకు కనరానిది 

మన్ను మిన్ను సున్నజేసి ఉన్నతావునే యున్నది ॥సాధు॥ 

పుట్టుగిట్టులులేని బయలున పూర్ణమై తానున్నది 

పన్నుగా పరిపూర్ణమందున పావనంబై యున్నది ॥సాధు॥ 

ఎండమావులయందు జలమునిండి లేనటులున్నది 

గండిదాటిన గురుని అండన మెండుగా నిండున్నది ॥సాధు॥ 

అంది అందరానిది అనుమూని కొండనయున్నది 

అందమౌ శివరామబుషుల అంది అచలంబైనది ॥సాధు॥ 

గొప్ప కొంచెము గానిది గోవిందమాంబచె కన్నది 

ఘనముగా గురుమలికి దేశిక ఘనుల వశమై యున్నది సాధు! 

కొండపల్లి శ్రీనివాసులు :- ఈ కవి వనపర్తిజిల్లా పెబ్బేరు ప్రాంతం వాడు. బాలబ్రహ్మదాసు 

దగ్గర బోధపొంది ఆయనమార్గంలో అచలతత్వాలు రచించాడు. 


62 
దత్తావిడువను నిన్నూ... 
(తత్వం-ఏకతాళం) 
దత్తావిడువను నిన్నూ ఓ దత్తయ్య విడువను నిన్నూ దత్తా! 
ముచ్చటగా ననుజూడు నీహరి కథ బాడెద నేడూ (2సార్లు) 
బలిచక్రనర్తినిగాను మూడు అడుగులు భూమివ్వలేను 
యివ్వలేడు భూపాలుడు గాడని పారిపోతె నీ వెంటబడెదనూ దత్తా! 


భస్మాసురుడనుగానూ నీతలపై చేయి బెట్టగలేనూ 


తలపై దుప్పటి అల్లె సాలీడును అనసూయాత్రిసుత అనఘ వల్లభా దత్తా! 
బృగుమహబుషుడను గానూ బ్రహ్మలోకాలు నేదిరుగ లేనూ (2సార్లు) 
బహ్మవాణి నావాక్కున నిలవలె వేదాలు వల్లింప దీవించు విధాత దత్తా! 
ముగ్గురు మూర్తుల దర్పం మా జన్మ సార్థకత రూపం (2సార్లు 
విఠల సద్దురుడె అవతార దత్తుడూ విష్టగొలిచె అంబదాసుని పలుకులు ॥దత్తా॥ 


భోగఅంబయ్య (జననం 2. 11. 1942):- ఈకవి నారాయణపేటజిల్లా ఊట్మూరు 
మండలం పులిమామిడి నివాసి. కిష్టమ్మ, కొండయ్య వీరి తల్లిదండ్రులు. కురుగడ్డ దగ్గరున్న 
వల్లభాపురం విఠల్‌బాబా శిష్యుడై దత్తమార్గంలో ఉన్నాడు. శ్రీ దత్తవిఠలానంద “సద్గురు 
భజనకీర్తనలు” (2010) పేరుతో ఈయన రచించిన 22 కీర్తనలు ఉన్నాయి. గురుభక్తి, 
దత్తభక్తి ఇందులో ఉంది. 


డా వీ. భాన్సు రయోగి 63 


(తత్వం) 
శరణు శరణు శంకరా కరుణించు నన్ను ఈశ్వరా శరణు! 
మందబుద్ధితోను నిన్ను మరచినాను ఈశ్వరా ॥శరణు॥ 


ఏడుమాసపు పిండ మప్పుడు నిన్నుతలచితిఈశ్వరా 

వెనకి జన్మలచూపెనందుకు భయముచెందితిఈశ్వరా శరణు! 
తల్లిగర్భమునుండి నేను బయటపబడగా ఈశ్వరా 

అన్యసుఖములచూచినేను నిన్నుమరచితి ఈశ్వరా ॥శరణు॥ 


అన్యసుఖములుకొన్నిరోజుల ఫలిత మేయని శంకరా 


తెలియ ఇప్పుడు నిన్నుతలువ నిశ్చయించితిఈశ్వరా ॥రరణు॥ 
నిన్నుతలువక నీళ్లనైన త్రాగలేనుఈశ్వరా 
కుక్షి కూటికొరకు నేను బ్రతుకలేనుఈశ్వరా శరణు! 


ఆత్మజ్ఞానము పొందనిన్ను తలిచెదనే ఈశ్వరా 


అదియేనాకుభాగ్యమంచు శాంతిపొందెద ఈశ్వరా శరణు! 


సాతుపాటిగంగయ్య (జననం: 29.11. 1948):- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా 
లింగాల నివాసి. తండ్రి లిక్కిడయ్య. చిన్ననాటినుండి భక్తితత్సరుడైన గంగయ్య ఆత్మ-పరమాత్మ 
భజనకీర్తనలు, పాలెంవెంకటే శ్వరబతుకమ్మపాట, సమయానుచితప్రభాతగేయములు, 
పల్లెటూరిపాటలు, షిరిడీసాయిబాబాభజనకీర్తనలు రచించారు. కీర్తనలకు తాళ సూచన 


ఉంది. 


64 


లింగా విడువను నిన్ను... 
(కీర్తన) 

లింగా విడువను నిన్ను 

శివలింగా విడువను నిన్ను 

లింగా విడువను అంగరహితుడవు 
జంగమ రూపము సంగతి వెలసిన 
సప్త ధాతువుల కాయము నందున 
పంచభూతముల ప్రాణలింగమై 
అంతరంగమున మదిలో దాగిన 
మార్కండేయుడు మదిలోదలచుచు 
గుడిలో లింగము నాలింగనమున 
యమపాశంబును తప్పితరించెను 
భావలింగమై స్థావరమందున 

గుడిలో గుట్టుగ దాగియుండినను 
గుడి శిఖరాగ్రముగురుతు తెలుసుకొని 
నాగపుష్పముల కేసరమధ్యన 
లింగదొండలో దాగియున్నను 
ఎందుదాగినను నిన్నే విడువను 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥లింగా॥ 


1లింగా॥ 


లింగా! 


1లింగా॥ 


లింగా! 


వైద్యమఠం వీరభద్రయ్య (మరణం-2019):- ఈ కవి మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట 
మండలం ఇప్పటూరు వాస్తవ్యులు. తండ్రి పార్వతయ్య. ఈ కవి శివదీక్షపేరుతో 10 కీర్తనలున్న 


“సంకీర్తనావళి” రచించాడు. అలాగే “అక్షర బిల్వార్చన (1994) పేరుతో మరొక రచన 


చేసాడు. సలక్షణమైన కీర్తనలు వీరభద్రయ్య రచించాడు. 


కుదవేపదవే ఓ మనసా... 


(తత్వం) 
పదవే పదవే ఓ మనసా గురు పాద సన్నిధికో మనసా 
మదముతో మూడు యేరుల దాటి సమరస సద్గురు పదసన్నిధికి 
ఈర్ష ఆసూయలు విడచీ బేధభావముముల మరచీ 
అహం భావముతో అంత నేనెయనె 
పంతమొదలి గురు పంచన చేర 
దేశ దేశములు తిరిగీ ఉపదేశికుల జేరో మనసా 
ప్రాపుగ నీ భవ బంధములను 
ఎడ బాపి బయలును జుపును మనసా 
నమ్మరానిదీ మేనూ నమ్మిన నిలువదు నేనూ 
నీటి బుడగ యిది నిజముగ నిలువదని 
పలికిరి పెద్దలు పర బాహ్యము గని 
సంతకూటము యిది చూడు 
సంకల్పంబులదీ గోడు పుట్టగొడుగు లోలె 
పుట్టి పెరిగిన నట్టనడుమనే నాశంబౌనని 
సమరస సద్గురు డో మనసా ఖాజా దేశికుల 
కను మనసా యీ ధర లోపల విలియము 
కొండలో నమ్మిన నాగేంద్రంబును బ్రోవగ 


65 


॥పదవే॥ 


॥పదవే॥। 


॥పదవే॥। 


॥పదవే॥ 


॥పదవే॥ 


॥పదవే॥ 


॥పదవే॥ 


విలియంకొందనాగేంద్రం :- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతి 
(మహదేవునిపేట) ఖాజామియ్య శిష్యుడు. మల్మిదాసుపరంపరను, అచలతత్వాన్ని తన తత్వాల్లో 


పొందుపరచాడు. ప్రతితత్వానికి ముందు ఓ కందార్థం రచించాడు. 


66 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


మనసెంతో మంచిదనుకుంటి... 
(తత్వం) 
మనసెంతో మంచిదనుకుంటిదీని మర్మమిప్పుడు దెలుసుకుంటీ 1మన॥ 
నామాట లేశంబు వినదు వక్క నాడైన శ్రీరామ యనదూ ॥మన॥ 
బట్టబయటనె దిరుగుచుండూ దీని గుట్టెవ్వరికి దెలియ కుండూ ॥మన॥ 
పరుల ద్రవ్యముల కాశించూ భక్తవరులనే ప్రొద్దు నిందించు ॥మన॥ 
ఆశాపిశాచమును గూడి కాసుల కాశించు మానంబు వీడి ॥మన।॥ 
ఇతరులకు భోదించు లెస్సా తనకు సతతము గలిగుండు ఆపేక్షా ॥మన॥ 
పరకాంతలను జూచి మెచ్చూ పైన బడి పైటకొంగులో జొచ్చు ॥మన॥ 
సర్వంబుగుర్తెరుగుగాని యెరిగి యెరిగి పాతకమే జేసిని ॥మన॥ 
దీనికేమొ చేటుబుట్టె దుష్టమానవుల యాచించ బట్టె ॥మన॥ 
తరముగాదుర నీటుశానా భద్ర గిరివాస నిపాదమానా ॥మన।॥ 
దీనితో వేగించలేనూ మంచి దానిగా జేయు మొక్కేను ॥మన॥ 
కృష్ణదాసుని గూడుకోదు భద్రగిరి వాసుడంటె బల్‌చేదూ ॥మన॥ 


భాగవతుల కృష్ణదాసు(1828-1876) :- ఈ కవి యాదాద్రి దగ్గరున్న కొలనుపాక 
నివాసి. జానకమ్మ, నారాయణదాసు ఇతని తల్లిదండ్రులు. కృష్ణదాసుకు చిన్నప్పుడే భద్రాచలం 
నుండి వచ్చిన సాధువులు తారకమంత్రోపదేశం చేశారు. బుచ్చివెంకమ్మ ద్వారా కంబలూరి 
అప్పమంత్రి, వారి శిష్యుడైన సీతారామస్వామిని కలుసుకుని పూర్ణోపదేశం పొందారు. తర్వాత 
హైద్రాబాద్‌ ఫీల్‌ఖానాకు వచ్చి అచలపీఠం స్థాపించి ఎందరో గొప్పశిష్యులను తయారు 
చేసాడు. భాగవతుల కృష్ణదాసు ఆధ్యాత్మికకీర్తనలు, శక్తిద్వయనిరాసక్త శుద్దనిర్ణుణ 
తత్వకందార్థాలు, ద్వాదశబోధలు, భగవద్గీత సారాంశజ్ఞానం, వేదాంత వార్తికము, హంస 
సంచారక్రమవివరము అనే ఆరుకృతులు రచించాడు. కందార్థాల్లో శివరామదీక్షితుల 
బృహద్వాశిష్టబోధ, తేటతెలుగులో వివరించబడింది. 


67 
యేమిజన్మము యేమిజవనమూ... 


(తత్వం) 
యేమిజన్మము యేమిజీవనమూ గురుపాదమొదలితె 
ఎంత వ్యర్థపు మాయ జీవనమూ యేమిజన్మము 
యెంత జెప్పదు యెల్లకాలము మాయ మమతల 
పాయకున్నది పలువిధంబుల మోయుచున్నది మోహపాశము ॥యేమి॥ 
తొల్లి జన్మ డో లయామానమునా అతిమోహమంచు 
తెలియకున్నది కాలసమయముగా తొల్లి కారణ దోషమెంబడీ 
యెల్ల దిక్కులవీధివీధిలో యల్లవారిని జెరువగోరును 
కల్లమాటలు గడుపుచుండును ॥యేమి॥ 
పామరత్వం పెంచుచుండూను భవపాశములచే 
కామహంకృతులందు తిరుగూనూ 
కామ రూపమునందుజిక్కియు యేమెవ్రాసెను 
బ్రహ్మయనును తామసంబులో పొరలుచుండును 
తత్వజ్ఞానము తరచిచూడని యెంతజెప్పిన వినక యుండునూ ॥౦మేమి॥ 
యెన్నెన్నొ తీరుల యిచ్చ కొలదిగ తిరుగుచుండూనూ 
యెంతజెప్పుదు పరుల తోడుత పంతమాడుచు 
యీర్ష్య నొందుచు మెతుకు నీరు మ్రింగు చుండును 
మిడుతవలె యెగురుచుండును ॥యేమి॥ 
పంచకోశము పాలి పొమ్మాను ప్రారబ్దకర్మ 
సంచితాగము కీలు బొమ్మనూ 
అండకోశము పంజరంబులో పాపకర్మము పెంచినిక్కుచు 
కొంచమైననుగురుని పాదము కోరకున్నది ॥యేమి॥ 
కారణంబును చిక్కె మోముల పురము లోపలనూ 
సర్వంబు రోసి మొక్క గురుని సేవలోపలనూ 
చిక్కుదీసెటి కృష్ణ గురునీ సేవజేసియు బోధగోరియు 
నిక్కముగ వెంకటదాసుడు నిజముకై పరిపాటులొందెను ॥యేమి॥ 
దామరగిద్ద వెంకటదాసు (1970 ప్రాంతం):- ఈ కవి రంగారెడ్డి జిల్లా దామరగిద్ద 
వాస్తవ్యులు. మోముల కృష్ణమాచార్యుల శిష్యులు. 'అచలగురుతత్వ బోధామృతం” లో ఇతని 
తత్వాలు పొందుపర్చబడ్డాయి. ఇతను రచించిన అచల తత్వాలకు చాలా ప్రాచుర్యం ఉంది. 
సిద్ధాంతాన్ని కవిత్వీకరించి తత్వాలుగా మలచిన గొప్పకవి. 


68 
ముండకొడుక యిగముందు... 

(తత్వం) 
ముండకొడుక యిగముందుజన్మ రాకుండజేసుకోరా 
మొండివాదములు మాని సద్గురు నండజేరుకోరా ॥ముండ॥ 
గురువులజూచి శిరము వంచియు శరణు జేయుమోరీ 
తరుగవురా నీ ధనధాన్యంబులు తప్పకవినువారీ ॥ముండ॥ 
యెన్ని చదువులు జదివినగాని యేమిలేదురోరీ 
వున్నదానిని వుండ జూచియు వూహవిడువుమోరీ ॥ముండ॥ 
బట్టబైలు పరిపూర్ణంబనుచు భావించుమురోరీ 


గుట్టుతెలసినవారలె భువిలో గురుపుత్రులు రోరీ ॥ముండ॥ 
మూలములేని యెరుకయిట్టిదని కీలుదెలుసుకోరా 
బాలవినుము బ్రహ్మాండ భాండములు కలలో భోగములురా [ముండ॥ 


తెలివిచేత గురుగోప్యంబెరిగి తెలివిమానుకోరా 

యిలలోపల యీవునికిని దెలిపెతె నిగబుట్టవుపోర ॥ముండ॥ 
వెంకటేశ్వరస్వామి సద్గురు శంకలుబాపెనురా 

పొంకముతోడుత అగదాసుని పూర్ణబోధవినరా ॥ముండ॥ 


వాడపల్లి ఆగదాసు (1950 ప్రాంతం):- ఈ కవి వరంగల్‌ నివాసి. అచల మార్గంలో 
వందలాది తత్వాలు రచించాడు. ఆగదాసు నేతివెంకటేశ్వర్లుగారిని గురువుగా స్వీకరించారు. 
అచలమార్గంలో తత్వాలు రచించినవాళ్ళలో ఇతడు చాలా గొప్ప వ్యక్తి, విషయపుష్టి కవిత్వం 
రెండూ సమపాళ్ళలో గల కవి. ఈయన రచించిన వందలాది తత్వాలు తెలంగాణ ప్రాంతంలో 
బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. 


(9 
రామకృష్ణయని మరువక... 


(తత్వం) 


రామకృష్ణయని మరువక మదిలో ప్రేమతో దలచవె ఓమనసా 

కామితార్థములు కలుగజేయు యమభాదలు తొలగునె ఓ మనసా ॥రామ॥। 
ఆలుపెల్లలు అన్నదమ్ములని వుల్లమునమ్మకు మనసా 

ఎల్లబాంధవులు కల్లనిదే నీవెళ్లెటి వేళలో ఓమనసా ॥రామ॥ 
రూట జగము యిది కూటికొరకు యీ బూటక మెందుకె ఓమనసా 

కోట్లు గడించిన కాటికె గదరా మాటనమ్మవే ఓ మనసా ॥రామ॥ 
తనువు నిలువదిక యెన్నాల్లుండిన కనుము సద్గతి ఓమనసా 

మనసున రామకృష్ణాయని అనుదినము భజించే ఓమనసా ॥రామ॥। 
నరసురముని గణ పుంగవులును గురు సూచన చేతనె ఓమనసా 

దరిజేరిరి శ్రీరామస్మరణయే మాత్రము మరువక ఓమనసా ॥రామ॥ 
ధరణిలో జక్లేరు గ్రామంబున గురు నల్లయార్యులను ఓ మనసా 


నిరతము బాల వేంకటదాసు జేరితరించెనె ఓమనసా ॥రామ॥ 


జక్లేర్‌ వెంకట్రాములు : ఈ కవి నారాయణపేటజిల్లా మరికల్‌ దగ్గరున్న జక్లేర్‌ వాసి. 
కానీ హైద్రాబాద్‌లో స్థిరపడి అచలమార్గంలో గురువైనాడు. దానిని అనుసరించే అనేక తత్వాలు 
“అచలగురు తత్వబోధామృతం' (2002) పేరుతో ముద్రించాడు. మహాసంకల్పంలో (శమించి 
తన తత్వాలతో పాటు, ఎందరో అచలకవుల తత్వాలు సేకరించి ముద్రించాడు. 


70 


సూటీమరువరాదూ.... 


(తత్వం) 
సూటీమరువరాదూ ఆచార్యులుదెల్పిన సూటీమరువరాదూ 
సాటి వారువీరువారియనుచును సూటిదెలిపినది 
బూటకమనకను కోటి కోట్లకును సూటే తానని మాటకు 
గురుచరణారవిందములు పాటే నిజమని వేటిని గనుగొన 
హరిహర సురలును అందరుసాక్షిగ గరుడగంధర్వులు 
గగనము సాక్షిగ వరుసతొ వరముని బుషులును 
సాక్షిగ వరులు నరులు భూవరులును సాక్షిగ ధరయును 
చరములు తరువులు సాక్షిగ కరములెత్తి గురుస్మరణ జేసిదము 
కరుణవొచ్చి వారువరము లిత్తురు 
నిగమాగమములు నిఖిలశాస్త్రములు సగములు 
పగలును నంధకారమును తగిన విద్యలును 
తగనిప్రజ్ఞలును రాకడ పోకడ రంకుల యెరుకను 
శంకలేక తాచెలగెటి బయలును పొంకముతో 
వానాంకెలో జేర్చును సంకటములు 
విడుసర్వంగురుడని బాగుగ శ్రీధరుస్వామిని 
మనమున త్యాగీ శ్రీ శివరామదీక్షితుల 
రాగమణచిపరశురాములను 
మోహరహితమనే శేషమాంబను యోగరహితమనే 
భారగురుని నే బాగుగనమ్మితె బయలె 
నిజంబని సాంబదాసుకును సంజ్ఞ; జూపినడు 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥సూటి॥ 


॥సూటి॥ 


॥సూటి॥ 


॥సూటి॥ 


॥సూటి॥ 


గుముడవెల్లి సాంబయార్య దేశికులు(1850 ప్రాంతం):- ఈ కవి రంగారెడ్డిజిల్లా 
మొయినాబాద్‌ మండలం చిన్నమంగళారం గ్రామస్సుడు. ఈయన భారలింగ (ప్రభువు 
కుమారుడు మరియు శిష్యుడు కూడ. 1941లోనే వీరి “భక్తమనోస్థిరగురు దర్పణంి అనే 
గ్రంథం ముద్రితమైంది. అచల మార్గంలో భారలింగప్రభువులకు గొప్పస్థానం ఉంది. వారి 
కుమారుడే సాంబయార్యులు. “అచలగురుత్వ బోధామృతం” లో ఈ కవి రచించిన కొన్ని 


తత్వాలున్నాయి. ఈ తత్వాలన్నీ అచల మార్గంలో రచించినవే. 


డా. వి. భాన్స రయోగి 71 


శ్రీసత్య్వగారాయణ... 
(కీర్తన) 

శ్రీ సత్యనారాయణా ఆశ్రిత శ్రితజన పరిపాల néu 
క్షీరసాగర శయనా ! శేషతల్ప శయనా 
శ్రీలక్షి నిరతము పాద సేవలు చేయా néu 
నీలవర్ణ దేహ నిజరూప సత్యదేవా 
నిన్ను నమ్మియున్నా నిర్మలహృదయా 1అీ॥ 
కరుణాలవాల దేవ కమనీయ గుణ రూప 
దేవా దరిశనమియ్యరా దయగల సత్యదేవా 1అీ॥ 
సత్యనారాయణ నీ వ్రతమును చేతుము 
నియమము తోడ ఉపవాసదీక్షతో 1అీ॥ 
భక్తి ప్రపత్తులతో నీ వ్రతము చేతుము 
కరుణించరా దేవా కమనీయగుణరూపా 1అీ॥ 
సత్యదేవుడవు స్వామి శ్రీనారాయణ 
నిత్యపూజలు నీకునిజముగ జేతుము 1అీ॥ 
శ్రీలక్షీనారాయణ శ్రీహృదయవాసా 
శ్రీకర, భవహర భవబంధవిమోచన néu 
అఖిలాండేశ్వర సకలలోక పాల 
నిఖిల జగము లన్ని నిను వేడెనురా 
సాగిలి మొక్కితిరా సర్వేశ్వర నిను 1అీ॥ 


అక్కినర్సిములుగౌడ్‌: - ఈ కవి రంగారెడ్డిజిల్లా కొత్తూర్‌ మండలం కుమ్మరిగూడ 
వాస్తవ్యులు. చిన్నప్పటినుండి భజనలకు వెళ్లే అలవాటు ఉన్నందున కవితావేశం కలిగి కీర్తనలు 
రచించాడు. 2018లో తన కీర్తనలను ముద్రించాడు. సరళమైన కీర్తనలు ఈ కృతిలో ఉ 


72 


నారాయణ నీ నామము... 


(కీర్తన-మోహనరాగం-ఆటతాళం) 
నారాయణ నీ నామము పారాయణ చేసేదను 
ఘోరదురితముల నెల్ల బారాదోల రాదా వేగా 
యిలభ్రాంతులలోనా జిక్కీ యెంచానైతి నీనామము 
కలకాల మీ మాటలు నీ కడుపూలో నుంచాకుము 
నొందజాల భవభాధ నాడెందామున భీతిగల్లే 
మందిమాటలినకా నన్నూ తొందారగ నేలావేరా 
యెట్టి ఘోరపాపీయైన గట్టిగ నీనామమే 
పట్టి స్మరియించెవానీ దిట్టాముగ బ్రోతూవట 
ఆశాలెల్ల దీసినీకు దోసిలొగ్గీతి నో యీశా 
జన్మనొందాకుండ నా శానము జేయూ తండ్రీ 
చింతలెల్లా వీడి నీ చెంతానే నుంటినీ 
పంతమేలవీడిరా యింతా జాగేలానుర 
శ్రీ వేంకటగురురూపా చితకాశా భూపాల 


రావే హనుమద్దాసుని రక్షించను యీ క్షాణమె 
౧ ఆన 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


nO 
నారా 
[నారా 
ue] 
10౮0 


ధారా 


జూపూడి హనుమద్దాసు (1980 (ప్రాంతం):- ఈ కవి నల్లగొండజిల్లాకు చెందినవాడు. 
హనుమద్దాసు రచించిన 'భావాభావ కీర్తనలు” సలక్షణంగా ఉన్నాయి. ఇతడు రామడుగు 
శివరామదేశికుని పరంపరలోనివాడు. హనుమద్దాసు మాధవరాజు వేంకటేశ్వరుడిని గురువుగా 
స్వీకరించాడు. దాసు కీర్తనలతోపాటు దేశికశతకం, హనుమనపద్యములు, కృష్ణశతకం, 


దీక్షాత్రయము రచించారు. 


అందేమున్నదిరా... 
(తత్వం-ఆటతాళం) 

అందేమున్నదిరా శ్రీవైకుంఠామిందే యున్నదిరా 
అందు ఇందున సందులేకను మందయానల సందడిలోబడి 
భ్రమసి సంతోషించుచున్నవు చిక్కితీవి మమతలోన 
గర్వామెందుకురా నీలో నీవే నిక్కు టెందుకురా 
వ్యర్థులకు దానంబులిచ్చుయు వ్యర్థుడవునీ కింతదెలియద 
పరమభక్తుల దూషణాడుతె పట్టిశూలము గుంజీయముడూ 
కల్లలాడకురా తల్లిదండ్రూలాను కష్టాపెట్టకురా 
తల్లిదండ్రుల కష్ట పెట్టకు కల్లలాడితెకడకునీవు 
కఠిన శిక్షకా పాలుగాకుము కోరుచున్నడు కాలయముడూ 
బాసురముగనూ బురహానుపురము నీవాసూని కృపనూ 
పదిరెండు అక్షరములమరుగు దెలిపిననంతయార్యుల 


దాసుడగు లక్షయ్యదాసుని అంతరంగమునందు నమ్మిన 


7 


॥అందే॥ 


॥అందే॥ 


॥అందే॥ 


॥అందే॥ 


పరమహంస లక్ష్మణదాసు ఏ- ఈ కవి వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం 
బుర్దాన్‌పురం గ్రామవాసి. అనంతయ్య శిష్యుడు. శ్రీ సద్దురుపూజావిధానము -నిత్యానుష్టానము 
మరియు 'అచలతత్వకీర్తనలు” పేరుతో 2017లో పుస్తకాన్ని ముద్రించారు. ఇవి అచల 


మార్గంలో సాగిన తత్వాలు. 


74 
భక్తపాలక శంకర... 


(కీర్తన-ఆటతాళం) 
భక్త పాలక శంకర శ్రీ పరమేశ 
భక్త పాలక నాదు శక్తి కొలది నిన్ను 
యుక్తిగ దలచితి ఉద్దరించుము తండ్రి ॥భక్త॥ 
భక్తులను రక్షించు దొరవని భార్గవా నామదిని నమ్మితి 
ముక్తినిమ్మని వేడుచుంటిని మోక్షదాయక వరము లీయవె ॥భర్త॥। 
అందమెప్పగ నీకు అభిషేక మొనరించి 
పొందుగ భస్మంబు పూయలేను స్వామి 
నంది వాహన పత్రిఫలముతో పొందుగా నీపూజ జేయగ 
మందుడను నే నోపజాలను ఇందుశేఖర నిందజేయకు ॥భక్త॥ 
అన్నంబు వండి నీకారగింపిడ లేను 
యెన్నగ హారతి నివ్వజాలను స్వామి 
తిన్నగా గంధంబు లిడుచును దీపధూపము లిడగలేను 
సన్నుతాంగా నీదు పదములు చక్కగా నా మదిని తలతును ॥భక్త॥ 
కోపము చేయకు కోడెరౌతా నీవు 
తాపహారణ నిన్ను దలతును మదిలోన 
నిపుణుడవు నీ కథను భక్తితో నిరతముగ నేపరనజేతును 
కపటముగ నను జూడబోకుము కలిత శ్రీతల్లార వాసా ॥భక్త॥ 
దుబ్బాకుల కృష్ణస్వామి (జననం:24. 06. 1954) :- ఈ కవి రంగారెడ్డిజిల్లా చేవెళ్ళ 
మండలం తల్లారం గ్రామవాస్తవ్యుడు. అద్భుతమైన వద్యకవి. శాకాహారశతకం, 
శివానందలహరి, సౌందర్యలహరి వంటి ఇతని ఖండకావ్యాలు గొప్ప ప్రాచుర్యం పొందాయి. 
ఈ కవి రచించిన 'భక్తమందారాలు పుస్తకం (2013) లో పద్యాలు, కీర్తనలు ఉన్నాయి. 
కృష్ణస్వామి రస పుష్టితో, చక్కని శిల్పంతో కవిత్వం రాయగలదిట్ట. 


డా. వి. భాన్సురయోగి సూ 


రోతరామనతల ... 
(తత్వం) 
రోతరా మన తలరాతరా సంసారమన్నది 
నీతియో అవినీతియో నీవు జేసిముందే తెలుసుకోరా రోత! 
తీరికగ ఉన్నప్పుడైన గీతకొద్దిగ చదువుకోరా రోత! 


మాయజగతిని చీదరించుము మంచి నెప్పుడు ఆదరించుము 

హేయమే ఈదేహమెప్పుడు ప్రియుగాదని మదిని దలుచుము ॥రోత॥ 
మల్లయాఖ్యుని మదిని దలచి ఇహముపై వ్యామోహమిడచి 

చుట్టుపక్కలనంత బిలచి వారితో నీవనుముచీచీ రోత! 
గాలిమేడలు కట్టవద్దు ఆలుపిల్లల మోహమొద్దు 


వేళమించిన దొరకదు ఏవేళ మద్దురు నొదలవద్దు ॥రోత।॥ 


కాసంశెట్టి మనీశ్‌కుమార్‌:- ఈ కవి వనపర్తి జిల్లా గోపాలపేటనివాసి. తూడుకుర్తిలోని 
వలకొండమల్లయ్య ఆధ్యాత్మిక బోధనలు ఆధారంగా చేసుకొని “మద్ద్గురు భజనకీర్తనలు” 
(2010) రచించాడు. ఇందులో సరళ సుబోధకంగా 62 కీర్తనలున్నాయి. 


76 
ఎందుకని నన్నేలకుండినది... 
(కీర్తన-ఆటతాళం) 
ఎందుకని నన్నేలకుండినది శ్రీ ఆంజనేయ మాటలాడక మౌనముండునది 
ధనము నిమ్మని దండమిడితినా ఆయువిమ్మని అడిగియుంటినా 
పదవి నిమ్మని పాలబడితిన కొలువునిమ్మని కోరుకొంటినా ॥ఎందు॥ 
కోర్కెదీర్ణని కోరికొల్మితినా ఓ వేదవేద్యా గౌరవమర్యాద గోరితినా 
పొలము లిమ్మని పోరు పెడితినా అప్పుదీర్దని అడిగియుంటినా 


వేళపాళయనక నేనూ వేసటను గల్లించి యుంటినా ॥ఐం౦దు॥ 
చెంతజేరి వంతబడితినా లేదేని నాదు చింతచెప్పి చికాకు పరిచితినా 
నాదు సంసారంబు తిప్పలు నీకు జెప్పియు నిందజేస్తినా ॥ఎందు॥ 


నీదు కార్యంబులను గూర్చి కాని పోనీ మాటలంటినా 

నాదు పిలుపు వినగనేలేదా వినిగూడనీవు మౌనముండుట నీకుమర్యాద 

ఏమి జేస్తిని ఏమనంటిని యేలరావు ఏలుకొనవు 

నెనరు జూపి నేలుకొనక నేరమేమి జేస్తి స్వామి ॥ఎందు॥ 
ధరణి లొంకాక్షేత్ర నివాసా ప్రాణేశదాస పూజితా ఆదిత్య సంకాశా 

లంకిణి సంహారదేవ రాక్షసాంతక లంకాదహన 

దేహియనుచూ చెంతజేరితి వైదేహిపతి దూత ॥ఎందు॥ 


శా(స్తులప్రాణేశ్‌ : ఈ కవి స్వగ్రామం నవాబుపేటకాగా ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో 
నివాసం ఉంటున్నాడు. పాండిత్యం, కవిత్వం రెండూ సమపాళ్ళలో ఉన్న ప్రాణేశ్‌ పద్యం, 
కీర్తనలు రాయడంలో నేర్చుగల వ్యక్తి. వికారాబాద్‌ జిల్లాలోని లొంక ఆంజనేయస్వామిపై 
అపారభక్తిగల ఈ కవి ఆ స్వామిపై పద్యాలు, కీర్తనలు రచించారు. “శ్రీలొంకాంజనేయస్వామి 
చరిత్ర, శతకము, కీర్తనలు (2017) పేరుతో 37 కీర్తనలు రచించాడు. 


77 
(కీర్తన -జుల్వతాళం) 

శరణు శ్రీ అంజనేయ - యీవర్షవరద మాన్పించరావా ॥శేర॥ 

కరుణాసముద్ర నీకన్నదాతలు లేరు 

అరమరేటికి మమ్ము ఆదరించుముదేవా ॥శేర॥ 

తలిదండ్రివే నీవని మాయింటి యిలవేల్పువే ననుకొని తలచితిని 

నీ కరుణ దాచనేటికి మహాబలవంత మీసేవ కలనైనా మరువను ॥శేర॥ 

పగదలిచినా వేమయా యీకుంటదెగి పడజూచెదేమి 

నగుబాటవు ఈనాటికే నాబ్రతుకు 

అగుడుజేయకు మమ్ము మిగుల వినుతించేదా ॥శేర॥ 

ఏది యెటులైనగాని ఈకుంట నీదయచేననుకొని 

పాదుగాకుంటపై బారెనీటికి యెడమపాదమిడి 

యాబెట్టి పాలించు అల్పులను వారధిని గట్టినట్టి ॥శేర॥ 

ఆనాటి శూరత్వ మిడిచిపెట్టి నేరానివానివలె నేల గూర్చుంటివిక ఆదుకో 

ఈనాడె నారికేళములిత్తు ధర వేపురంబునందు 

సజ్జనుల రక్షింపదలిచి ముందుధీమంతయభిమానముంచి 

లింగాఖ్యుపై కామితంబునుదీర్ణి కాపాడి నేలుము శ్రీ ॥రేర॥ 


వేపూరు గాజుల లింగయ్య(1911-1999):- ఈ కవి స్వస్థలం మహబూబ్‌నగర్‌ 
జిల్లా హన్వాడ మండలం వేపూరుగ్రామం. గాజులవీరమ్మ, సంగప్పలు ఇతని తల్లిదండ్రులు, 
శివరామదీక్షితీయం (హరికథ) హరిమాయావిలాసము, శివలీలావిలాసము, రుణుకులు 
మొదలగునవి రచించాడు. వేపూరు “గాజులలింగప్పగారి భజనకీర్తనలు” (2017) పేరుతో 
అంబూరె నారాయణగారి కృషితో పుస్తకం వెలువడింది. ఇందులో 138 కీర్తనలున్నాయి. 


భజన కీర్తనలను భావశుద్ధితో ధారాశుద్ధితో రచించాడు. 


78 
ఓకపరమేశా! 
(కీర్తన-ఆదితాళం) 
ఓ పరమేశా! త్రిపుర వినాశ శరణము లీయవయా 
శంభో అర్జుని నలవయా 
దక్ష యాగమును ధ్వంసము జేసి 
పంచ బాణుని భస్మము జేసి 
పర్వత పుత్రిని పరిణయ మాడి 
మారుని పత్తికి వరము లొసంగిన 
సురపతి నారద తుంబురాదులు 
సనకాదిముని గీర్వాణాదులు 
కిన్నరఖేచర గంధర్వాదులు సంబరమున సన్నుతి 
జేతురు మిము వినుతి నొనర్తురు 
తాపస ఘోషణ తాండవ ఖేలన 
పాప హరణ భవ బంధ విమోచన 
గోపతి పాలన భస్మ విలేపన 
కలిప జాడర యిల కుండలి భూషణ 
ధరణిలో యింద్రకల్‌ పురములో వెలసి 
దాసుల బ్రోవగ బిరుదు వహించి నరసింహ శరణుని 
స్మరణాలించి కరుణించర యిక కరి చర్మాంబర 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥రేర॥ 


॥రేర॥ 


॥రేర॥ 


॥రేర॥ 


బొడ్డు నర్సింహులు (1930-2002):- ఈ కవి నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి 
ప్రక్కనున్న ఇంద్రకల్‌ గ్రామస్తుడు. “ఇంద్రేశ్వర భజనమాలు పేరుతో ఈ కీర్తనాకారుని సంకీర్తనలు 
(2015) ముద్రింపబడ్డాయి. “రేణుకా ఎల్లమ్మ యక్షగానం పాపయ్యగారి దామోదరంతో 


కలిసి రచించాడు. 2002 సంవత్సరంలో నరసింహులు దేహత్యాగం చేసాడు. 


ఏల వలచితివమ్మా... 


(కీర్తన) 
ఏల వలచితివమ్మా ఏలవలచితివమ్మా 
ఈ జంగమయ్యను ఏమమ్మా భ్రమరాంబికా 
ఏల వలచితివమ్మ శాంబవి మేలు కీడును తెలియలేక 
మూలమేమి లేని వానిని ముఖ్యముగ మదిలోననమ్మి 
పాలలోచనుడాని పాలలోచనుడాని 
పరవశమునుజెంది జోలిదేలియకపోయేనా! 
నీలగకుడనుకొంటివేమో కాలమే దెలియదుహరునకు 
జాలము సేయకను నిలదీయమమ్మా 
శివుని ఇపుడే శిరము పయ్యినగంగ 
శిరముపయ్యినగంగ ఉరమూన పాములు 
ఉరిమి చూచుచునుండగా కరమున ఢమరుకము మైయగ 
స్థిరముగా నీమనసు హరుపై 
ఎట్లులగ్నము జేతువో నీలీల దెలియదు 
భక్తజనులకు కట్టబట్టలులేక 
పులితోలు మొలగట్టి ఊరేగుచూ నుండెను 
దట్టముగ విభూతి మేనుకు స్పష్టముగపట్టించి 
మెడలో-పుట్టెలమాలలు వేసుక 
ధరణిలో వేపూరు ధరణిలో వేపూరు 
పురహరుడు ముమ్మూల కరుణించుటకు 
రాగా సూరిజన నారాయణాఖ్యుడు 
కోరికతొ భజియించె శివుని 


79 


1ఏల॥ 


man 


1ఏల॥ 


1ఏల॥ 


॥ఏల॥ 


nd 


అంబూరె నారాయణ (జననం: 11.06.1951):- ఈ కవి స్వగ్రామం 
మహబూబ్‌నగర్‌జిల్లా హన్వాడ మండలం వేపూరు గ్రామం. శాంతాబాయి, నర్సింగరావుగార్లు 
వీరి తల్లిదండ్రులు. ఇతను హిందీపండితునిగా పనిచేసి తెలుగులో చక్కని సంకీర్తనలు రాయడం 
విశేషం. 2017లో ప్రచురించిన “వేపూరి గాజుల లింగప్పగారి భజనకీర్తనలు” పుస్తకంలో 
31 కీర్తనలు ఉన్నాయి. తన కీర్తనలకు రాగ, తాళాలు సూచించాడు. సంకీర్తనల సారమెరిగి 


నారాయణ కీర్తనలు రచించాడు. 


80 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


జండాను పైకత్తుమన్నూ... 

(తత్వం) 
జండాను పైకెత్తుమన్నా 
వేదాంతసారమోయన్నా మాయ 
వాదరహితంబైన బోధగనుమన్నా ॥జండా॥ 
మోక్షమే బట్టమయలన్నా అందు 
సాక్షితత్వము లేని సౌంజ్ఞనే సున్నా ॥జందా॥ 
బ్రహ్మ విష్ణు మహేశులన్నా 
పర బ్రహ్మత్వంబిదే బయలు గనురన్నా ॥జెండా॥ 
శివారామ దీక్షితుల జండాఇది 
భవనాశస్థితిలేని పరిపూర్ణ జండా ॥జండా॥ 
జండాను పైకెత్తుమన్నా అచల 
జండ క్రిందా నిలిచి దండమిడుమన్నా ॥జండా॥ 
అన్ని వేల్పులకన్న మిన్నా దీని 
కన్నవేరొండు లేదన్న మాయన్నా 1జండా॥ 


బోధానంద తోటవెంకటస్వామి: - ఈ కవి ఉత్తరతెలంగాణలో ఏ జిల్లావారో తెలియడం 
లేదు. 'పరమపదవిజ్ఞాన తత్వములు” అనే తత్వగీతాల్లో ప్రసిద్ధమైన 'జెండాతత్వం” ఇతను 
రాసిందే. ఈ కవికి నిమిషకవి అని కూడా పేరుంది. అచలమార్గీయులు, తమ పూజా, 
ఉత్సవకార్యక్రమాల్లో మొదట ధ్వజారోహణం’ చేసి ఈ తత్వాన్ని పాడుతారు. 


జనన మరణము... 


(తత్వం) 
జనన మరణము లెరగి మనరయ్యా 
జనులార జగతిలో మరల జన్మము గలుగ బోదయ్యా 
జననమున కాధ్యక్షులెవ్వరు మరణమునకును 
మూలమేమి కనుటకును కాంక్షించూ 
మోక్షాపేక్షకులు కడు శీఘ్రముననూ 
సాగరంబన నేదిగనరయ్యా జననప్రవాహము 
వేగదాటు టమెటుల వినరయ్యా జగయుగంబులు నెటులగల్లెను 
సుగుణ దుర్గుణ మెటుల బుట్టను 
అగమా నిగమాదులందున అర్ధటించిన అర్ధమెరగి 
సాధనంబులు నాల్గుగనరయ్యా 
సంసారమున గలబాధదోలిగె బోధ వినరయ్యా 
ఆదిశ్రీ గురుడైన శ్రీ శివుడే ఇది పార్వతి కెరుకజేసిను 
వాదభేదములుడిగి శ్రీగురుపాదములె గతియనుచుదెలసి 
చతుర్వేదములన్నదినరయ్యా 
చతురంశములుగల చతుర్ముఖుని సంగతిదెనయ్యా 
అతులితంబగు ఆత్మసారమె అన్నివిధములు నమరియున్నది 
సతతమును గురుసేవసలిపె సాధులకు సాన్నిధ్యమగునట 
వాక్యత్రయముల వనరబోధించీ పాచ్యార్థమయ్యిన 
వసుమతిదియని విశదమొనరించీ 
సచివుడయ్యన వీరచార్యుని పసితనంబును 
అసద్భశంబగుపూర్ణ భావమునందజేసిన రామగురుగని 


81 


॥జనన॥ 


॥జనన॥ 


॥జనన॥ 


॥జనన॥ 


॥జనన॥ 


॥జనన॥ 


॥1జనన॥ 


కనపర్తి వీరదాసు (1916-1997): ఈ కవి వికారాబాద్‌ జిల్లా రాపోల్‌ గ్రామస్టుడు. 
మోనయ్యాచారి, జోగుళాంబ వీరి తల్లిదండ్రులు. నిండుగా అచలతత్వం జీర్ణించుకొన్న 
అచలగురువు. ప్రస్తుతం వారి కనిష్టపుత్రుడు బ్రహ్మానందచారిగారు అచలమార్గంలో 
గొప్పగురువుగా ఉన్నారు. అలాగే వీరదాసు తన కుమార్తె నిరంజనమ్మకు బోధాధికారం 
ఇచ్చారు. ఇతని గురువు చౌదరిపల్లి రామయ్య. అదే మార్గంలో ఈయన రాసిన తత్వాలను 
“పరమపద విజ్ఞానతత్వములు అనే పేర ముద్రించారు. చక్కని యతి, ప్రాసలతో ఉన్న 


తత్వాలు అచల సంప్రదాయంలో ఆలపిస్తారు. 


82 


(కీర్తన) 
సాయి భజన సాటిలేనిదిరా 
ఈ జగములోన సాయిరాముడె మేటిదైవమురా 
పామరత్వము మానుకోరా 
పాహిమాం శ్రీ సాయి అనరా 
నీమనంబున శిరిడి నాథుని 
నిష్టతో పూజింప గదరా 
అనుదినంబు మదిలొదలువుమురా 
శ్రీ సాయిరాముని ఆనందముతో కొలువుమురా 
సర్వమతముల సారమతడే సాటిలేని మేటి అతడే 
దేవుడొకడని చాటెనతడె దత్తరూపుని చూడుమిపుడే 
మధురాతి మధురమైనదిగా 
శ్రీ సాయినామము మదిలోన మరువబోకుమురా 
నిరతముగ నీ నామ స్మరణ 
నిమిషమైనను మరువననుచు 
కరములొగ్జ్గే నీ దాసుని కావుమయ్యా జన్మ జన్మకు 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥సాయి॥ 
॥సాయి॥ 
॥సాయి॥ 
॥సాయి॥ 
॥సాయి॥ 


॥సాయి॥ 


॥సాయి॥ 


దండురాములు:- ఈ కవి నారాయణపేట జిల్లా మక్తల్‌ ప్రక్కనున్న పులిమామిడి 
వాస్తవ్యుడు. దత్తక్షేత్రంలోని విఠల్‌బాబా శిష్యుడు. గురువు ఆశీస్సులతో “క్రీదత్తసంకీర్తన స్రవంతి” 
పేరున 2 భాగాలు ముద్రించాడు. సరళంగా ఉన్న ఈ భజనగీతాలను సామాన్యులు సైతం 


గానం చేయవచ్చు. 


83 
నీవు నేననె భేదమయా... 


(తత్వం -భీంప్లాస్‌రాగం-ఏకతాళం) 
నీవు నేననె భేదమయా-నిజమూ దెలియక వాదమయా 
నీవు నేను లేని దయా ఏమెరుగని బట్టబయలయా ॥నీవు॥ 
కలలో దోచిన దేహమయా కల్లని మదిలో తెలియరయా 
తనకై తానెతో చెనయ్యా సకలము లేకనె పోయెనయా ॥నీవు॥ 
మూలము లేనిది యెరుకనయా ఏకమైయున్నది సత్యమయా 
పుట్టు గిట్టు లేనిదయా గుట్టుగురునిచే తెలియకయా ॥నీవు॥ 
వాసిగ అయ్యవారి పల్లెనయా గురు మరి దేశిక తేల్వెనయా 


దీనుడు పెంటయదాసుదయా మదిఏ మారక మొర జేసినయా ॥నీవు॥ 


చేగుంటపెంటయ్య :- 'మహదానందమల్శిదేశికచంద్రికులో ఈ కవి తత్వాలు కొన్ని 
పొందుపరచబడ్డాయి. తెలంగాణలో ఎందరో అచలకవులను (ప్రభావితం చేసినవాళ్ళలో 
మల్మిదాను ఒకరు. చేగుంటపెంటయ్య నాగర్‌కర్నూల్‌జిల్లా తిమ్మాజీపేటమండలం 
చేగుంటనివాసి అయి ఉండవచ్చు. ఇతనివి గురుభక్తితో రాసిన తత్వాలు తప్ప కవిత్వం 
రాయాలని రాసినవి కావు. 


84 
రామరాముని తల్వనోటికిరాని ... 


(కీర్తన- బిళహరిరాగం - ఆటతాళం) 
రామరాముని తల్వనోటికిరాని కారణమేమయా 
యమపురము బాటందించెటందుకు రామయా ॥రామ॥ 
ప్రహల్లాదా భక్తునిరీతిగా పట్టు జూపరా రామాయా 
సురలు మునులు నిన్నుబొగదగ ఘనుడవైతివి రామయా ॥రామ॥ 
ఘనుడవై లంకాధీశుని గులుకు మార్చిన రామయా 
గులుకు మార్చి విభీషణునికి ధారబోసిన రామయా ॥రామ॥ 
సూటి దప్పితె మాటరాదు మర్మమిది యనుకుందునా 
భూమి మీద రామనామము లేనె లేదనుకుందునా ॥రామ॥ 
రామదాసు జేసినప్పు ఒప్పుకుంటివి రామయా 
మంచి మాటని నీదు నామము మరువకుంటిని రామయా ॥రామ।॥ 
సాటుజేసి మలికిదాసు మాట జెప్పెను రామయా 


ధరలొ వట్టెము లక్షణునికి దారి జూపిన రామయ్యా ॥రామ॥ 


డిండిలక్షణదాసు (1985):- ఈ కవి నాగర్‌కర్నూల్‌ జిల్లా వట్టెం వాస్తవ్యుడు. డిండి 
కుర్మయ్య, చెన్నకేశమ్మ ఈయన తల్లిదండ్రులు. మల్మిదాసు శిష్యుడు. “మల్మిదేశికచం ద్రికి 
లో డిండిలక్ష్మణదాసు రచించిన 22 తత్వాలు ఉన్నాయి. గురుభక్తి, దైవభక్తి సమ్మిళితం చేసి 
ఇతను తత్వాలు రచించాడు. రాగ, తాళ సూచన చేసిన వీరి తత్వాలు సలక్షణంగా 


ఉన్నాయి. 


85 
(కీర్తన) 

వందనాలు వందనాలు వందనాలయా 

సాయినాథ నీకు మా వందనాలయా (2సార్లు) 

పదములకు మొక్కేమయ సాయినాథ ॥వంద॥ 

నీ పదములకు మొక్కేమయ సాయినాథ 

ఆపదలను తొలగించు సాయినాథ 

మమ్ము ఆదరించి కొనవయ్య సాయినాథ ॥వంద॥ 

శ్యామాను కాచినావు సాయినాథ 

దాసగణుని మార్చినావు సాయినాథ 

లీలలను చూపావు సాయినాథ 

నీ వాసులము అయ్యాము సాయినాథ ॥వంద॥ 

విఠలానందుని హృదయనాద సాయినాథ 

నీవు అనాథ నాధుడవే సాయినాథ 

లోకాల నేలినావు సాయినాథ 

మా మనములను ఏలవయ్య సాయినాథ ॥వంద॥ 


విఠల్‌ బాబా:- ప్రస్తుతం నారాయణపేట జిల్లా కృష్ణా ఒద్దున కురుపురం అనే దత్తక్షేత్రం 
ఉంది. కృష్ణానదిమధ్యలో దత్తాత్రేయుని ఆలయం ఉంటే ఒడ్డున ఈ విఠల్‌బాబా గొప్ప 
ఆధ్యాత్మికఆశ్రమం స్థాపించారు. ఎందరో శిష్యప్రశిష్యులను తయారుచేసాడు. ఇటీవలనే 
దేహత్యాగం చేసాడు. దత్తాత్రేయునిపై సంకీర్తనలు రచించారు. 


86 


సకలసృష్టి ఒకే ఒకటి సృష్టికర్త ఒకే ఒకడు 

ఒకే దేవునుపాసించు అన్యం కల్పించబోకు 
మనుషులంత ఒకే తీరు ఆర్యజాతి ననుసరించు 

ఒకే దైవమొకేధర్మం అన్యం కల్పించబోకు 

వేదమునే స్వీకరించు అన్యం కల్పించబోకు 
వేదవిహిత శాస్త్రమెంచు అన్యం కల్పించబోకు 

వ్యక్తి పూజమతము వద్దు దైవపూజయే ముద్దు 
అర్షజ్ఞానముననుసరించు అన్యం కల్పించబోకు 

ఏది తెలిసిన అదే తెలుసో అదియె వైదిక ధర్మమగును 


దయానందుల గోడు వినుము అన్యం కల్పించబోకు 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥సక॥ 


॥సక॥ 


॥సక॥ 


1సక॥ 


॥సక॥ 


ముత్యాలలింగమాచార్య (జననం: 12.06.1944):- ఈ కవి స్వస్థలం వరంగల్‌ 
దగ్గరున్న “చేర్యాల్‌ గ్రామం. ఆర్యసమాజ ప్రేరితుదైన ఈ కవి “ఆర్షజ్ఞాన భజనామృతం” 
(2014) పేరుతో 50 కీర్తనలు రచించాడు. ఆర్యసమాజసిద్ధాంతాలకు కీర్తనారూపం 
కలిగించాడు. దయానంద అమృతల హరి, వైదికధర్మ ప్రదీపికలు, ఆర్పజ్ఞానభజనామృతం 


ఇతని ఇతరరచనలు. 


87 
(కీర్తన -జం పెతాళం) 

కైలాసగిరివాసారారా నిన్నూ చాలాగనమ్మీతీధీరా 

యేల నాపై చాలకోపము మేలుజేసిదవనుచు వేడగ 1gలా॥ 

పాలుమాలిన వాని జేయుట ఫలముగాదురా నాదు తండ్రీ 

వారవారము మొక్కి నానూ నిన్నూ సారెసారెకు వేడినానూ ॥కైలా॥ 

సారసాక్షుడనిన్ను మదిలో కోరి నేభజయింపు చుండగ 

దారిజేర్పగరావు నీకిదిధర్మమా నా కర్మమయ్యా ॥కైలా! 

దండాములివెయిందూరారా నాపై ఖండీతమేలా సుధీరా 

దండిగను మీపదము నమ్మినదాసులకు యమదండనంబును 

యుండదని ధరచెప్పుదురుగద కుండలీభూషాణవేగా ॥కైలా॥ 

యీశాబొల్లీగిరీవాసా కృష్టాదేశిక నుత సత్యభాషా 

భాసురంబుగ గొల్లపల్లినివాసమై నినుధ్యాస జేయగ 

వాసిగను శ్రీ వెంకటదాసుని గాసిమాన్సియు కరుణ జూడా ॥కైలా॥ 


గొల్లపల్లి వెంకటదాసు: - ఈ కవి వనపర్తిజిల్లా గోపాల్‌పేట మండలం గొల్లపల్లి వాస్తవ్యుడు. 
జూవల్లి బాలయ్య, నారాయణమ్మ ఇతని తల్లిదం(డులు. ఇతడు రచించిన 
“తారకరామాయణము” (424 పుటలులో 238 కీర్తనలు, తత్వాలు (88) ఉన్నాయి. ఆ 
ప్రాంతంలో ఎందరికో ఆధ్యాత్మిక ప్రబోధం చేసిన మహనీయుడు. విష్ణుభక్తి, తత్వదృష్టిని 
గొప్పగా చెప్పిన మహనీయుడు. తన ఆశ్రమానికి వైకుంఠాశ్రమం అని పేరు పెట్టి ఎంతో 
గొప్పగా నడిపి తేది: 4.9.1992 న మహాసమాధి చెందారు. వెంకటదాసు తన ఆధ్యాత్మిక 
మార్గానికి కీర్తనలను ఆలంబన చేసుకున్నాడు. 


88 
అమ్మలగన్న మాయమ్మ... 


(కీర్తన) 
అమ్మలగన్న మాయమ్మా భ్రమరాంబ 
అందరి చల్లని తల్లివి నీవే భ్రమరాంబ అమ్మ! 
ఓయమ్మా భ్రమరాంబ కోటి కోటి దండాలమ్మా 
ప్రభాత వేళ లేచేము నీ చల్లని పేరు తలచేము ॥అమ్మ 


పసుపు కుంకుమలు తెచ్చేము నీ అర్దనలు చేసేము 

ఓయమ్మా భ్రమరాంబ కోటి కోటి దండాలమ్మా ॥అమ్మ॥ 
శక్తి పూజలు నీకమ్మా నీ చల్లని చూపులు మాకమ్మా 

శక్తి స్వరూపిణి ఓయమ్మా కరుణించగరా మాయమ్మా 

ఓయమ్మా భ్రమరాంబా కోటి కోటి దండాలమ్మా ॥అమ్మ॥ 
ఉమా మహేశ్వర శ్రీశైల అచ్చంపేట భ్రమరాంబ 

వైష్టో దేవి ఓయమ్మా హైందవి తల్లి మాయమ్మా అమ్మ! 
ఓయమ్మాభ్రమరాంబా .... ఆ..... ఆ.... ఆ 

ఓయమ్మా భ్రమరాంబా కోటి కోటి దండాలమ్మా ॥అమ్మ॥ 


మండికారిబాలాజీ :- ఈకవి అచ్చంపేట వాస్తవ్యులు. దరెగోనిశ్రీశైలం రచించినవి. 
సేకరించినవి కాన్ని కలిపి “అయ్యప్పభజనలు” (2005) పేరుతో ముద్రించారు. అందులో 
బాలాజీ రచించిన కీర్తనలు కొన్ని కన్పిస్తున్నాయి. 


[9 

అయ్యవ్వ్పా అయ్యవ్నా.... 

(తత్వం) 

అయ్యప్పా అయ్యప్పా మాస్వామి 
మమ్మేలు మహదేవ మాస్వామి ॥అయ్య॥ 
తులసి మాల వేసినాము మాస్వామి 
తొలగించు భయములను మాదేవ ॥అయ్య॥। 
పాలాభిషేకమయ మాస్వామి 
పన్నిరాభిషకమయా మాదేవ 
పూలాభిషేకమయా భస్మాభిషేకమయా ॥అయ్య॥ 
పంపానది పానీ మాస్వామి పావన మైనది 
మోహిని సుతుడవు మోహనరూపుడవు ॥అయ్య॥ 
మంజు మాత నిన్ను మా తల్లి 
మరువక కొలిచేము మాఅమ్మ 


మమ్మేలు మాతల్లి మాకల్పవల్లి ॥అయ్య॥ 


టి. లాల్‌సింగ్‌ : - అచ్చంపేటకు చెందిన దరెగోని శ్రీశైలం సంకలనకర్తగా “శ్రీ అయ్యప్పస్వామి 
భజనలు” (2005) ప్రచురించగా అందులో లాల్‌సింగ్‌ రచించిన కొన్ని భజనలు ఉన్నాయి. 


9 


(కీర్తన-ఆదితాళం) 
యెంతవేడినా యేమినేరమూ సంతసింపవూ ॥యెంత॥ 
రఘుకులవర కంతుజనక దంతివరద కొంతంబు 
నామంతనంబున శాంతంబు జనించదికను ॥[యెంత॥ 
జానకీపతీశ దనుజచయ విభంజనా గరుడగమన 
మానక మది రాగరసిక గానంబున జ్ఞానంబున 
ధ్యానంబున హరి హరి మది ॥యెంత॥ 
సూరిజన మనోజ్ఞ అనంత నిలయా 
సుగుణ భూషణా శరధిశయన 
గారవింప మానుషవేగ రారా నను జేరగా ॥[యెంత॥ 
సువిచార విమల కమలనయన 
కోమలాఘన నీరదాంగ కురుమతీశ్వరా ॥యెంత॥ 
ఘనతర శ్రీరామ భూమిపాలవరుని నోమున 
కలకామిత ఫల స్వామి మిగుల 
చలమువలదు రాయభారమేల వినుతిసేయునా ॥యెంత।॥ 
నాయెడ కృపదాయక కడదోయక 
నెడబాయకు మిక శేషదాసుడెంత ॥యెంత॥ 
కురుమూర్తి శేషదాసు :- ఒకప్పుడు కురుమూర్తి అర్చకుల్లో ఒకరైన శేషదాసు రచించిన 
కీర్తనలు “శ్రీ కురుమూర్తిస్వామివారి కీర్తనలు? సంకలనంలో 8 మాత్రమే దొరుకుతున్నాయి. 
అక్కడివారు ఇతని కీర్తనలు చాలా ఉన్నట్లు చెబుతారు. 


91 
మనమున శ్రీహరి మిము.... 


(కీర్తన-ఆదితాళం) 


మనమున శ్రీహరిమిము సేవించగదలచితిరా 


మనసున శ్రీహరి నిను సేవించవించగ దలచితిరా ॥మన॥ 
గోవిందా నరహరి రావేలమురహరి 

కావవేకంసారి పావన శ్రీశౌరి నిను సేవించగదలచితిరా ॥మన॥ 
నందానందన నా వందనమిదే గైకొను 

బృందావన ఘన గోపికా వన నిను సేవించగదలచితిరా ॥మన॥ 
రాధా మనోహర భేదమెంచకు నగధర 

వాదమెందుకు ప్రహ్లాద సేవిత రారా నిను సేవించగదలచితిరా ॥మన॥ 
కమలారమణ భక్త జన పరిపాలనా 

విమలా మానస సుస్థిర గుణఖేలన నిను సేవించగదలచితిరా ॥మన॥ 


పరమపావన దురితా హరణా దీనావన సరస సద్ద్గుణా 

భూషణా హరిహయానన నిను సేవించగదలచితిరా ॥మన॥ 
అరిభీకర సురసన్నుత గోవర్ధనోద్దార కరుణతో గావర 

కురుమతిగిరి వర నిను సేవించగదలచితిరా ॥మన॥ 


కురుమూర్తి శ్రీనివాసులు :- ఒకనాటి కురుమూర్తి స్వామి అర్బకుల్లో ఒకరైన శ్రీనివాసులు 
కీర్తన ప్రస్తుతం ఒక్కటే లభిస్తున్నా సలక్షణమైన భాషతో యతిప్రాసలతో ఉంది. 


92 


(కీర్తన-నాదనామక్రియ -ఆటచాపుతాళం) 


యెటుదోచదాయె నీవిటురారా రామ 

రారరామ నీవిటు రారరామా ॥యెటు॥ 
మాటి మాటికి నీదుపాట బాడెదను 

మాటలాడుము చాల మర్యాదగాను ॥యెటు॥ 
అతివేడ్కనిను మది ఆర్తి దీరగనూ 

క్షితినేలుమికనూ సద్గతి జూపు మికనూ ॥యెటు॥ 


నిరతము కురుమూర్తి గిరి యందు నిలచి 


ధరనూ శ్రీరామ భూవరునేల దలచీ ॥ంమెటు॥ 
భాసుర పరంధామ దేశిక వన శ్రీనివాస 
పాండురంగదాస పాలనా ॥యెటు॥ 


పాండురంగదాసు (1920):- ఈ కవిని పాండురంగయ్య అని కూడా పిలుస్తారు. 
ఇతని స్వస్థలం కురుమూర్తి ప్రక్కనున్న గూడూరు. కురుమూర్తి స్వామి అర్బకుల్లో ఒకరు. ఈ 
కవి రచించిన కొన్ని కీర్తనలు మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నాయి. 


డా వీ. భాన్సు రయోగి 93 


నంది వాహన... 
(కీర్తన-ఆటతాళం) 

నంది వాహన ప్రమద బృంద పూజిత 
పాద కందర్పహర శంకరా ॥నంది॥ 
ఇందిరావర బాణ శతధ్భతి పండితాజ్ఞాన 
స్వచ్చంద రజిత స్టాన హిమగిరినందనాత్మ ॥నంది॥ 
దరిలేని సంసార శరధిలో బడి యందు తరుగోపాయములేక 
పరహింస పరధనహరణ పాపాఘముల సరిలేని ॥నంది॥ 
భూరి భూదరములే బరువయ్యె -అరయ 
మార్మండేయులకు గురుతర చిరాయువు నొసగ ॥నంది॥ 
బరచిన పరమకరుణా ప్రమదుడవని మీ 
చరణ సన్నిధి శరణు గోరితి నందివాహన! ॥నంది॥ 
బాలేందుధర అగ్నిజ్వాలముఖనేత్ర కపాలస్టెగళమాల 
భోళాశంకరుడిని చాలబొగిడిరి మున్నుమేలుమేలు ॥నంది॥ 


లోకపాలురు సరిరారొక కాలమున చిరుతొండను 
విన్నపాలు మది పరిశీలనముగొని బాలుడగు 


సిరియాళు నేలిన లీలగతి నన్నేలవయ్యా ॥నంది॥ 
నారాయణదాస పారాయణతోష శారదాభృంగభాస 

సారె సారెకు మిమ్ము కోరి భజియించిన వారి కోర్కెఫల ॥నంది॥ 
విస్తారవారములయ్యె మురహర కురుమూర్తిపుర సంచారక 

ఈ మేరుగిరి ఫణిహార దురితవిదూర విషగళవీర వర రుద్రావతార ॥నంది॥ 


నారాయణదాసు :- ఈ కవి కురుమూర్తి స్వామి భక్తుడు. ముక్కర తిరుమలరాయుని 
కీర్తనలతో కలిపి కొన్ని కీర్తనలు ముద్రించారు. 


94 
అప్పాయీ తనువు నీకు... 


(కీర్తన) 


అప్పా యీ తనువునీకు శాశ్వితమానియెప్పాటికనుకోబోకు 


అప్పుడో యిప్పుడో కాని చెప్పక బడిపోవు దీని కెప్పటికి ॥అప్పా। 
అలుసివ్వకాను చెప్పితే వినవేల పూని 
మిక్కిలి శల్యములగంప పెక్కునరముల జిక్కు కంప ॥అప్పా॥। 


నిక్కమగు మలమూత్రముల కొంప వున్నదది 

దీనితాడు చెంప అప్పా యీ తనువునీకు ॥అప్పా॥ 
తొమ్మిది కిటికీల తొర్ర పాముకొన్న తోలుకర్ర నమ్మదగని 

రయూటబుర్ర యిమ్ముగా గలిగుండు గర్ర అప్పా! 
కామక్రోధములారుదెంచు నేమములవిడనాడి పించు 

కామి తార్ధపు దారిబెంచు కడకు నిను నట్టేట ముంచు అప్పా! 
దురిత జాలము లన్నివీడు ధరను కురుమతి హరిని వేడు 

మరి మరి హరి కీర్తి బాడు మారుతి దాసాఖ్యునేలు అప్పా! 
యీతనువునీకు శాశ్వితమని ఎప్పాటికనుకోబోకు 


బుచ్చిమారుతీరావు (1920):- ఈ కవి కురుమూర్తి ప్రక్కనున్న అమ్మాపురం గ్రామవాసి. 
ఆశుకీర్తనకవిగా పేరొందాడు. కీర్తనలు, జావళీలు రచించాడు. కోయిల్‌సాగర్‌ కరువు (1950) 
వృష సంవత్సర కరువునుద్దేశించి కీర్తనలు రచించాడు. 


95 
నిజగురుబోధసుజనులకేమరి... 
(కీర్తన) 
నిజగురుబోధ సుజనుల కేమరి కుజనులకెందుకు మరీమరీ nDజ॥ 
త్రిజగమంతట నేనేదేవుడని వాదించిరిగ సరీసరీ 


పాజిమాటలకు భ్రమసినజనులు మోజులోయున్నరు మరీమరీ నిజ 
లోకులలో నిజబోధదెలియక కాకులరీతీ సరిసరీ 
ఒక రెపెద్ద అయి తెల్పుచునుంటే వొర్లిచచ్చెదరు మరీ మరీ ॥నిజ॥ 


ఒడలు బెంచుక దున్నపోతువలె చెడిపోతవురా మరీ మరీ 

పెంటలోదిరిగే కోడిపుంజుకు సుందిరాళ్ళభ్రమ మరీ మరీ నిజ! 
పిడుదుకుపాలరుచి తెలియక రక్తముపీల్లును మరీ మరీ 

మూడులకు నిజనడకలుజెప్పితే పిడుగులరీతే సరీసరీ ॥నిజ॥ 
బట్టబయలును దెలియక శుంఠలు మంటిబొమ్మలకు ఓరీబరీ 

యెట్టిజేసినట్లే పూజలు చేయుచుందురు మరీమరీ ॥నిజి॥ 
పుడమిలో చెన్నయ్యను విడిచి అడవిలో బడిరి మరీమరీ 

పడిపడివదిరే గార్డులకు నిజపద్ధతెందుకూ సరీ సరీ 

విడువకు క్యాతంవెంకటరాజం విన్నవించెనూ మరీ మరీ ॥నిజ॥ 


క్యాతం వెంకటరాజం :- ఈ కవి కరీంనగర్‌ జిల్లా కోరుట్ల సమీపంలోని పోసానిపేట 
వాస్తవ్యులు. ఇతను రచించిన “శ్రీశ్రీకరానందభజనమాల”ను పద్మావతి బుక్‌డిపోవారు 
ప్రచురించారు. తెలంగాణలో పాతకాలపు భజనల్లో ఇది ఒకటి. ఇతని గురువు శ్రీకరానంద 
పిన్నంశెట్టి చెన్నయ్య. గురువు ఆధారంగా రచించిన అచలకీర్తనలు ఇందులో ఉన్నాయి. 


96 

మేలుకోననుదయనేలుకో!... 

(కీర్తన -చాపుతాళం) 

మేలుకోననుదయనేలుకో! రామాంజనేయ! 
మేలుకో ననుదయమేలుకో మెలుకోని నన్నేల నీ మేలు! 
దయరాద నా పై ఇంతనిరయ చేయనాప్రారబ్ధమే 
మరిబ్రహ్మ వ్రాసినవ్రాతఫలమొ ॥మేలు॥ 
రాదుగా నీకృపలేదుగా! నను బ్రోవ నీకు రాదుగా 
నీ కృపలేదుగా వాదభేదమదేలమారుతి 
వాసుదేవుని దాసుడవు! నాధాతవని మొరచేయ 
నను దయనేలకున్నవదేమి చిత్రమొ ॥మేలు॥ 
నమ్మితి నినునేగొలచితి, నీపాదవదములు నమ్మితి 
నినునెగోలచితి నమ్మితిని మీపాదపదములు 
వమ్ముగాదేయుగయుగంబున! నన్ను బ్రోవగ జాగదేలనో! 
ఏమొ ఈ కలికాలమహిమ స్వామియోపాల్లురు వాసివే! ॥మేలు॥ 
నీదాసదాసుల దాతవె పాల్మురువాసివె 
స్వామిశరణుశరధిభంధన వలదు నిర్ణయ జేయదాసుల 
దాసబాలకృష్ణ దాసర్పించె మనసు నీపాద సేవకు ॥మేలు॥ 
కమ్మరి బాలకిష్టయ్య :- ఈ కవి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బండ్లగేరి వాస్తవ్యులు. 
కమ్మరి నాగమ్మ, ఆశప్ప గార్ల సంతానం. “శ్రీరామాంజనేయ భజన కీర్తనలు” పేరుతో 
112 కీర్తనలు, “ప్రభుదాసభజనకీర్తనలు” పేరుతో 838 కీర్తనలు, రెండు పద్యాలు రచించాడు. 


భక్తివూర్వకంగా రచించిన ఈ కీర్తనలు బాలకిష్టయ్యకున్న ఆధ్యాత్మిక జిజ్ఞానను 
తెలియజేస్తున్నాయి. 


97 
యెంతకని నిను వేడుకొందును... 


(కీర్తన -మాందుజిల్లా-త్రితాళ్‌) 
యెంతకని నిను వేడుకొందును చెంత జేర్ణవా మాధవా 
కొంతయైనను స్వాంతమందున సంతసంబొనగూర్దవా ॥యెంత॥ 
దినము దినమును మరువకను నా మనమునను నినుదలతుగా 
చనువుతో నా కనుదినము శుభములను నొసగియు బ్రోవుమా యెంత! 
పంత మేలర నాతోనీకిక కొంత నీకృప జూపవా 
శాంతగుణ పరితోషకా నను సరగునను దయజూడవా ॥యెంత॥ 
దినము నొకయేడాయెరా నా మదిలో నిలుకడ లేదురా 
అనుదినము ననుబ్రోవరా నీవాడని దయశాయరా ॥యెంత॥ 
ధరణి మన్నెము గిరివరా ఓ పరమభాగ్య సుధీవరా 


నిరతమును ఈ రామదాసును నేలి రక్షణచేయవా ॥[యెంత॥ 


మన్యంకొండ రామదాసు :- ఈ కవిని మొదల్‌ఘల్‌ రామయ్యపంతులు అని పిలుస్తారు. 
నారాయణపేట జిల్లా కోస్టి వాస్తవ్యుడు. నరసింహులు, రాఘవమ్మ దంపతులు ఇతని 
తల్లిదండ్రులు. “శ్రీమన్యంకొండ రామదాసు భజనకీర్తనలు” పేరుతో 77 కీర్తనలు, 1 మేలు 
కొలుపు రచించాడు. సలక్షణంగా ఉన్న ఈ కీర్తనల్లో మన్నెంకొండస్వామిపై భక్తి ఏరులై 
పారింది. తెలంగాణస్థాయిలో నిలబడగల కీర్తనలు రామదాసు రచించాడు. 


98 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


నాదమెంతోమోదమాయినే... 
(తత్వం -ఆదితాళం) 

నాదమెంతోమోదమాయెనే ఓయమ్మ 
సద్గురు పాద సేవా ఫలముగలిగేనే ॥నాద॥ 
నాదమూనిదాన మూన పాదుదెలసిపంచవింశతి 
శోధనంబూజేయభవ్య భేదరహితోంకారప్రణవ ॥నాద॥ 
మేడకారుమెట్లు యెక్కి యేడుకిటికీలుకూడ దెరచి 
వేడుకతో కడుక్రీడలాడెటి చేడెసన్నిధిభేరి మద్దెల ॥నాద॥ 
పుట్టలో శేషూనిలేపికొట్టుదామని పోవగనుయా 
తట్టుఫణి తలకట్టునూపగ దిట్టమగుఘంటాదివేణూ ॥నాద॥ 
రాగద్వేషాదులను మీటివేగంగా యమునకూట 
యోగినీగనుగొందమని జన సాగరంబునకహళజలధీ ॥నాద॥ 
మూడుఆరు మూతమూసీ జోడులేనిదానివలపు 
జాడగా ప్రేమించిబోవగ వాడలో వినబడెను ఛణిచిణీ ॥నాద॥ 
సాధనచతుష్టయముచేతను పాదుదెలసిపదారో వాక్యము 
సాదరంబున తన్మయాత్మది శోధమోకింకీణిభ్రమరా ॥నాద॥ 
హేమపర్వతమెక్కి అచల స్వామిదేసికు డిందుగలడని 
ధామమందున వెదకనంతం రామనామంబరయదశవిధ ॥నాద॥ 
అనంతదాసు : - ఈ కవి వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ మండలం హరిదాసుపల్లి నివాసి. 


“అచలధేనుప్రబోధిని” పేరుతో 1995లో ప్రచురించిన తత్వాల్లో అనంతదాసు రచించిన 831 
తత్వాలు ఉన్నాయి. ఇవన్నీ సలక్షణంగా తాళ సూచనతో అచల సిద్ధాంతాలను 
తెలియజేస్తున్నాయి. అనంతదాసు వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం చౌదరిపల్లి 
అచలగురువు, తనతండ్రి దర్బల్లి రామయ్య ప్రియ శిష్యుడిగా చెప్పుకొన్నాడు. ఈ రామయ్య, 


లక్ష్మీబాయిల సంతానమే అనంతదాసు. 


జన్మరహితము జాడ తెలియండి!... 

(తత్వం) 

జన్మరహితము జాడ తెలియంది 

జనులార మీరూ రిత్త మాటాలాడకండి 

మూడు రోజులముచ్చటల కే మురికి దేహమునిత్యమనుకొని 

పాడువాదము లాడుచుండురు వసుధలోపలపరమ బోతులు 

చిన్న వాడని పెద్దవాడని చిత్త మందున తలచకండి 

చిత్త శుద్దికలిగి యుండిన బాలుడేలవృద్ధుడేలా 

ముందువారి ఆస్తి జూచి మాకు లేదని యేడ్డకండి 

ముందు వారిని పరిహసించిన పొందులాభం బేమికలదు 

కండకావరంబుచేతనుకాని పోనిమాటాలాడిన 

కండయే సుస్థిరముకాదు ముసలితనమురాక పోదు 

యెవరిదగ్గరయేమి కలదో యెరిగెటెందుకు యెవరితరము 

భావమెరుగక వెక్కిరించిన నరకకూపములోన బడుదురు 

కులముచెల్లువారమనుచును కల్లరహస్యబాడకండి 

కల్లయైనది గురుతు తెలియక పళ్లు తెరచినవ్వకండి 

బుధులుపోయిన మంచిత్రోవను మనము వదలక పోవలండీ 


99 


॥జన్మ। 


॥జన్మ్మ। 


॥జన్ము। 


॥జన్ము। 


॥జన్ము। 


దేవరకొండ ఎల్లప్ప:- ఈ తత్త్వకవి మహబూబ్‌నగర్‌లోని బండ్లగేరి వాస్తవ్యులు. సిద్ధమ్మ, 
లింగమ్మ దంపతులు ఇతని తల్లిదండ్రులు. 'రుద్రవంశప్రకాశికి వీరి ముద్రిత(గంథం. దీనిలో 
ఈ కవి రచించిన 28 తత్వాలు, 2 కీర్తనలు ఉన్నాయి. ఆధ్యాత్మికజిజ్ఞాసతో తత్వాలు రాసిన 


ఎల్లప్ప తనను తాను ఎల్లదాసుగా పేర్కొన్నాడు. 


100 


దండాలు స్వామి అంజన్న... 

(కీర్తన) 
దండాలు దండాలు స్వామి అంజన్నమా 
గండాలు బాపవయ్య తండ్రి అంజన్న 
రామరామ అన్నవారిని అంజన్న రక్షించే రామదూతవు 
తడిబట్ట స్నానాలు గుడిసుట్టు దండాలు అంజన్న 
కోటొక్క మొక్కులు నూటొక్క పూజలు అంజన్న 
చందమామ రూపుడవయ్య అంజన్న సంకటాలు బాపేవయ్య 
సిరిమల్లె పూలదండ వేసిరు మెడనిండ అంజన్న 
మామిడాకు తోరణాలు మండపాన కట్టెరు అంజన్న 
పొద్దుమాపు పూజలయ్య అంజన్న పొద్దుగూకి భజనలయ్య 
జగమంత నిండియున్న జగదేక వీరుడవు అంజన్న 
జై గంట కొట్టెము జైజైలు పలికేము అంజన్న 
ముక్కంటి రూపుడవు అంజన్న సక్కాని దేవుడు 
మానెడంత గంటలన్ని మండపాన కట్టేరు అంజన్న 
మయి మరిచి భక్తులంత మనసునిండ మొక్కేరు అంజన్న 
పెద్దపెద్ద గుట్టలురా అంజన్న పేరైన దేవుడవులే 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


(2సార్లు) 


1దండా॥ 


(2సార్లు 


॥దందా। 


(2సార్లు 


॥దందా। 


(2సార్లు 


॥దందా॥ 


(2సార్లు 


॥దందా। 


ఆవుదుర్తి లక్ష్మణ్‌ (జననం1960): - కొండగట్టు ఆంజనేయస్వామిపై ఆవుదుర్తి లక్ష్మణ్‌ 
ఒక భజనకీర్తనల సంకలనం తెచ్చాడు. శ్రీ కొండగట్టు అంజన్న భక్తి గీతాలు” (భజనలు) 
పేరుతో లక్ష్మణ్‌ చక్కని ప్రయత్నం చేసాడు. ఆవుదుర్తి లక్ష్మణ్‌ కరీంనగర్‌ జిల్లా గంగాధర 
మండలం కురిక్యాల (గ్రామంలో రాజయ్య, గౌరమ్మలకు జన్మించాడు. ఈయన “తెలంగాణ 


జానపద చైతన్య గీతాలు వీరి మరో రచన. 


డా వీ. భాన్సు రయోగి 


ఎక్కడి నుండి వచ్చావ... 


(కీర్తన) 
ఎక్కడి నుండి వచ్చావు నీవిక్కడికేమి తెచ్చావూ 
ఎందుకు భువికి వచ్చావో మరి ఏమి కర్మలు చేసావు 
ఊరూనాది అన్నావూ వాడానాది అన్నావూ 
పల్లెనాది అన్నావు పరమాత్ముని ధ్యానము మరిచావు 
వచ్చిన పనిని మరిచావు నీ యిచ్చరతిగ బ్రతికావు 
ఎక్కడెక్కడో తిరిగావు సుఖశాంతిని నీవు మరిచావు 
కుక్కకు బొక్కదొరికిన చందము వస్తువు నీవు గతికావు 
శాంతిలేదని తెలిసిన గాని ఆశలతో పరుగెత్తావూ 
కాలితో నీవు నడిచావా కరుణామూర్తినిగనుగొన్నావా 
కామముతో నీవు తిరిగావూ కన్నులు గానక వున్నావూ 
కరముతో సేవ చేశావా కోసల వాసుని కన్నావా 
క్రోధము నీలో పెంచావూ కాటికి మార్గము వేశావూ 
వెళ్ళేటప్పుడు ఏదీ రాడని తెలిసినగాని వదిలావా 
పరమాత్ముని నీమదిలో నీవు ఎన్నడైననూ తలిచావా 
పెద్దలకేగి శాస్త్రపద్ధతిని వినవలెనని నీవెరిగావా 


బుద్దిమంతునిగ బ్రతికిన భువిలో బుధునిగ మారుతున్నావా 


101 


I ఎక్కడి॥ 


॥॥ ఎక్కడి॥ 


॥ఎక్కడి॥ 


U ఎక్కడి॥ 


U ఎక్కడి॥ 


రామానంద(బ్రహ్మచారి :- ఈ కవి వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం చిలుముల్‌ 
మైలారం నివాసి. ఇతని అసలు పేరు బందెయ్య. 2010లో 'తత్వగానమంజరి” పేరుతో 
భజనలు అచ్చువేసాడు. దీక్షాస్వీకారం చేసి సద్గురు రామానందబ్రహ్మచారిగా మారాడు. ఈయన 


గానమంజరిలో 124 కీర్తనలు ఉన్నాయి. 


102 
శ్రీనరహరియనరాదా... 
(కీర్తన) 

శ్రీనరహరి యనరాదా నీజిహ్వకు పుండైనాదా 

హీనగుణమును యెందుకు వదలవు మానవ నీకిది మంచిదిగాదుగా ॥నర॥ 
నిత్యముగా నీ తనువు యిది నిలువదనంగావినవు 

సత్యముగను హరి చరణాంబుజముల నిత్య స్మరిస్తే నీకే నయమురా ॥నర॥ 
పలుగాకుల గూడెదవు హరిభక్తుల దూషించెదవు 

కులమెక్కునయని గర్వించెదవు తెలిసితే చర్మపు తిత్తి కులంబిది ॥నర॥ 


పంకజనయన యనవూ నే పలువురు జెప్పిన వినవూ 


వంకర మాటలు వదిరెదవూ శంకణిగితే పరిశుద్దుడవౌదువు ॥నర॥ 
శ్రీలక్ష్మి పదసేవ నీవు జేసితే జెడిపోయేదవా 
భూలోకంబున బుట్టిన మొదలుగ కాలము వ్యర్థము గడిపెద వూరికె ॥నర॥ 


శ్రీమద్దర్శ్మపురీశుండు వేంచేసిను నరహరి ముందు 
శ్యామాంగుడు శేషాచలదాసును క్షేమముగను రక్షించెను వినరా ॥నర॥ 


శేషాచలదాసు :- ఈ కవి జగిత్యాల జిల్లా ధర్మపురిక్షేత్ర నరసింహస్వామిపై భక్తితో ఈ 
కవి కీర్తనలు రచించాడు. ఈ కీర్తన “శ్రీవాసవి భక్తిగీతాలు” పేరుతో 'శ్రీవాసవి భజనబ్బందం' 
బెల్లంపల్లివారు ప్రచురించిన పుస్తకంలోనిది. 


నందివాహనుని ఇందుశేఖరుని... 
(కీర్తన) 

నందివాహనుని ఇందుశేఖరుని నమ్మిభజించుర ఓ నరుడా ! 
ఇమ్మహిలోపల ఇడుములు బాపును ఈశమహేశుడు సోదరుడా 
భక్తి బీజమును బలముగ హృదిలో ముక్తిలో నాటుము ఓ నరుడా 
ముక్తి మార్గమును మోసుకెల్లునది ! మహిలో మహేశుడు సోదరుడా 
ఎద్దునెక్కినా ! గద్దెనెక్కినా ! ఇద్దరు ఒకటే ఓ నరుడా 
లింగ లింగ శివ లింగమని రంగని మరువకు ఓ సోదరుడా 
ఇల్లు నాది యిల్లాలు నాదియని ఉరుకులాడకురా ఓ నరుడా 
కాటికి పోయేటప్పుడు నీతో కదలి రాదురా పామరుడా 
ధాన్యంబులు ఘనముగనున్న దరికి రావురా ఓ నరుడా 
పరమ శివుని పాదార విందములే శరణము నీకు సోదరుడా 
నీచమానవుల స్నేహము చేసిన నిలువున కూలెదవో నరుడా 
సాధు పురుష సాంగత్యము చేసి సద్గతి పొందుము సోదరుడా 
అప్పు చేసుకొని యాత్రలు చేయుట తప్పు తప్పురా ఓ నరుడా 
ఆత్మలోన పరమాత్ముడుండగను ఎరుగవేమిరా పామరుడా 
చదువు సంధ్యలు ఎన్ని నేర్చినా స్వామి ప్రేమను దూయవురా 
మధురమైన శివనామ మొక్కటే మార్గము జూపును మానవుడా 
ఆడంబరము విడిచి పెట్టి నీ ఆత్మను కనుగొని యుందమురా 
జంగు చేయక జీవితమంతయు వేగుచుక్కనలే గడుపుమురా 
ధర్మము దప్పి దారులు దొక్కిన దండన దప్పడు ఓ నరుడా! 
ధర్మ మర్మమును బాగుగ నెరిగి దారి తప్పకు సోదరుడా 


103 


॥నంది॥ 


॥నంది॥ 


॥నంది॥ 


॥నంది॥ 


॥నంది॥ 


॥నంది॥ 


॥నంది॥ 


॥నంది॥ 


॥నంది॥ 


॥నంది॥ 


104 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


ఎన్నో జన్మల పుణ్యఫలంబురా మానవ జన్మంటే నరుడా ! 

గీతబోధలను నీతితో నమ్మి గానము చేయరా పామరుడా ॥నంది॥ 
చీము నెత్తురు తోలు దేహమిది చితికిపోవురా ఓ నరుడా 

యోగబలంబున భోగము విడిచి రాగము జంపుర పామరుడా ॥నంది॥ 
మలమూత్రమ్ముల బొమ్మలజూచి మోహం చెందకు ఓ నరుడా! 

మట్టిగడ్డయని నిరతము మదిలో గట్టిగ దలచరా సోదరుడా ॥నంది॥ 
సదాచారము సత్య విచారణ సాంగత్యములుగా ఓ నరుడా ! 

మందగించక బుద్ధితో నెప్పుడు చిందులు దొక్కుచు సల్పుమురా ॥నంది॥ 
భౌతిక వాంఛలు పారద్రోలి నీ మదిని సద్దతికి దిప్పుమురా ! 

శాశ్వత సుఖముల సారంబెరిగి సంసారము త్యజించుమురా ॥నంది॥ 
చెప్పిన వినకా తప్పులు చేయుట ఒప్పుకాదురా ఓ నరుడా ! 

నిప్పువంటి ఈ నిజమును ఎరిగి తప్పుకొమ్మురా ఓ నరుడా ॥నంది॥ 
అభినవ వివేకనవసారములు అమితానందము ఓ నరుడా ! 
పరమగురువుల శ్రీ విద్యానందుని ప్రబోధవాక్కులు మరువకురా ॥నంది॥ 
ధరణి కొత్తపేట పురహరిదాసుడు సరసుడు అర్జున గౌడునురా 

నమ్మి వ్రాసేనిటు ఇమ్మహెలోపల నెమ్మనమందున నమ్ముమురా ॥నంది॥। 


కొత్తపేట అర్జున్‌గౌద్‌:- ఈ కవి కరీంనగర్‌ ప్రాంతంలోని కొత్తపేట వాస్తవ్యుడు అని 
తెలుస్తుంది. ఇతని గురువు విద్యానందుడని చెప్పుకొన్నాడు. 18 పాదాల ఈ కీర్తనలో చక్కని 
సారం ఉంది. ఇది మంచిర్యాల ప్రాంతంలో వినిపించే భజన కీర్తన. 


gb సూండవైతే 
గరమాన వైటె... 
(కీర్తన) 
స్టిరమానాసుండవైతే గురుని మరుగు తెలుసుకో 


తర్వాత జన్మ రహితమును దారి జూసుకో భయపడెదవెందుకో 


తనువు ధనము జారసుతులకని మురిసేవు 

నీ తాతముత్తాతల గతి నీవు గనవు యిక నిజమెరుగవు 
కోటి శాస్త్రముల జదువ కూటికే గాదా 

యేటికి ఈ తనువు తుదకు కాటికి బోదా 

యీ బూటకంబు జగము బొమ్మలాటకాదా 

నీ చేటు తెలియవా చూచినట్టి యెరుక నెరుగ తోచవేమిరా 
అది యేల సంటివా లేని కలవిధంబుగ గమనించి చూడరా 
మోదముతో గురుని సేవ మొదలు సల్పరా -యే 

సాధనలు లేని అచలబోధ వినుమురా నీ బాధబోవురా 
మానవుండనైతే నిజమార్గమెరుగరా -నీ 
మానాభిమానములను మానివేయరా నీ మతము వీడరా 
వాడపల్లి అగయాఖ్య వద్ద జెరగా నోరాడని 
సుద్దోదావినియు రామలింగమురా రమ్యముగ దెల్పెరా 


105 


॥స్లెర॥ 
థ 


1సైర॥ 
థ 


మెర! 
థ 


i2ర॥ 
థ 


niRర॥ 
థ 


1సెర॥ 
థ 


మొర్రిశెట్టీ రామలింగం(1950 ప్రాంతం):- ఈ కవి జగిత్యాల జిల్లా బెల్లంపల్లి 
వాస్తవ్యుడు. ప్రఖ్యాత తత్వ కవి వాడపల్లి ఆగదాసు శిష్యుడు. అచల మార్గంలో అనేక కీర్తనలు 


రచించాడు. 


106 


శ్రీకైలాసాచలవాసా!... 


(కీర్తన) 
శ్రీకైలాసాచలవాసా ! సర్వేశా! 
చిద్రూపా! ఓ జగదీశా! 
లో కేశా ! సంకటనాశా ! పరమేశ.! 
కాకోదరభూష ! సురేశా ! 
పతితపావన ! శంకరా ! గిరిజాపతి ! 
పర మేశ! పాపవినాశా ! 
సూర్యాగ్నిచందనేత్రా ! సర్వేశ ! 
సురనాయక పోష ! మహేశా ! 
ఏడేడు లోకములకును - దరహాస ! 
ఏలికవై యున్నాడవు? 

ఏ లీలగా నిన్నునే - పూజింప 
జాలుదును ? ఈ వేళనూ 

సత్తవర్తన నీయరా ! దయతో నీ 
సన్నీధికీ జేర్ణరా ! 

చిత్రాకాశము జూపరా ! నాయొక్క 
చింత లన్నియు బాపరా 

ఓంకార రూపివి కావా? ఇటు రావా? 
శంకర ! మమ్ముల గానవా ? 

శంకా లేకను సత్యమూ-నిన్‌ జూపే 
సత్వర మ్మిటు రావేలా? 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥శ్ర gలా॥ 


"శ్రీ కgలా॥ 


॥శ్రీ కైలా॥ 


బూరెల సత్యనారాయణమూర్తి:- ఈ కవి ఎక్కడివాడో తెలియదు. సికింద్రాబాద్‌లో 
నివసించాడు. ఇతను రచించిన “శ్రీ శివభజన కీర్తనలిను (1964) చందానారాయణ గ్రేష్టి 
పబ్లికేషన్స్‌వారు ముద్రించారు. ఇవేగాక సాయిబాబాభజనకీర్తనలు, శ్రీరామభజనకీర్తనలు, 


శ్రీకృష్ణ భజన కీర్తనలు, విఘ్నేశ్వర భజనకీర్తనలు, శ్రీఆంజనేయ భజన కీర్తనలు రచించాడు. 


107 


(కీర్తన -శంకరాభరణం -ఏకతాళం) 
రారవేగమే రమ్మనిపిలిచిన 
నేరములెంచకు నరసింహ ॥రార॥ 
ఘోరపాపములు నేరకచేసితి 
కోరిక తీర్దుము కరివరదా ॥రార॥ 
భారము గాదుర దూరముంచేందుకు 
దొరవనినమ్మితి నరసింహ ॥రార॥ 
పారద్రోలునా పాపదోషములు 
పాలింపుమురా పరమాత్మ రార! 
బాధలుదీరై యాదాద్రిలొమరి 
వేదనతోనిను వేడుచుంటిరా రార 
వేగబ్రోవరా యోగానరహరి 
వేరెవరుర శ్రీరామమూర్తినుత ॥రార॥ 
కళ్ళేపల్లి శ్రీరామమూర్తి: - నాదస్వర విద్వాంసుడైన ఈ కవి స్వస్థలం కృష్ణాజిల్లా ఉయ్యూరు. 


కాళహస్తి, వైదేహమ్మ వీరి తల్లిదండ్రులు. అయితే ఈ కవి సంచారవశంగా వచ్చి యాదగిరి 
లక్ష్మీ నరసింహస్వామిని 18 ఏళ్లు సేవించాడు. అదే భక్తితో 'శ్రీయాదగిరి లక్ష్మీనృసింహ 
సంకీర్తనములు” అనే పేరుతో 1975లో తన కీర్తనలను ముద్రించి స్వామికే అంకితం చేసారు. 


రాగ, తాళ సూచనతో చక్కని కీర్తనలు నరసింహస్వామిపై రచించారు. 


108 

భజనిది కాదా! ఓ వెర్రిమనసు... 

(కీర్తన -ఖరహరప్రియరాగం -త్రిశగతితాళం) 

భజనిది కాదా ! ఓ వెర్రి మానస మందిరమందున ॥భజ॥ 
శ్రవణ మనన నిధిధ్యాస తెలసిమదిలో నిలచియున్న 
అవనిలోన ధర్మకర్మ నిరతముగా జేయుచున్న 1భజ॥ 
యమదశమకర్మలన్ని నేమనిష్ట వ్రతములన్ని 
కన్నతల్లి తండ్రి సేవ జేసి ఆజ్జ్ఞదాటకున్న 1భజి॥ 
హరిఎవడా! హరుడు ఎవడు? కరివరదా కృష్ణుడెవడు? 
పరమేష్టి పితామహుడు సర్వకర్తను తలచుచున్న 1భజ॥ 


అహింసా పరమోధర్మ ! అర్ధమెరిగి ధరణి పైన 


సోహమనేెడి తాళముబట్టి అహంబనెడిలయమునడుప ॥భజ॥ 
జీవబ్రహ్మ ఐఖ్యమయ్యె నవరంధ్రాలకుమధ్య 
శివ ఓం కేశవ ఓం ఓం నాదమువినుచుయున్న [భజ 


ఆలంపూరు అజీంధడాఖ ఇలలోసర్టార్‌ నగరమందు 
అల్ల మహాప్రభువు భజన భక్తులెల్ల జేయుచున్న 1భజి॥ 


అజీం దధాఖ(1869-1965):- ఈ కవి స్వగ్రామం జోగులాంబ గద్వాల జిల్లా 
అలంపూర్‌. మహ్మద్‌అబ్బల్‌రహమాన్‌ ఇతనితండ్రి. వీరు గండ్రకోట కుమారస్వామి 
యతీశ్వరుల శిష్యులు. కొంతకాలం తర్వాత రంగారెడ్డిజిల్లా షాబాద్‌ మండలంలోని 
సర్టార్‌నగర్‌వచ్చి స్థిరనివాసంగా ఉన్నాడు. అక్కడి సంగమేశ్వరస్వామిపై భక్తితో “త్రివేణి సంగమ 
మంగళతరంగిణి” లో 114 కీర్తనలు ౩ మంగళ హారతులు, రెండవభాగంలో 26 హిందీ 
కీర్తనలు రచించారు. లక్షణయుతంగా ఉన్న ఈ కీర్తనలకు రాగ, తాళాలు సూచించబడ్డాయి. 


డా వీ. భాన్సు రయోగి 


(కీర్తన-కానడరాగం - ఆదితాళం) 
పావనాంగ ప్రవిమలస్వభావ పాపాంతక ఘనదివ్యప్రభావ 
నీవాడను దయకోరగబ్రోవు నీక్షణమున ముదమలర రావ 
పంకజలోచన సుపుణ్యచరిత భక్తాభీష్ణాభయప్రదాత 
సంకటనాశ దయారసభరిత వేంకటరమణా త్రిజగన్నేత 
సాకేతనిలయ కౌసల్యకుమార కాకాసురమదహర నగధీర 
ఓ కారుణ్యపయోనిధి నీదగు సత్మృప నాయెడ చూపగరార 
వాతాత్మజ సన్నుత శుభచరణ అతిఘోరవిపత్మర భవాబ్ధితరణ 
ఖ్యాతి మహాశిల కాంతానిరూపణ సీతాంగన మృదు పాణిగ్రహణ 
మారజనక సద్ధర్మవిచార మారీచాద్యసురసంహార 


ధారాధర సమదేహ క్షేయ పుర ధామామృత దాసోద్దారశూర 


109 


॥దేవ॥ 


॥దేవ॥ 


॥దేవ॥ 


॥దేవ॥ 


॥దేవ॥ 


షర్రాఫ్‌ అమృతరావు (1897-1959):- ఈ కవి మహబూబ్‌నగర్‌ జిల్లా కుచ్చరకల్‌ 


గ్రామన్ఫుడు. లక్ష్మీబాయమ్మ, పండరినాథరావులు ఇతని తల్లిదండ్రులు. “శ్రీహరి 


హరభజనామృతగాన తరంగిణి” పేరుతో ముద్రింపబడిన కీర్తనల్లో అమృతదాసు రచించిన 


124 కీర్తనలు, 4 మంగళహారతులు ఉన్నాయి. సంగీత, సాహిత్యాల పరిజ్ఞానం ఉన్న 
- Gy 


అమృతదాసు చక్కని కీర్తనలు రచించాడు. 


110 
యేదిలేదంటాడు లింగడూ... 


(కీర్తన) 
యేదిలేదంటాడు లింగడూ జన్మలేనేలేదంటాడు సంగడూ ॥యేది॥ 
యేదిలేదనే జన్మలేనేలేదనె రెంటి భేద మొక్కటెననేడు 
బోధాత్ములకు తక్కుభక్తి నిల్పు మానే లింగడు 
నిత్యముక్తి జెందునే సంగడూ యుక్తంబుగాను 
అవ్యక్త బ్రహ్మమునందు రక్తిని జూపే ॥౦మేది॥ 
విరక్తులకు తక్కు మంత్ర మెరుగుమనే లింగడూ 
నడు మంత్ర మయ్యేదియానే సంగడూ 
తంత్రంబు లేక తక్షణ మందే గురుని 
హృద్యంతరంబున జూచే తత్వాలకు ॥యేది॥ 
తక్కుమదినిగట్టు మానే లింగడూ 
నెమ్మదిగా దిరుగుమానే సంగడూ 
సదమల మతిగురుని సన్నిధిలో మూడిటావలి చరించేటి ॥౦మేది॥ 
వైరాగ్యులకు తక్కు యెరుక నెరుగమనే లింగడూ 
యెరుక నెరగి ఏడుపు మానే సంగడూ 
యెరుక నెరింగితె నెరుకాను విడిచేది గురుతించి తిరిగే ॥౦మేది॥ 
సద్ధక్తులకు తక్కు వేపూర ముననుండే లింగడూ 
ఆత్మకాపుర ముననుండే సంగడూ 
దాపరీకము వదలిధర వీరయార్యుల 
పాపుదిరిగె చిద్రూపాత్ములకు తక్కు ॥యేది॥ 


సూరవరం వీరయ్య *- ఈ కవి కోయిలకొండ ప్రాంతంవాడు. వేపూరు గాజుల లింగయ్య, 
వింజమూరు మిడిదొడ్డి ఎల్లయ్య అనే ఇద్దరు గురువులను స్మరించాడు. వీరయ్య రచించిన 
తత్వాలు మాత్రమే ముద్రితం. “వింజమూరు గురుభక్తమండలి” కీర్తనలో ఇతని తత్వాలు 


ఉన్నాయి. 


111 


(తత్వం) 
గురుమహదేవా గురు మహదేవా ॥గురు॥ 
గురు యెల్లయార్య సద్గురు మహదేవా 
నిన్ను నే నెరనమ్మి యున్నానుదేవా 
కన్న తండ్రి వలె కాపాడు దేవా ॥గురు॥ 
పంత మదేలా పరిపూర్ణకీలా 
కరుణాలవాల పరమకృపాల 
అనుదినము నిన్నాత్మలో దలచుచు 
పరిపరి విధమూల ప్రస్తుతిజేసిదా ॥గురు॥ 
నరుడాను గానూ ప్రియుడాను నేనూ 
భావంబులో నిన్నూ నెర నమ్మినాను 
వేద వేదాంతాతీతుడవని నిన్నా 
శ్రయించితి మహాకారణరూపా ॥గురు॥ 
దిక్కునీవంటీ దీనూడనంటి 
ప్రార్థింపుచుంటే మన్నించుమంటీ 
కనకమణి భూషణంబుల నిమ్మనగలేదు 
కరుణాతో నాజన్మ కడతేర్పుమంటీ ॥గురు॥ 
ధరవింజమూరు పుర మానె యూరు 
యల్లయ్య గురువరుని వరమియ్యగోరూ 
సంకటమునెల్ల సాగరమందిడి 
పొంకముగ బుచ్చయ్య స్మరియించె ॥గురు॥ 
దోరేపల్లి బుచ్చయ్య :- ఈ కవి నారాయణపేట జిల్లా మద్దూరు మండలం దోరేపల్లి 
వాస్తవ్యుడు. మిడిదొడ్డి ఎల్లయ్య శిష్యుడు. “వింజమూరు గురుభక్తమండలి” కీర్తనల్లో ఇతని 


తత్వాలు న్నాయి. 


112 
ధర్మశాస్తములన్నివినిరీ... 

(తత్వం) 
ధర్మశాస్త్రములన్ని వినిరీ అధర్మమూలకు సిద్ధమైరీ 
కర్మ మూలము వల్ల కండ్లుబోవును ॥ధర్ష॥ 
వీరికీ నిర్మాల చిత్తుల నిలువనివ్వరు 
ఘడియా మర్మ ఖర్మములెంచతరమౌనా ॥ధర్మ। 
మాబోటివారికి నిర్మలుల జేయంగతరమౌనా 
చర్మ గత రోగములు తగిలి కర్మ భోక్తి ని బాధపడుదురు ॥ధర్మ। 
నిర్మూలము జేతురొంశము దుర్మతూలై 
ధరలో బోదురు ధర వింజమూరానేపురమా 
సుర నర వాదులాకు యెంచతరమా ॥ధర్మ॥ 
కరివరదుని భక్తీ నిరతాము లేనట్టి దురిత గుణములు గల 
దుర్మార్గులను బట్టి తరిగభారమునీదే రామయ్యా 
మొర వీని సరగునను రక్షింప రావయ్యా ॥ధర్మ॥ 
వరదరాజుకొండ నిలయా మరువకనుమమ్మేలరయ్యా 
స్థిరము గాను హనుమద్దాసుని కరుణతో రక్షింపవయ్యా ధర్మ! 


వింజమూరు హనుమద్దాసు :- ఈ కవి నారాయణపేట జిల్లా కోయిలకొండ మండలం 
వింజమూరు వాస్తవ్యులు. అచలగురువుగా ఆ ప్రాంతంలో గొప్పపేరు పొందారు. వారి 
తర్వాత ఆయన కుమారుడు మిడిదొడ్డి యెల్లయ్య కూడా వారి మార్గంలోనే నడిచి ఎందరో 
శిష్యులను తయారు చేసాడు. “వింజమూరు గురుభక్తమండలి' కీర్తనల్లో హనుమద్దాసు రచించిన 
కొన్ని తత్వాలున్నాయి. 


డా వీ. భాన్సు రయోగి 


మానవహరి నామస్మరణ... 


(కీర్తన) 
మానవహరి నామస్మరణ నేమముతొజేయరా 
హీన జనులను గూడి యిలలో హీనుడావై పోకురా 
అన్ని జీవులయందునిలచి ఆడుచున్నడు వాడెరా 
ఎన్ని జన్మము లెత్తివచ్చిన ఎచ్చటగాన రాడురా 
గోవర్థన పర్వతమునెత్తి గోవులను రక్షించెరా 
భావ మలరగ భక్తితో ను కృష్ణుని పూజించరా 
ఎందుజూచిన వానిమహిమ సందు లేకున్నాదిరా 
సందియంబు జెందలేక సర్వమెరిగితే చాలురా 
లోకమంత మాయయనినివు మరిచితివ వోమానవ 
కాకివై లోకములో బ్రతుకుచుంటివి మానవా 
అహముచేతనే అంతనాదని వదురుచుంటవి మానవా 
కాముకుడవై కర్మఫలితము గుడుచు చుంటవి మానవా 
ఎరుక లేక యేడ్డుచుండిన లోక బాధకు మానవా 
దోషరహితము జేసివాడు దాసులను రక్షించురా 
దాసుడు పురుషోత్తముడు దాసులకు దాసుడురా 


113 


॥మాన॥ 


॥మాన॥ 


॥మాన॥ 


॥మాన॥ 


॥మాన॥ 


॥మాన॥। 


॥మాన॥ 


అన్నల్‌దాసుల పురుషోత్తం :- ఈ కవి కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి తాలూకా ఆత్మకూరు 
గ్రామస్సుడు. వీరు అన్నల్‌దాసుల వెంకటరాజం, గంగుబాయి దంపతుల కుమారుడు. 
పురుషోత్తం అఖిలానంద చాట్ల నర్సయ్య శిష్యుడై ఆత్మబోధ తెలుసుకున్నాడు. తనలో కలిగిన 
భావాలను తత్వాల రూపంలో అందించాడు. ఈ తత్వాలను “శ్రీమనసానందభజనమాలి 
పేరుతో పద్మావతీ బుక్‌డిపోవారు ముద్రించారు. ఇవి తెలంగాణ ప్రాంతంలో దశాబ్దాల 


నుండి పాడుతున్న తత్వాలు. 


114 

నల్లానల్లనివాడు... 

(కీర్తన) 

నల్లానల్లనివాడు నామములు గలవాడు 
కనులకు గానరాడే గోపాలకృష్ణ బాలుడు నల్లా 
మామంద పాలుత్రాగి యేమంద కేగినాడో 
కనులకు కానరాడె గోపాలకృష్ణా బాలుడు ॥నల్లా॥ 
గోవర్ధన గిరినెత్తి గోవుల కాపాడినాడు 
మా గోవుల కాపాడినాడు నల్లా! 
కన్నులకు గానరాడె గోపాలకృష్ణ బాలుడు 
మామంద పాలుత్రాగి యేమంద కేగినాడో 
కనులకు కానరాడే గోపాలకృష్ణ బాలుడు ॥నల్లా॥ 
గోవర్ధన గిరినెత్తి గోవుల కాపాడినాడు 
మా గోవుల కాపాడినాడు కన్నులకు 


గానరాడే గోపాలక ప్ల బాలుడు ॥నల్లా॥ 


బొమ్మిశెట్టి సత్యనారాయణదాసు :- ఈ కవి బాపట్లకు చెందినవాడైనా వరంగల్‌, 
ఖమ్మంలోనే నివసించాడు. దాసు రచించిన 108 పాండురంగభజన కీర్తనలను సిద్ధేశ్వర 
పబ్లికేషన్స్‌ వారు ఎన్నోసార్లు ముద్రించారు. ఈ కవికి “అభినవ భక్తమార్మండేయ బిరుదు” ఉ 
ందని తెలుస్తుంది. “రండీ పుణ్యాత్ములారా” అన్న ప్రసిద్ధ పండరి భజన ఇతనిదే. 


డా వీ. భాన్సు రయోగి 


(తత్వం) 
పుండురా మూత్రపుపుండురా మెండైనమాయలపుండురా 
పుండువ్రణ రూపమయ్యి తిండితీటలు అందజేసుక 
మొండితనము యెల్లజీవుల పిండిజేసిటి 
దండిరాచ మిన్ను మన్నేకంబుజేసుక 
కన్యపురుషుల రూపమగుచును యెనుబది నాల్లులక్షజీవుల 
యెన్నరాక తిరుగు ఘోరపు 
పుట్టుగిట్టులు పట్టుజేసుక వట్టి ఆశల 
కట్టులోబడి దట్టమగు అజ్ఞానవశమున 
దిట్టమెతిరిగేటి పెద్ద గారగలిపెను 
హరిహరాదుల మీరియున్న మేటిపుండుర నరయగా 
మానవుల వశమా దురితముల కిరువైన 
పురుగుల మాయయనెటి మంటపుండు పాయకను 
అదిమానకుండు వేయివిధములు బాధజేసి 
బాయకును లయమొందె చీములు కుదురుగా 
పదిరెండు మాత్రలు మోదమున సేవించివేగమే 
పదియు ఆరుపత్యమున్న పోదుతొలగియు బాధమానెడి 
ధరణి అపరెడ్డివల్లైయందున గురుడు లక్ష్మణ ప్రభుని వేడగ 
సరగున రామదాసుకు మరణమంటలు మానిపొయ్యెడి 


115 


॥పుండు॥ 


॥పుండు॥ 


॥పుండు॥ 


॥పుండు॥ 


గౌనోళ్ళ రాంరెడ్డి రాజయోగి :- ఈ కవి నారాయణపేట జిల్లా అప్పిరెడ్డిపల్లి గ్రామస్థుడు. 
బసవమ్మ, లక్ష్మారెడ్డి ఇతని తల్లిదండ్రులు. అచల మార్గంలో పేరొందిన పల్లెర్ల లక్ష్మణాచార్యులు 
ఈయనకు గురువు. తదనంతరకాలంలో రాంరెడ్డి గురువై ఎందరో శిష్యప్రశిష్యులను తయారు 
చేసాడు. ఈ కవి అచల సిద్దాంతాలను 1. సహజానందభజనతత్వాలు, 2. భావరహిత 
తత్వమాలిక పేర్లతో రెండు కృతులు తత్వగీతాల గ్రంథాలను రచించి ముద్రించారు. ఈ 
కవిని అనుసరించిన ఎందరో ఆ ప్రాంతంలో అచలతత్వాలు రచించారు. అచల మార్గంలో 


తెలంగాణ స్థాయిలో నిలబడగల కవి రాంరెడ్డి. 


116 


(తత్వం) 
యెటుల రక్షించెద ఓ తండ్రీ కుటిలమానసుడైతిని -నన్నెటుల 
కటకటా నా పైన నీవు తటుకున దయజూడుమా 
కుటిలమానవులను గూడి చటుడునై చెడిపోతినీ 
దష్టజనముల గూడి నీపై నిష్టనిలుపవనైతిని 
యెంతపాపినైతిని నీచింతజేయక చెడితినీ 
కొంతకాలము ఇంతులాగూ డంతుదెలియానైతినీ 
భేదబుద్దివిడువకాను వదరుబోతులజేరితీ 
సూదిబెజ్జము దిడ్డి దూరె పొద్దుదెలియనైతినీ 
నీచవృత్తులు విడువజాలక యోచనలు బహుజేసితీ 
హెచ్చుగాను యేడు కొండలు ఎక్కి చూడనైతినీ 
ఆశపాశములను విడవక దేశములు బహు దిరిగితీ 
హంససూత్రము దెలియలేకను హంసలోపల జిక్కితీ 
ద్వందభావములోనజిక్కి మందభాగ్యుడనైతిని 
ద్వాదశినిషోడశిమంత్రము ద్యాసజేయక జెడితినీ 
వాసిగా అపరెడ్డిపల్లెలో రామస్వామిని వేడితి 
దోషములు యెడబాపి రఘుపతి దాసునేలామంటినీ 


యెటుల రక్షించెద ఓ తండ్రి... 


1యెటు॥ 


॥యెటు॥ 


॥యెటు॥ 


॥యెటు॥ 


॥యెటు॥ 


॥యెటు॥ 


1యెటు॥ 


రఘుపతిరెడ్డి :- నారాయణపేటజిల్లా అప్పిరెడ్డిపల్లి గ్రామస్థుడు. తన సోదరుడైన గౌనోళ్ళ 
రాంరెడ్డిరాజయోగికి శిష్యుడైనాడు. రాజయోగి మార్గంలోనే అచల సిద్ధాంతం బాట పట్టినాడు. 
రాంరెడ్డిరాజయోగి రచించిన “భవరహితతత్వమాలికి లో రఘుపతిరెడ్డి రచించిన 16 తత్వాలు, 
2 మేలుకొలుపులు, 4 మంగళహారతులు, 24 కందార్థదరువులు కలిపి ముద్రించారు. 


అనుప్రాసలతో తత్వాలు గొప్పగా ఉన్నాయి. 


117 

రారా! శివ శంభులింగే... 

(కీర్తన-త్రిపుటతాళం) 

రారా! శివ శంభులింగ సుకుమారా ! 
దరిజేరి యుంటిమి మనసారా ! దరిజేర్డి బ్రోవు ఇంపారా ॥రారా॥ 
కరుణించు కఠినమింకేరా కూరిమితో మీ భజనలు జేసేటి 
వారలనెల్లను జేరి బ్రోచుటకు ఘోరా పాపంబులెల్ల 
సద్ధావా ధర గూల్లివేయ నిటురావా ॥1రారా॥ 
యే ఘర్షణలంటక నీవా నీ దర్శన భాగ్యము లీవా 
కోరి నీ పదసేవ జేయుటకు దారి తెలియక ॥రారా॥ 
జేరి వేడితిటు చాలా నిను నమ్మియుంటి 
గుణశీలా మమ్మేలుము సన్ముని లోలా 
కలుషమ్ముల బారగదోలా యిల వేడితియిటు రావేలా "oO 
కాలుని బాధల కోర్వలేము యిక 
పాలబడితి మమ్మేలేటి దొర విటురా "oO 
లెండూ భక్తుల బ్రోచుట కిటురండూ 
బండనమునవైరుల మెండూ దోర్‌దండ పరాక్రను నిండూ 1రారా॥ 
ఖండితముగ కుజనులను చెండూ 
నిండుగ యమ భటులండ జేరనిక 
కుండలి శయన కూర్మి బ్రోచుటకు వాసా "oO 
కాన్‌కుంట పుర నగర వాసా నీ దాసుల మయ్య గణేశా 
నీ ధ్యాన మరువము ఈశా మా దోషములెంచుకు శ్రీశా దాస 
దాసులిటు దలచి తలచి నిను వేసట నొందిరి గాంచుట కొరకిటు 1రారా॥ 
మయటబ్రహ్మ సుదర్భనచారి ఏ- ఈ కవి మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ తాలూకా పెద్ద చింతకుంట 
వాస్తవ్యులు. 'శ్రీ విఘ్నేశ్వరభజన కీర్తనలు” పేరుతో సుదర్శనాచారి రచించిన కీర్తనలను సిద్ధేశ్వర 
పబ్లికేషన్స్‌ వారు ముద్రించారు. ఇది సలక్షణంగా ఉన్న కీర్తనలు. 


118 
మృణ్యయ మందు చిన్మయ రూపము... 
(తత్వం) 

మృజఖ్మియ మందు చిన్మయ రూపము గాంచిన జన్మము ధన్యం ॥మృణ్మ॥ 
దేహమందు గల చేతన రూపము గాంచిన జన్మము ధన్యం 
చిత్తమునందు చిత్‌ స్వరూపమును గాంచిన జన్మము ధన్యం ॥మృణ్మ। 
భావమందు గల భావాతీతుని గాంచిన జన్మము ధన్యం 

జ్ఞానమందు జ్ఞాన స్వరూపుని గాంచిన జన్మము ధన్యం ॥మృణ్మ॥ 
బ్రహ్మాండమును తన ఘటమందు గాంచిన జన్మము ధన్యం 

మూడు గుణాలకు సాక్షిగ నుండి గాంచెడి జన్మము ధన్యం ॥మృణ్మ॥ 
సగుణమందు నిర్గుణ రూపము గాంచిన జన్మము ధన్యం 


హరి శ్రీ కృష్ణుని నిరాకారిగా గాంచిన జన్మము ధన్యం ॥మృణ్మ। 


నాచారం గణేశ్‌ గురూజీ (1982 ప్రాంతం):- ఈ కవి హైద్రాబాద్‌ వాస్తవ్యులు. శ్రీ 
రాధాస్వామి సత్సంగ్‌ సిద్ధాంతాలకు భజనలకు ఆకర్షితుడైనాడు. పరమసంత్‌ దయాళ్‌ ఆనంద్‌ 
మహారాజ్‌, శ్రీ నరసింహబాబాలను గురువులుగా భావించి హిందీ భజన్స్‌ ప్రభావంతో ఈ 
తత్వాలు రచించాడు. సుమారు 156 తత్వాలతో “హరిశ్రీకృష్ణ తత్వమాల” పేరుతో 1995లో 
దీన్ని ముద్రించారు. కృష్ణతత్వాన్ని నిరాకారపరబ్రహ్మగా భావించి రచించిన ఈ తత్వాలు 


సరళ సుందరంగా ఉన్నాయి. 


119 


కాశీనివాసునీ వాసాము... 
(కీర్తన) 
కాశీనివాసు నీ వాసాము దెల్యరే కాశికీపోయిన దాసులే పుణ్యులే కాశీ 
ఆశలానూబడాద్రోశినావారుగా నా నాశ్రాయాములారోశినావారుగా కాశీ 
కామమూలకడా జిమ్మినారుగా రామునీ ఆత్మలోగన్న వారేకదా కాశీ 
పరులుదూషించినా మరల మాటాడకా కరములు జోడించి శరణనేవారేగా కాశీ! 
మోహమూవీడచీ యహముమారచీ దేహభ్రామావిడిపోహము దెల్యరే కాశీ! 
చింతమానీగురూచింత శేయూవారూ అంతరంగూనీగ నేకాంతమైనా వారే కాశీ! 
అంతు దేలసిన శాంతు లేవారై న పంతములాడీవారూ రంతులూ జేతు రా కాశీ 
బూటకమాడుటా యేటికీమీరికా మాట సత్యంబన్న నోటి కేమాయెనో కాశీ 
కోటిదానాము నీకూటికే కాదురా నేటుగస్వామున్నా చోటుజూడూమురా కాశీ 
కాశికీబోయినా ఆశలూ బాయునా బాసలూ జేసినా బహు దోసముబోవునా ॥రకాశీ॥ 
వున్నది కాశీనీకన్న వారేవరే పన్నుగ రెంటీసందూ తిన్నగజూడరే కాశీ 
అష్టమాదామూలానష్టము జేశీయూ నిష్టనిల్సీ గురూదృష్టి దప్పాకరే కాశీ 
ఆరుచెక్రామూలా పై నున్నవానినీ దారి దేలాసుక కోరి చేరావలెన్‌ కాశీ! 
వాసిగపాలకుర్తీ వాసునీ గానరే దోసముద్దంచిన సోమేశునీ గానరే కాశీ 
పరమహంసారామాచార్యగురూడుగా పరము జూపినా పరంధాముడూ రాముడే కాశీ 
ధారుణీలో వరదన్న ప్యాటలోనా కూరిమితో కృష్ణాదాసుకావీంద్రుడే కాశీ 


వరదన్నపేట కృష్ణదాసు :- ఈ కవి వరంగల్‌జిల్లా వరదన్నపేట వాస్తవ్యులు. పరమహంస 
రామాచార్యులు ఇతని గురువు. “శ్రీకృష్ణదాసుగారి తత్వములు” పేరున చాలా ఏళ్ళ క్రిందట దాచేపల్లి 
వారు ముద్రించారు. ఇందులోని భాష తెలంగాణలోని వెనుకటి పెద్దలు మాట్లాడినట్టుగా ఉంది. 
కాబట్టి ఈ కవి దశాబ్దాల క్రిందటివాడే అని చెప్పవచ్చు. 


120 
పాండురంగా రావయ్య... 


(హారతి కీర్తన) 

పాండురంగా రావయ్యా 

భక్తుల మొర వినవయ్యా 

పావనాంగా హారతిదే 

మనసా చేగొనవయ్యా ॥పాండు॥ 

పండరి పురమే భక్తుల వరమని 

పాండురంగడే భువి దైవమ్మని 

పండరి భజనయే వరముల గనియని 

భక్తజనాళి మరువదు మదిని ॥పాండు॥ 

అండజవాహన నీ ఆవాహన 

అక్షయమౌ ఇహపరముల వాన 

భక్తుల కీవే పర్ణశాలవు 

ముక్తి మోక్షముల స్వర్ణ డోలవు ॥పాండు॥ 

సద్ధక్తుల కనుదోయి వైతివి 

సక్కుబాయిని కాచి బ్రోచితివి 

చల్లని చక్కని దైవము నీవే 

ఎల్లరి వరము నీ పద సేవే ॥పాండు॥ 

పాహిపాహి శ్రీ పండరినాథా 

భక్తులపైన నీదయరాదా? 

మంగళహారతి నీకిదే రంగ 

బంగరుదీవనమా కి మ్మింక ॥పాండు॥ 
నదీరా :- ఈ కవి హైద్రాబాద్‌ వాస్తవ్యుడు కావచ్చు. కలంపేరుతో రాసిన కీర్తనలుగా 
ఉన్నాయి. శ్రీ పాండురంగ మంగళహారతులు (1973) పేరుతో వీరి పుస్తకాన్ని కొండా 


శంకరయ్య పబ్లికేషన్స్‌ సికింద్రాబాద్‌ వారు ముద్రించారు. 


డా వీ. భాన్సు రయోగి 


(తత్వం) 
తారకంబును తరచి చదివితే మరల జన్మము లేదయో 
మరుపు తెరపనకుండ నిరతము తొల్లి చదువు చదువయో 


ఎడమ కుడి కుడి యెడమ త్రిప్పుచు విడువక జపియించయో 


తడబడక షడ్డారామందున జడియక మది నడుపయో 
ఆత్మరాముల రాకపోకలు చిత్త మందున నెరుగయో 
అత్మనాత్మ వివేక మెరిగి అంది పొంది సుఖించయో 

సప్త కోటి మంత్రములకు స్టానమైనది గనరయో 
గుప్తముగా జపించు వారికి గోప్యమైనది చూడయో 
ప్రణవమై సకలంబునకూ! పరశక్తి యై నిలిచిందయో! 
పంచవింశతి తత్వములకు బ్రహ్మమై వెలసిందయో 

యేడు కోటలు దాటి శిఖరము! జడియక నీవు యెక్కయో! 
యెడ తెగ కను కోటి సూర్యుల వెలుగునందున నిలువయో 
పుట్టు చావులు లేక అంతట బట్ట బయలైన దయ్యో 

అట్టె కనుగొని పదహారును వట్టిదని భావించయో 

ధర నారాయణ పేట లోపల దాముడున్నడు గాంచయో 
స్థిర తరముగా హనుమద్దాసుడ పరమ పదము నెరుగయో 


121 


॥తారకం॥ 


॥తారకం॥ 


॥తారకం॥ 


॥తారకం॥ 


॥తారకం॥ 


॥తారకం॥ 


॥తారకం॥ 


కర్ణి హనుమద్దాసు :- నారాయణపేటకు చెందిన ఈ కవి గౌనోళ్ళ రాంరెడ్డిరాజయోగి 
ప్రియశిష్యుడు. కర్లిబాలప్ప, బాలమణి ఇతని తల్లిదండ్రులు. రాంరెడ్డిరాజయోగి తత్వాలను 
ముద్రించే పనిని ఇతనే తలకెత్తుకున్నాడు. గురువైన రాంరెడ్డి రాజయోగి విరచితమైన 
సహజానంద భజనతత్వములు(199 5)పుస్తకంలో హనుమద్దాసు రచించిన 5 తత్వాలు 83 


మంగళహారతులు చేర్చబడ్డాయి. 


122 


యెంతకని నిను... 


(తత్వం) 
యెంతకని నిను వేడుకుందూనూ వోమాయ మనసా 
అంతరాత్మునిజాపవేనన్నూ మాయమనసా 
ఆపరాత్మునిగలుప చిన్న పంతమాడుటమాని నీలో 
శాంతముంచుము మేలుయియ్యెడ 
చింతలన్నెడబాసియాహరిచెంతలో జేరుండెదావూ 
యెప్పటీకొగ తీరుగుండా వేవోమాయమనసా 
గొప్పనేనని జెప్పుటడువావే అప్పనీ కృప 
గుప్పుమని యెల్లప్పుడును గురునాశ్రయించుము 
తప్పక కా దుర్దుద్దులన్నియుజెప్పకుండామాన్సుచుండూ 
హటము జేసితేఘటమునిలువాదేవోమాయమనసా 
పట్టువిడిచితెగుట్టుదెలు వాదీ వొట్టిమాటలుగావునీవిక 
ఘట్టియనిఅనుకొమ్మి వేగము బట్ట బయలైనట్టి 
ఆద్వయగుట్టుదెలుపేమున్ను గురుడూ 
వేరే వేల్పులతెరువునూబోకూవో మాయమనుసా 
సారెసారెకుజెప్పయిగ నీకు దారిగని 
వాసంతపురిలో కోరిగురు అల్లాజిగారిని 


మరువకా సేవింపుచుండుము స్టిరముగామమ్మేలు వాడూ 


మోహభ్రాంతిలొ మునిగిచెడబోకే ఓ మాయమనసా 
సోహమనియెడి భావమిడువాకే 

సోహమను హంసోహమును దాసోహమని 
నిర్గుణము యెరుగుము సహజముగ బుధులెల్ల 
అహమదోద్దీనునకు 'షహబాషు' యందురూ 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥౦మెంత॥ 


॥౦మెంత॥ 


॥౦మెంత॥ 


॥౦మెంతే॥ 


॥౦మెంత॥ 


ఖ్వాజా అహమదోద్దీన్‌ (1905-1970):- ఈ కవి నాగర్‌కర్నూలుజిల్లా వసంతాపురం 
నివాసి. ఫభఖ్రున్నీసా, షేక్‌బాలేసాహెబ్‌లు ఇతని తల్లిదండ్రులు. అల్లాజీగారు ఇతని గురువు. 
తెలంగాణలోనే తత్వకవుల్లో అగ్రగణ్యుడు. ఈయన రచించిన “అహమదోద్దీన్‌ ఆత్మతత్వములు” 
1952, 1997లో రెండుసార్లు ముద్రించబడింది. ఈ కృతిలో మొత్తం 306 తత్వాలు, 
256 కందార్థాలు, 65 వృత్తాలు, 102 పాదాల సంకీర్తనమాలిక, 534 ఆటవెలదులున్నాయి. 


123 
(కీర్తన-ఆటతాళం) 

కురుమూర్తీ శ్రీరామచంద్ర! యిందు ! 

కొలువైన సుగుణసాంద్ర కురుమూర్తి 

శ్రీరామ కోసలజనప్రేమ! 

పరమపావనామా పాపసంహరరామా ॥కురు॥ 

కమలనయన రామరామ! మిమ్ము! 

కనుగొని మొక్కెదను ప్రేమ 

విమల విశారద వినుతమునినారద! 

సుమనోభూషణరామా! సుగ్రీవార్చిత ॥కురు॥ 

నీ కరుణనాపైరానీ ! రామ ! 

నిఖిలలోకేశుడవుపూనీ! 

శ్రీకరశుభశరా శ్రితజనమంధార! 

వ్యాకులమును బాపవే! వైకుంఠనిలయా ॥కురు॥ 

అపరిమితానందచరితా రామా ! 

అయోధ్యజనులసంభరితా 

కృపరాగమాతండ్రీ కొండాలనిలయుడవు! 

కపటదానవహరణా కనకకిరీటాధారీ ॥కురు॥ 

చల్లనిసీతమ్మరమణా! రామా! 

శృంగారపారాణి చరణా 

యెల్లలోకము లాకు వెలుగైనతండ్రివీ! 

నల్లానిమాతండ్రీ నమ్మే ముకుందయ్య ॥కురు॥ 
తిరుమలాపురం ముకుందయ్య :- ఈ కవి నారాయణపేట జిల్లా తిరుమలాపురం 
వాస్తవ్యులు. గవినోళ్ళ చిన్నారెడ్డి, శ్రీరాములమ్మ ఇతని తల్లిదండ్రులు. ఇతడు అప్పిరెడ్డిపల్లి 
రాంరెడ్డి రాజయోగి శిష్యుడు. శ్రీకురుమూర్తిస్వాములవారి కీర్తనలు (నాలుగు భాగాలు) గ్రంథాన్ని 
2016లో ముద్రించాడు. కీర్తనలకు తాళసూచన ఉంది. అచలమార్గం అని చెప్పుకొన్నా 
దాదాపు అన్ని కీర్తనల్లో వివిధ దేవతాస్మరణ అద్భుతంగా ఉంది. 


124 
(కీర్తన-ఆటతాళం) 

శ్రీరమానాథా హరే శ్రీనాథా కరూణింపూ జగన్నాథా ॥శ్రీరమా॥ 

సురా దీపాల విఖ్యాత దొరా నీ వ్రాతయే దాతా 

సురా దీపాల విఖ్యాత దొరా నీ వ్రాతయే దాతా ॥శ్రీరమా॥ 

విరించ్యాదుల్‌ ప్రభో నీ వాదుల్‌ విభో నీగతుల్‌ వచించా విదుల్‌ 

మురారీ విన్న నీ కథలూ మొరాలించార నా వ్యథలూ ॥శ్రీరమా॥ 

కరీ మొరాలించి హరినీవు మకరిని ద్రుంచి బ్రోచితివి లావు 

నరాశన నందనుని గావ నరాహరిరూపమైనావ ॥శ్రీరమా॥। 

శ్రీరంగ రంగనాయకా ధరారీ భంగభూనాయకా -గరుడ 

తురంగ రఘునాయకా రంగనాయకీ నాథ వరదాయకా ॥శ్రీరమా॥ 

నిడుదవెల్లి వాస సర్వేశా ! యిడుముల బాపుమయ్య లక్ష్మీశ 

యిడెదము నీకు పూజ లఘనాశ వడినేలుము వెంకటాద్రీశ ॥శ్రీరమా॥ 


కాకునూరు నర్గ్లావెంకటరమణశాస్త్రి :- ఈ కవి స్వస్థలం రంగారెడ్డి జిల్లా కాకునూరు. 
ప్రముఖలాక్షణికుడు అప్పకవి ఈ గ్రామంవాడే. శాస్త్రిగారికి 'వైదికవాచస్పతి” అనే బిరుదు 
ఉంది. గోవిందనామామృతకల్పవల్లి (పద్యకావ్యం) గోవిందనామామృత కల్పవల్లి-2(కీర్తనలు) 
జాంబవతీపరిణయం, గోపికాగీతలు వీరి రచనలు, వీరి కీర్తనలు రాగ, తాళయుక్తంగా 
సలక్షణంగా ఉన్నాయి. 45 కీర్తనలున్న వీరి సంకీర్తన సంకలనంలో లాలికీర్తన, దశావతారస్తవం, 
రాధామాధవప్రణయగీతం, (భ్రమరగీతం, మునికాంతావినయస్తవం, మంగళహారతి ఉన్నాయి. 


డా వీ. భాన్సు రయోగి 


దరిశన మీయవయ్యా అప్పా... 


దరిశన మీయవయ్యా అప్పా ! దత్తప్పా! 


దీనునై వేడితి నను దయగనుమ 
దత్తాంశమున జనించిన నీవు 
దిగంబరివై భాసిల్లితివి 
దిగంబరివై మాకభయము చూపి 
సర్వసంపదలు వరములు నిత్తువు 
ఏకాక్ళతివై వెలిగే నీవు 
ఏకోనారాయణ నమస్సులు 
నిను తెలిసిన వారే జ్ఞానులు 
నిరతము వారలే సుఖాత్ములు 
యోగ నిద్రలో జరిగినా నీవు 

మా యోగ క్షేమములే తలిచెదవు 
జీవ సమాధిని పొందినా నీవు 


తలచి నంతనే పలికెదవు 


125 


॥దరి॥ 


॥దరి॥ 


॥దరి॥ 


అర్మశ్రీ:- సంగారెడ్డి జహీరాబాద్‌ జిల్లాలో బర్ధిపూర్‌లో అవధూత శ్రీ దత్తగిరిమహరాజ్‌ 
ఆశ్రమం చాలా ప్రసిద్ధం. హైద్రాబాద్‌ వాస్తవ్యులైన ఓ భక్తుడు అర్మశ్రీ కలంపేరుతో దత్తగిరి 
మహరాజ్‌ లీలలను “శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్‌ భక్తి సంకీర్తనలు” (1999) పేరుతో ఓ 


గ్రంథాన్ని రచించారు. 


126 
నందామయా గురుడ నందామయా... 
(తత్వం) 
నందామయా గురుడ నందామయా ॥నందా॥ 
ఆనందదేవికి నందా మయా 
ముందు కృతత్రేత ద్వాపరంబులు బోయి 
ముందుకొచ్చెను యీ కలియుగంబయా ॥నందా॥ 
కలియుగ మహాత్య్యంబు వలన నీ క్షితి మానవుల 
గుణంబును మారె తెలియండయా - తెలుపుచుంటిని 
నేత్రముల జూచినంతనె తేటతెల్లముగ వీక్షించందయా ॥నందా॥ 
పురుష జాతులు నాల్గుష్ఫథివీ పై గలవంచు 
పూర్వకవులును ముందే వ్రాసి రయా 
దర శక జాతి హరిణాజాతి 
వృషజాతి మరిము నశ్వజాతి మానవులయా ॥నందా॥ 
పైనున్న రెండుజాతులు ప్రపంచమునందు 
ప్రఖ్యాతిగాంచిన వారేనయా 
కాని యీ క్రింది జాతులు రెండు జగతిలో 
కడు హీనమై తిరుగ సాగీరయా ॥నందా॥ 
మూతిమీసములు బొత్తిగ దీయుచును 
బోడ కోతులవలె దిరుగుచుందూరయా 
చేతికి “రిష్ణువాచు” లు వేసుకొని 


యింత సిగ్గన్నదియు లేక తిరుగేరయా ॥నందా॥ 


డా వీ. భాన్సు రయోగి 


ముద్దుగా 'సెంటు' వాసన నూనెలును బెట్టి 
అద్దె మోటార్ల పై దిరిగేరయా 

పెద్దలను నేననుచు పేర్లు మార్చు కొని 
హద్దు దప్పియుతిరుగ సాగీరఠయా 
సిగరేట్ల పెర్లెన్నో చెప్పతరముగాదు 
చింతలేమియు లేక పీల్లేరయా 

పగలు రాత్రి యనక “పాన్‌బీడా” లెన్నైన 
పశువూలవలె నములు చుందూరయ 
తినుట కన్నములేక దిరుగుచుండినగాని 
దినమొక్క సీన్మనె జూచేరయా 


వినుడి 'చా' ద్రాగకుండిన నాకు 


యిప్పుడు మనుసు కుదురదటంచు బల్మేరయా 


గొప్పలీడర్లమని చెప్పశక్యములేని 
అప్పులెన్నో దీయుచుందూరయా 
నొప్పుకున్న తేది కప్పువాడొచ్చిన 
జెప్పుకోర్టు లయనుచు జెప్పేరయా 


127 


॥నందా॥ 


॥నందా॥ 


॥నందా॥ 


॥నందా॥ 


ఆమిదాల రామస్వామి (1988 ప్రాంతం): - ఈ కవి ఉత్తరతెలంగాణలోని మల్లాపురం 
వాస్తవ్యులని తెలుస్తుంది. పూర్తి వివరాలు దొరకట్లేదు. “కలియుగ వర్తమాన కందార్థములు” 
అనే పేరున రామస్వామి రచించిన తత్వాలను యక్షగానవాజ్మయ దురంధరుడైన చెర్విరాల 


బాగయ్యగారు సవరించారు. 


128 
(తత్వం) 

ప్రపంచమే బహుజూటా యిక పలుకరాదురా నోటా 

లఫంగవేళములాటా ! అవలక్షణంబుల మూటా ॥వ్రప॥ 

గతించె పాపపు భీతి అడుగంటి పోయెరా నీతి 

సతినిబాసి పురుషుండూ పరసతులగూడు వ్యర్థుండూ ॥వ్రప॥ 


సతుల షోకులటుజూడూ యేగతి సంసారము గూడూ 


ప్రతివ్రత ధర్మము లేదూ తన పతితోనెప్పుడు వాదూ ॥వ్రప॥ 
బ్లాకుమార్కెటులబేరం వార్నీ పలకరించితే ఫోరం 
షోకులలోబడి కొంతా చెడిపోయిరి యీ జగమంతా ॥వ్రప॥ 


చాహోటల్‌ సినిమాలూ ! అవి సాగనంపెర కులాలూ 

షాహుకార్లకు తమాషా ! బీదసాదలందరికి ఘోషా ॥వ్రప॥ 
బాగయాఖ్యునీమాటా పరికించి చూడుడీ తేటా ! 

రాగద్వేషములాటా ! మిము రక్షించవు యేపూటా ॥వ్రప॥। 


చెర్విరాల బాగయ్య :- హైద్రాబాద్‌ను కేంద్రంగా చేసుకొని జీవించిన చెర్విరాల బాగయ్యగారు 
యక్షగాన పితామహుడు. ఎన్నో జానపదాలను, సంకీర్తనలను, తత్వాలను రచించారు. కలియుగ 
వర్తమాన కందార్భాలు సంకలనంలో బాగయ్యగారి ఒక తత్వం ముద్రితమైంది. 


129 
అల్లరి చేష్టలు జేసెటివారికి... 
(కీర్తన-నీలాంబరిరాగం -ఆదితాళం) 

అల్లరి చేష్టలు జేసిటివారికి అల్లారేమైనున్నదా 
చిల్లర గుణమున దిరిగే స్త్రీలకూ సిగ్గులజ్జలేమున్నవా ॥అల్లరి॥ 


భార్యయాజ్ఞలో జేరినవారికి అన్యులమరియాదున్నదా 


కార్యరంగము జేసెటివారికి కనికరము దయగుణమున్నదా అల్లరి! 
ఆక్కడక్కడా జూచి మొరిగెటి కుక్కులకేరందున్నదా 
తక్కెడుదిని తట్టాడెడువానికి తనగ్భహరంధేమున్నదా అల్లరి! 


పెద్దలజూచి పరిహసించెటి లుబ్బులకే భయమున్నదా 
కొద్దిలో గురునీ జేరినవానికి లుబ్బభావములన్నావా అల్లరి! 
స్థెరయశుడగు గురు రామనార్యులా శిష్యులకే కొరతున్నాదా 


మర్రి నారాయణ మాటలు నమ్మిన మాన్యులకవలే దున్నాదా చిల్లర! 


మల్టీ నారాయణ :- మోటుపల్లి రామయ్య శిష్యుడు మజ్టినారాయణ. ఆమిదాలరామస్వామి 
రచించిన “శుద్ధ నిర్ష్ణణకందార్థ ములు” సంకలనంలో నారాయణ రచించిన కొన్ని 


తత్వాలున్నాయి. 


130 


అంగడి పోవలెరా... 


(తత్వం) 
అంగడి పోవలెరా 
సోహంపుర మంగడిపోవలెరా 
అంగడి పోవలె సంగతి దెలసుక 
దొంగలార్లురికి త్రోవలో జిక్కక 
మూడురంగుల మూటా 
గట్టుక కూడిపోవలెనటా 
వీడక నెప్పుడు కుడియెడమలగని 
యేడుకొండలూ యేల్లా దాటవలె 
నట్టనడిమి త్రోవా విడిచితే గట్టగ జేరెవురా 
అట్టి అయిదు పులులు లడ్డగించు నిను 
పట్టువిడక పడగొట్టి ఖడ్గమున 
వూరు రాడవిగారూ ! అంగడి దారిదొరుకబోదూ 
సారమైన సద్గురువుల యంగడి 
తారక మంత్రము దారి గనుం గొని 
జేరియంటి వినరా నారాయణార్యులయంగడిరా ! 
కోరికతోడుత గంగదాసునకు 
దారిజూపె పరబ్రహ్మ మంగడిక 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥1అంగ॥ 


॥1అంగ॥ 


1అంగ॥ 


1అంగ॥ 


॥1అంగ॥ 


గంగదాసు :- ఈ కవి అసలుపేరు పెంటగంగారంవేల్పులు. వీరి గురువు నారాయణగారు. 


వీరి ఈ తత్వం తెలంగాణప్రాంతం అంతా ప్రసిద్ధం. “కలియుగ వర్తమానకందార్థములు” 


సంకలనంలో గంగదాసు రచించిన తత్వాలు నాలుగే ఉన్నా అద్భుతమైన తత్వసారం కలిగి 


ఉన్నాయి. 


131 
తోటజేతమన్నాతోటసరి... 
(తత్వం) 
తోటజేతమన్నా తోటసరి మోట గడుదమన్నా 
తోటకు తొంబది యారంగుళముల 
యేటిగడ్డమీద పాటి దున్నిమన ॥తోట॥ 
మొదలు గరుక బీకీ మోహమదమునంత 
గాల్టీ కుదురై నిలచిన మొదలు బీకియును 
సద్గురు నామస్మరణ నాగలితో ॥తోట॥ 
చుట్టు కంపనాటీ నట్టనడుమ బావిదోడి 
రెండిగిరుక త్రాడంట జేసియును 
మంటమండిన మానకు మోటను ॥తోట॥ 
మొదలులేని విత్తనం బెట్టియు కదలక 
ననుదినమూ కదలక మెదలక కలుపుదీసియును 
మదగోనిగోయర మహ వరిపంటను ॥తోట॥ 
భావముతో వినరా సద్దురు సేవ భజనయనెరా 
దాపంతము విడి సంగదాసు 
గురు దేవ రహాస్యము లెరుక పరిచెను ॥తోట॥ 


సంగదాసు :- 1938లో వెలువడిన “కలియుగ వర్తమాన కందార్థములు” సంకలనంలో 
ఇతని తత్వాలు పొందుపరచబడ్డాయి. సామాజికవస్తువును ఆధారం చేసుకొని తత్వాలను 
రచించిన వాళ్ళలో ఇతనొకడు. 


132 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


అంగములోపల లింగము... 


(కీర్తన) 
అంగములోపల లింగము గనుగొని 
సంగమేశునకు శరణనుడీ పొంగుచు తమలో 
సంగతెరుంగక అంగుపరిశివయనుయేలనుయిక nఅంగ॥ 
శివుడు పెద్ద విష్ణు పెద్దననుచును 
చిక్కి నిక్కుటిదియేనయా శివుడు విష్ణు బ్రహ్మకు 
ముగ్గురికిని శివపంచాక్షర మొదటి తెలియుడి ॥[అంగ॥ 
మొత్తమునకు మొదటక్షర మొక్కటి మొదలే 
తెలిసితె జాలునయా చిత్తము నిలువక పరిపరి 
విధముల చింతలబడి చెడిపోవనేలయిక ndoగ॥ 
నమ్మిన వారల సొమ్మయి యున్నడు 
నమ్మికతోడుత తెలియరయా నమ్మజాలకనే 
తీర్థయాత్రలని దిమ్మరులై తిరుగంగ నేలయిక 1అంగ॥ 
కుమ్మరి మన్నొకటయ్యి వేరు వేరు 
కుండలుగ గనపడు చూడరయ్యా 
యిమ్మహి లోపల శివుడొక్కడు 
యా బొమ్మలు వేరని నమ్మితే చాలుర ॥1అంగ॥ 
చెలన మిడువ కనుకుల మెక్కువయన 
ఫలమే మున్నది చూడరయా యిలజనులందరూ 
మల మూత్రములో పలచలిగిన వారలమన తెలియుడి ॥అంగ॥ 
కలవంటిది యూ యిలయని దెలిపెను కాంచనపురి బాగార్యులయ్యా 
తెలివి యచలమని రామదాసుకూ తెలిపెను భౌమనదేశికుడీ విధి ॥అంగ॥ 
మయ(బ్రహ్మ రామదాసు :- ఈ కవి రాయిలాపురం గ్రామస్తుడు. కాంచనపల్లి 
బాగయ్యగారిని గురువుగా భావించాడు. చెన్నపురం వాస్తవ్యులైన నాగన్నగారి భౌమనార్యులవల్ల 
పూర్ణబోధ తెలుసుకున్నాడు. రామదాసు అంధుడని తెలుస్తున్నది. అయినా ఇన్ని కీర్తనలు లా 
తత్వాలు రచించడం విశేషం. 


133 
(కీర్తన) 

వెంకటేశుని మందు గొనుడి వో భక్తులార 

వెంక టేశుని మందు గొని వేడ్కచే సేవించువారీ ॥వెంట॥ 

సంకటంబులు సాగదోలు సద్దతీ లభించు మీకు 

మాపు రేపూ మరువకాను నోపిక తో సాధించితె ॥వెంట॥ 

జన్మ సాఫల్యమగునని నా పేక్ష దెలిపెద వినుడి 

వెంకటేశుని సకలమును యిది వొకటే వినుడి ॥వెంట॥ 

సాధించి దీని ప్రకృతి గనుడి సుఖతరంబులు 

నొసగూను బల్‌ సులభమయినది యీ మందూ ॥వెంట॥ 

నమ్ముకొని సేవించువారికి నెమ్మదగును దీనికి 

కిమ్మతుసుమింత లేదు మీకెంతటి బాధలున్నా బాపేటిమందు ॥వెంట॥। 

మేటి దోషములను వాటిని హరియించి ముక్తి 

బాట జూపు మీ కెంతాటి బాధలున్ను బాపెటి మందు ॥వెంట॥ 

పత్యము దీనికి భక్తి రిత్త గాదు యీ వుత్తరము 

మాత్తరంబగు కిల్టిషముల కత్తిరించి వేసేటి మందు వెంట! 

యిప్పుడు మీ లంకలకవి నాగప్ప జెప్పిన కీర్తన యిదియు 

వొప్పకొనుడి వాడుకొనుడి వందనంబు జేసిద మీకు ॥వెంట॥ 


బెల్లాది నాగప్ప ఏ- ఈ కవి నారాయణపేట జిల్లా ఆత్మకూరు తాలూకాలోని లంకలగ్రామం 
వాస్తవ్యుడు. నాగప్ప కృతి 1962లో ముద్రించబడింది. ఇందులో 78 కీర్తనలు, 5 కందాలు, 
1 ఉత్పలమాల, 8 చంపకమాలలు, 3 సీసాలు, 1 శార్దూలం, 2 తేటగీతులున్నాయి. 
తిరుమలగిరివాసుని పేరుతో ఆటతాళంలో 44 పాదాలుగల పెద్దకీర్తన రచించారు. 


134 
మాననురా నీ నామభజన... 


(కీర్తన-ఆదితాళం) 
మాననురా నీ నామభజన మే మారను నీ పద మానా ॥మాన॥ 
జానకినాథా ! జగదోద్దారా ! దీనజనావనా జీవాధారా ! 
ప్రాణనాథ నాపాలిటి రామా మాననురా నిను మానా ॥మాన॥। 
దేహబాంధవులు బాసిన గాని ద్రోహులు కడు పీడించినగాని 
దేహము విడచి ప్రాణముబోనీ మాననురా నిను మానా ॥మాన।॥ 
సాటివారిలో దీనతగానీ కూటికి గుడ్డకు కరువులు రానీ 
మాటిమాటి కవమానము రానీ మాననురా నిను మానా ॥మాన॥ 
ఎందరు దూషణ జేసిన గానీ ఎన్ని కష్టములు వచ్చిన రానీ 
అందరిలో బహు నిందలు రానీ మాననురా నినుమానా మాన 
పొన్నలూరి హనుమంతరాజ ధ్వని విన్నపములు 
నీ చెవులారగ విని కన్నన నీకు దయామతి రానీ 1మాన॥ 


పొన్నలూరు హనుమద్దాసు :- ఈ కవి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆమనగల్లు నివాసి. 
నాగర్‌కర్నూల్‌ తాలుకాలోని బొందలపల్లిలో సమాధి చెందారు. సంగీతం తెలిసిన గొప్ప 
సంకీర్తనకవి. 'రామగేయసుధాసరోవరం” అనే పేరుతో 1943కు ముందే ఈ పుస్తకం 
ముద్రించబడింది. ఇందులో 149 కీర్తనలున్నా 104 తర్వాత ముగింపు గద్యం ఉంది. 
కాబట్టి మొదటి ప్రచురణలో 104 ఉండగా అదనంగా మరో 45 కీర్తనలు జోడించి 2001 
లో ముద్రించారు. కీర్తనలు రాగ, తాళ నిర్దేశాలతో సలక్షణంగా ఉన్నాయి. తెలంగాణస్థాయిలో 


ఈ కవి నిలబడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 


మోహన మురళీ వినోదా... 
(కీర్తన -త్రిపుటతాళం -తిలకంభోజిరాగం) 

మోహన మురళీ వినోదా 

నాతో వాదమేమిటయా దయరాదా 

రాధ మానసలోల నందబాల 

రాజీతా సద్గుణశీలా 

ముల్లోకంబుల నేలిన వాడవు 

గొల్ల భామతో కూడిన వాడవు 

నీలాగగన ఘనశ్యామాసునామ 

సుందరమౌ నీ నామ 

శకటాసూరుని హతమార్షితివి 

కుబ్జ కురూపము పారద్రోలితివి 

దాస వందిత పోష సోమదాస 

చెన్నకేశవ ఈశ 

వాసిగా బండమీదిపల్లె వాస 


అచ్యుత మాధవ ఈశా మురారి 


135 


॥మయోహ 


॥యోహ 


॥మయోహ। 


॥యోహ 


॥మోహ 


॥మయోహ 


మోటం సోమదాసు :- ఈ కవి మహబూబ్‌నగర్‌ ప్రక్కనున్న బండమీదిపల్లి నివాసి. 
కృష్ణలీలలు అసంకల్పితంగా కీర్తనలుగా సంతరించుకున్నాయని చెప్పుకున్నాడు. 1999లో 
అచ్చయిన పుస్తకంలో సోమదాసు కీర్తనలు మంగళహారతితో సహా 33 ఉన్నాయి. రాగ, 


తాళ నిర్దేశంతో చక్కగా ఉన్నాయి. 


136 
ఒట్టిద ఈ మాయదేహము... 
(తత్వం-ఆటతాళం) 
ఒట్టిది ఈ మాయదేహము గుట్టు తెలుసుకోండయా 
ఒట్టిదే పోతుంది దేహము మట్టిపాలైతుందయా ॥బట్టిది॥ 


ఆలుపిల్లలు అన్నదమ్ములు ఎందరుంటే నేమయా 


ఆశాదీరి పోయేటపుడు ఎవ్వరు వెంట రారయ్యా ॥బట్టిది॥ 
ఆకులేని చెట్లునాకు పేరులేని పండయా 
పేరులేని పండులోన ప్రేమ దీర్చుకోందడయా ॥ఒట్టిది॥ 


ఇల్లువాకిలి ధనము నాదని యేల భ్రమ జెందేవయా 
కలిమిబలిమి తొలగినపుడు యేది వెంబడి రాదయా ॥బట్టిది! 


భాద్రపద మాసంబులోన ఇరవై ఏడు డేటయా 


కృష్ణగురుడు మౌనరథమును నిశ్చయంబుగ నడి పెయా ॥బట్టిది॥ 
బండ్లపల్లి కృష్ణగురుడు పాలయోగము జేసేయా 
కృష్ణగురుని నమ్ముకోని భజన జేతుము రండయా ॥ఒట్టిది॥ 


అవధూత కృష్ణానందస్వామి :- ఈ కవి నారాయణపేట జిల్లా మర్రికల్లు నివాసి. 
పోలేరమ్మ, లక్ష్మమ్మలు వీరి తల్లిదండ్రులు. చిన్నప్పుడే దత్తాత్రేయ పీఠాధిపతి పరమహంసానంద 
దర్శనం జరిగి ఉపదేశం పొందాడు. “దత్తనిరంజన తత్వ సారము అను పేర 36 తత్వాలు 
రచించారు. ఈ అవధూత ఆటతాళంలో 106 పాదాలుగల తత్వం రచించడం విశేషం. 


ఎంతమంచి గురుడు... 
(తత్వం) 

ఎంత మంచి గురుడు దొరికేనే 
ఓ యమ్మ నాకు ఎంత మంచి గురుడు దొరికేనే 
ఎంత మంచి గురుడు దొరికే - సద్దుణంబుల సాధుమూర్తి 
సత్యమైన వస్తువేదో - సంతసంబుగ తెలియచేసే 
ఆదరంబున చెంతచేర్డి - ఆత్మ భావము తెలియపరచి 
ధ్యాన మార్గము చూపినాకు - మహమంత్రోపదేశము చేసినాడు 
పండినట్టి ఫలము తొడిమ - ఊడిపోయిన చందమూన 
మూర్తి పూజలు చేసుకొంటూ - ముక్తి మార్గము పొందమన్నడు 
స్థూలమైన సృష్టియంత - అస్థెరంబని చెప్పినాడు 
సూక్ష్మమైన ఆత్మ తెలపి - మోక్ష పదవిని పొందమన్నడు 
నీవు నేనను భేద భావము - మరువ మని మరి చెప్పినారు 
అందరిలో ఆత్మ ఒకటని - ఆదరమ్మున తెలిపినారు 
రాజ్యమేలిన రాజపుత్రులు - దేశమేలిన చక్రవర్తులు 
చిటికెడదంతయు మట్టి (భూమియైన - కొంటబోరని చెప్పినారు 
సాదునగరు ఆశ్రమందున - సాధువై కూర్చున్నయట్టి 
గంగాపురం ఆశ్రమందున - జ్ఞాన మార్గము చూపినట్టి 
ఆత్మ భావము తెలియపరచి - అంధకారము బాపి నట్టి 
నిత్యశుద్దానంద స్వామికి - నిత్య మంగళహారతిత్తుము 


137 


॥Dంత॥ 


॥Dంతే॥ 


॥Dంతే॥। 


॥Dంతే॥ 


॥Dంత॥ 


ఎంత! 


గుండా అరుణమ్మ (జననం 17.07. 1958):- ఈమె నల్లగొందజిల్లా నకిరేకల్‌ 
వాస్తవ్యురాలు. మలయాళ సంప్రదాయంలోని నిత్యశుద్ధానంద స్వామి శిష్యురాలు. 
భక్తిపూర్వకంగా 'వాడనిభక్తి సుమమాలి పేరుతో ఒకసంకలనం తెచ్చింది. అందులో అనేక 
భజనలు, తత్వాలు, మంగళహారతులున్నాయి. అరుణమ్మ గురుభక్తితో రాసుకొన్న తత్వాల్లో 


ఇది ఒకటి. 


138 
నంద నందన కృష్ణ... 
(కీర్తన-ఆటతాళం) 

నంద నందన కృష్ణ నవనీత చోరా 

మందరధర దివ్య మణిమయ హారా ॥నంద॥ 

ఇందు వదన శర దిందీవ రేక్షణ 

వందిత వర సంక్రందన నందన 

దివ్య సుందరవేష దీనౌఘపోషా ॥నంద॥ 

భవ్య కాంచన చేల పరమ విశేషా 

అవ్యయాంతర బ్రహ్మా నందాచ్యుత 

నవ్యరుచిర రత్నాంచిత భూషణ 1నంద॥ 

కంకణ కేయూర కమనీయాభరణా 

కింకిణి మంజీర అంకిత చరణా 

పంకజభవ నుతభావ విలక్షణ 

శంకర రూప వశంకర సజ్జన ॥నంద॥ 

పరమ శాంత నిరూఢ భక్త శరణ్యా 

గరుడ వాహన దివ్యకలిత ప్రావీణ్యా 

మురహర పాపవిమోచన శ్రీధర 

కరివరనుత రాకమచర్లాధిప ॥నంద॥ 
రాకమచర్ల వెంకటదాసు (1808-1859): - ఈ కవి నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట 
తాలూకాలోని పెద్దాపురంలో జన్మించారు. కుటుంబకారణాల వల్ల ఆ ఊరు విడిచి వికారాబాద్‌ 
జిల్లా పూడూరు మండలంలోని ఉమ్మెంతాలలో స్థిరపడ్డారు. రాకంచర్ల-ఉమ్మెంతాల ప్రక్కప్రక్క 
గ్రామాలు. రాకమచర్త క్షేత్ర ప్రశస్తివల్ల దాసుకు అది ఇంటి పేరయ్యింది. సహజకవి అయిన 
వెంకటదాసు విరచిత కీర్తనలు (ప్రస్తుతం 500 వరకు మాత్రమే దొరుకుతున్నాయి. 1927 
నాటికే సోమనగుర్తి కృష్ణారావు ఆయన జీవిత చరిత్ర రచించారు.తెలంగాణలో రామదాసు 
సరసన నిలువగల వాగ్గేయకారుడు రాకమచర్ల వెంకటదాసు. సంకీర్తనల సమగ్రస్వరూపాన్ని 
ఆయన దర్శించాడు. 


డా వీ. భాన్సు రయోగి 


నిత్యానందం-నిరతిశయఘన... 


(కీర్తన) 
నిత్యానందం నిరతిశయ ఘన 
సత్‌ చిత్‌ రూప సదానందం 
మిథ్యా మమహాంకార సదోదిత 
సద్గురు చరణ సదానందం 
చిరతర సుఖదం స్థిర భోగ్యోదయ 
హరతి దోషశ్రీ హరి చరణం 
పరమ పురుష శ్రీ పండరి విర్ధల 
స్మరణ సతత సహజానందం 
జ్ఞాన రూప సుజ్ఞాన ప్రద -అ 
జ్ఞాన హరణ సద్గురుచరణం 
జ్ఞాన రూప సంధాన విధాన -వి 
జ్ఞాన ప్రద స్థిర సహృదయం 
వరద హస్త శుభకరవరవితరణ 
వర కవిరాట్టుణత గురుచరణం 
స్పురిత బ్రహ్మ విస్పురిత దయారస 
శరణాగత రక్షణ బిరుదం 
రంజిత వర హృత్మంజ దివాకర 
సంజీవన మమ గురు చరణం 
భంజిత భవ భయ భక్త మునిజన 
పుంజ వినుత సద్గురు చరణం 


139 


॥నిత్యా॥ 


॥నిత్యా॥ 


॥నిత్యా॥ 


॥నిత్యా॥ 


రాకమచర్త ఏకనాథస్వామి (1922): - రాకమచర్ల పీఠాధిపతి తిరుమలయ్య అనంతరం 
ఏక్‌నాథ్‌స్వామి బాధ్యతలు స్వీకరించాడు. ఏక్‌నాథ్‌స్వామి నీలంగిరి వాస్తవ్యులు. దాసుగారి 
సేవకు అప్పుడపుడు వచ్చిపోయేవారు. వీరి తండ్రి పేరు హన్మంతరావు. భక్తుల కోరిక మేరకు 
రాకమచర్ల పీఠానికి తృతీయ పీఠాధిపతులుగా ఉండి ఎంతో అభివృద్ధి చేసారు. శ్రీరాకమచర్ల 
వెంకటదాసు కీర్తనలకనుబంధంగా ఏక్‌నాథ్‌స్వామి రచించిన 12 కీర్తనలు, మంగళహారతులు, 


గురుమూర్తినమస్మారాష్టకం పొందుపరిచారు. 


140 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


(కీర్తన) 
దేవాదేవాదేవా శ్రీగురుదేవాశంకర దేశిక దేశికమామవ ॥దేవా॥ 
శ్రీవైభవయుత సేవక సముదయ పావన చరణకృపావనధేగురు దేవా! 
వేదవిదూషకవాదకుమతిగిరి భేదన సునిశితభిమర సదయగురు ॥దేవా॥ 
చిన్మయరూపక- సన్మానితగుణ షణ్మతవిధిసంస్థాపకశ్రీగురు ॥దేవా॥ 
రాజమకుటమణిరాజినిరతనీ రాజితపదయతిరాజజగద్ద్గురు ॥దేవా॥ 
మాన్యాచారవిదూరపదవినత శిష్యోద్ధారకభాష్యకారగురు ॥దేవా॥ 
వేద్యాతిగ శ్రీవిద్యారణ్య సువిద్యాప్రద శ్రీవిద్యాశంకర ॥దేవా॥ 
పాపహరణపంపాతటనిలయ విరూపాక్షాధిపతే పరమేశ్వర ॥దేవా॥ 
చారుకలువకుర్తి నారాయణ దాసారాధితపదసారసశ్రీ గురు ॥దేవా॥ 


పల్లా నారాయణాధ్వరి (1870 ప్రాంతం): - సంస్కృతం, తెలుగు భాషల్లో 
అపారపాండిత్యం ఉన్న ఈ కవి నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నివాసి. తెలంగాణ సంకీర్తన కవుల్లో 
కృతులు రచించిన ఏకైకకవి నారాయణాధ్వరి. రామోపాసనపై దక్షిణ భారతదేశంలోనే 
ప్రసిద్ధమైన రామోత్సవ రత్నాకరం, రామోపాసనపద్ధతి అనే పరిశోధన గ్రంథాలు అధ్వరిగారు 
రచించారు. అధ్వరి తన కీర్తనలకు హరిహర భజన కీర్తనలని పేరు పెట్టారు. సంగీతం 
పాలు ఎక్కువగా వున్న వీరి కీర్తనల్లో 3-8 చరణాలు మాత్రమే ఉంటాయి. అధ్వరిగారి 
కీర్తనలు ప్రస్తుతం 112 మాత్రమే మనకు లభించాయి. అందులో 77 సంస్కృత కీర్తనలు, 
85 తెలుగు కీర్తనలున్నాయి. 


డా వీ. భాన్సు రయోగి 


(కీర్తన) 
దాటరా మాయను దాటరా ఈ కర్మబంధము 
మాయ మనకు కన్నతల్లి దాటనివ్వదు మనోకాంత 
సందుజేసుక మనోకాంతను బంధమేసి అల్లవాలికి 
కర్మలోనే పుట్టి పెరిగి కర్మలో సంకీర్తి నొంది 
కర్మమనె దేవతను గట్టి బంధన జేసి మాయసు 
ఇల్లు సంసారమ్ము ఆలు పిల్లలన్నదే రాజయోగము 
అహము జంపి గూటిలోపల దీపము ఉన్నంతలోనే 
దేహమంత నార జీరి అభి మాన మనె చేతాడు పేని సు 
జ్ఞానమనెడి గుంజ బాతి అ జ్ఞానమును బిగగుంజి బిగ్గర 
అండ పిండాండం బ్రహ్మాండమనె మూడండములలో 
కుండలున్న తేనె వలెను కుదురుకున్నది కాయపురమిది 
లోకమున నున్నట్లు నడిచి లోకదూషణాలు విడిచి 
లోకములలో యేకమయ్యి శ్రీకరుని గన్నట్లు మాయను 
ఆరు చక్రమూల దిరిగె ఆరు హంసల బందు చేసి 
మీది చక్రము మీద దిరిగే బోధ హంసను గూడుకొని 
పుడమిలో శివతుంగతుర్తి సోమలింగము భావమెరిగిన 
దాసుడగు ఇద్దాసునకు సోమేశుడె ప్రసన్నమైనడు 


141 


॥దాట॥ 


॥దాట॥ 


॥దాట॥ 


॥దాట॥ 


॥దాట॥ 


॥దాట॥ 


॥దాట॥ 


Mor 


దున్న ఇద్దాసు (1811-1919):- ఈ కవి నల్లగొండ జిల్లా తుంగతుర్తి దగ్గరున్న 
చింతపల్లివాసి కానీ ఇతని జీవితకాలమంతా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే సాగింది. 
దున్నరామయ్య, ఎల్లమ్మ దంపతులు వీరి తల్లిదండ్రులు. దున్నఇద్దాసు ౩1 తత్వాలు, 2 
మేలుకొలుపులు, 5 మంగళహారతులు రచించారు. ఈ కవిని గురించి ఇటీవలనే తెలంగాణ 
వికాస సమితి 'మాదిగమహాయోగి దున్నఇద్దాసు (2018) అనే పుస్తకం ముద్రణ చేసింది. 


ఆధ్యాత్మికవాదం పుష్టిగా ఉన్న వీరి తత్వాలు సంకీర్తనసాహిత్యచరిత్రలో మణిపూసలు. 


142 
నన్నూదయ జూడారా... 
(తత్వం) 
నన్నూదయ జూడారా 
గోదావరి చిన్నీ దొరా ॥నన్నూ। 
పొందూ కద్దమరాత్రీ 
పోవచ్చూ ననిరాగా 
అందింది మొరిగేటి నన్నూ 
ఆ మూడూ కుక్కలకు 
మందేదో తెలుసారా 
గోదావరి చిన్నీదొరా ॥నన్నూ। 
సన్నంపు దిద్దీకడ 
చందామామున్నాడట 
కన్నూలకు పండూగట 
వెన్నూడై వెల్లూనట ॥నన్నూ। 


గాండ్ల చంద్రమౌళి :- ఈ కవి హనుమకొండకు చెందినవారు. నూనె గానుగను 
నడిపించేవారని పల్లాదుర్ణయ్య పేర్కొన్నారు. ఇతని తత్వాలు వరంగల్‌ ప్రాంతంలో బాగా 
పాడుకొంటారని నీలాజంగయ్య గారు రాసారు. ఇంతకుమించి ఈ కవి వివరాలు 
తెలియరాలేదు. 


శీగణనాధునకునూ.... 
(తత్వం) 

శీగణనాథునకునూ ఆర్నూర్ల జపమాచరించి మదిలో 
జోకతో హరిహరులను భజియింతు జ్యోతిశ్రీ జగదీశ్వరా 
ఓన్న మో నారాయణ శివరూప ఓన్నమో పరమేశ్వరా 
ఓన్నమో సర్వేశ్వరా రుద్రాయ పన్న మో జగదీశ్వరా 
నీదాస దాసులకునూ దాసుడను నీవాడ నంటిదేవా 
నీదయా రసము గ్రోలీ శతకంబు లిఖియించితిని ఈశ్వరా 
అమరత్రయా కావ్యముల్‌ శాస్త్రముల్‌ ఆంధ్ర గీర్వాణం బులున్‌ 
నమరంగ చదివి నెరుగా నీకృపా నిధియె శ్రీ జగదీశ్వరా 
నీ స్మరణజేయుటకునూ తప్పులున్‌ నెన్నరిక నెవరై ననూ 
నీ స్వరూపము దెలిసినా భక్తులకు నిజముగ జగదీశ్వరా 
నీ స్మరణకును మిక్కిలి భాగ్యంబు నిక నేది వెదకిచూడ 
నీ స్వరూపము జూపియూ భక్తులకు నిక నేలు జగదీశ్వరా 
మాయ బంధువులెల్లరూ ధనముగని మానంద పడెరుగాని 
కాయమున నీ స్పర్షియూ గనలేక గతులైరి సర్వేశ్వరా 
తల్లిదండ్రులు నెవ్వరు సతిసుతుల్‌ దార పుత్రులు నెవ్వరు 
కల్లబంధువులెల్లరు గలిగిరిల కలిమాయ జగదీశ్వరా! 


143 


॥శ్రీగణ॥ 


॥శ్రీగణ॥ 


॥శ్రీగణ॥ 


॥శ్రీగణ॥ 


॥శ్రీగణ॥ 


॥శ్రీగణ॥ 


॥శ్రీగణ॥ 


వరకవి సిద్దప్ప(1903-198%4) ఏ= ఈ కవి స్వస్థలం కరీంనగర్‌ జిల్లా గుండారెడ్డిపల్లి. 
భజన మధ్యలో తత్వనీతిని తెలిపే “వినుడిమాయప్ప సిద్ధప్ప విహితుడప్పకనుడి కరమొప్ప 
కవికుప్ప కనకమప్ప” మకుటంతో ఉన్న పద్యాలు చదువుతారు. అలా వరకవి సిద్దప్ప 
తెలంగాణ భజనల్లో ప్రసిద్ధుడయ్యాడు. ఈ వరకవి గొప్ప తత్వదృష్టిగల కవీశ్వరుడు. వారు 


రచించిన సుదీర్షతత్వంలో కొంతభాగం ఇది. 


144 
శివశివ యనురా... 
(కీర్తన) 
శివశివ యనురా ఓనరుడా 
అనిన చెడిపోవు వినుర పామరుడా 
భవసాగరములోన బడి దరిగానక 
వివరమెరుంగక విడిబడి తిరిగెదవు ॥శివ॥ 
మూలము లేని దేహంబు 
నమ్మి మురువకు క్షణభంగురంబు 
కాలవశము చేత గనిపించు మెటుగుడు 
పూలవంటిది తెలియజాలవదేలనో ॥శివ॥ 
పలుమారు వదిరెదవు చాల 
శివుని బలుకవదేమి నీవ్రాల? 
సులభముగను జిహ్వ కలిగినప్పుడు 
నీపెద్దలముల్లె చెడినట్లు వెల వెల బోయెదవు ॥శివ॥ 
తెలివి యున్నంత లోపలనె 
గురుని దెలిసి సదతి గానవలెను 
తెలివి మరచి కొండ చిలువసాటి నిద్ర 
కలిగినపుడెట్లు తలచెదవు కొలచెదవు ॥శివ॥ 


రాపాకకవులు :- ఈ కవుల కీర్తనలు తెలంగాణలో ఒకప్పుడు చాలా ప్రసిద్ధమని డా. బి. 
రామరాజుగారు పేర్కొన్నారు. మచ్చుకు వారిదొక కీర్తన. వీరి స్వస్థలం పరకాల. రఘుపతి, 
వెంకటపతి అనే ఇరువురు “రాపాకకవులు”గా ప్రసిద్ధిపొందారు. 


145 


(తత్వం-ఆటతాళం) 
రైలుబండీ వచ్చెచూడండీ జనులార 
యెంతో రమ్యమైనది నిజము దెల్యండీ ॥రైలు॥ 
యిలలో నెనుబది నాల్గులక్షల స్టలమునెల్లను 
తిరిగి తిరిగి తలచుచుండగ వచ్చెనండి 
తెలివిచేతను తెలుసుకునుడీ క్షణము సేపే పే నిల్చుచూడండీ ॥రైలు॥ 
యిచ్లోటరైలు చాలకాలమునుండ బోదండీ 
గణగణాయని గంటమోగెను ధణధణాయనే 
ధ్వనుల తోడను ప్రణవనాదము కేక వేయుచు 
పరగుపరగున నురికివచ్చెను 
దాటిపోయితె దొరకబోదండీ 
యిటువంటిదినము తలచినయికరాదు వినుమండీ రైలు! 
సూటిదెలియక తడవు జేసిరు 
సుఖముయనుకొని మీరు యిప్పుడు 
పూటకూళ్ళ హోటలందున కూటికొరకే ప్రొద్దుపుచ్చెరు 
కర్మటిక్కటు “యిచ్చినాడండి మన స్టేషన్‌ మాష్టర్‌ 
కారణంబులు దెల్పినాడండీ మర్మమెరుగక యెక్కినాడవు ॥రైలు॥ 
మార్గమందున దొంగలున్నరు 
ధర్మమనెటి భక్తిమూటల నిర్మలంబుగ నుంచుకొనుడీ 
వారువీరిని జూతురేమండీ 
భ్రమజెంది మీరు వచ్చినాపని మరతురేమండీ 
ధీరతోడుత నిద్రబోయితె 
దిగెటిస్టేషను దాటిపోవును శూరుడైన శెకిని మాష్టర్‌ 
చూచికరిన శిక్షజేయును వురికినట్టుగ దోచెచూడండి ॥రైలు॥ 
యీచెట్టుగుట్టలు వున్నతావునవుందే నిజమండీ 
వురుకుచున్నది స్టిరముగాదు యెరుకచేతను 
దెలుసుకొనుము పరీదుపేట వెంకటాఖ్యుడు 
పరము సుస్థిరమనుచు దెల్పెను ॥రైలు! 
వడ్ల వేంకటాచార్యులు :- ఈ కవి కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఫరీదుపేట 
వాస్తవ్యులు. ఇతని గురువు యాదవాద్రి. రాజయోగానంద భజనమాల, ఈశ్వర[(ేమ 
భజనమాల పేర్లతో కీర్తనలురచించాడు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి నాటకం, మార్మండేయ 


చరిత్ర, శ్రీ జ్ఞానేశ్వర చరిత్ర వంటి నాటకాలను రచించాడు. 


146 


(తత్వం) 
యెందుకనుచు పలుకకున్నవూ ఏమి జేతును గురువరో 
నీవెందుకనుచు పలుకకున్నవూ నేనమిజేతు గురువరో 
నిందనొందు నీచునిపై సందేహమేలరో గురువరో ॥ఎందు॥ 
కందురో నీనోటిపల్ములు కలలో నీటిపాయలాయెను 
విందురో నీభోధయంతయు ఎన్నరాని భాగ్యమాయెను ॥ఎందు॥ 
దారిగానలేక నీదు దాపుజేరుకున్నరో 
చేరదీసిన నన్నుబ్రోస్‌ సమయమేదో దెల్పరో 
గారవంబు తోడ నన్ను చేరదీసి జూడరో ॥ఎందు॥ 
దాత వనుచు నమ్మి నీదు దరశనంబేగోరితీ 
చేత నీవు నన్ను చేరదీయవెందుకూ 
ఈపాతకున్ని బ్రోచితే నీభాగ్యయేమి కరుగురో ॥ఎందు॥ 
ధరణి తిమ్మారెడ్డిపల్లె దాముడో శ్రీనంబిగురుడో 
వెరువకనుచూ నాదు వెతల దీర్ణావెందుకు 
మరులుగోల్వా నేడు నాపై మమత జూపవెందుకు ॥ఎందు॥ 
ఎందుకనుచూ పలుకకున్ననూ ప్రేమజేత ఏలజేతూ 
కందవాడ విఠల్‌రెడ్డిని కరుణతోడ గాంచవయ్య 
కరుణ దగిలితే నాదు జన్మము కాంక్షలన్నీ ఉడిగిపోవు..... 
కవిగ నన్ను తీర్చి దిద్దెడి కార్యమె నీవింకరో ॥ఎందు॥ 
కందవాడ విఠల్‌రెడ్డి (జననం: 1960): - వికారాబాద్‌ జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో 'నంబిగురుని 
సమాధి ఉంది. ఈ సమాధి దగ్గర యేటా ఉత్సవాలు జరుగుతాయి. ఆ నంబిగురుని భజనభక్తుడు 
కందవాడవిఠల్‌రెడ్డి (తిమ్మారెడ్డిపల్లి వాస్తవ్యుడు) రచించిన తత్వం ఇది. 


147 
మాయలో చిక్కిమరచితివంతా... 


(కీర్తన -భీంష్లాస్‌రాగం-ఆదితాళం) 


మాయలో చిక్కి మరచితివంతా మోసము తెలియవు ఓ మనసా ॥మాయ॥ 
న్యాయముగా గురురాయుపదంబుల ఛాయలచేరుము ఓ మనసా ॥మాయ 
మోహపాశముల మమతలచేతా దేహమునొందితి ఓ మనసా ॥మాయ॥ 
జన్మపరంపర సృష్టాంబుధిలో మునగుటయేలా ఓ మనసా ॥మాయ॥ 
కోరిన దొరుకని కారణజన్మము వ్యర్థము చేయకు ఓమనసా [మాయ॥ 


మంచిది తరుణము మించిన దొరుకదు గురుపంచన చేరరా ఓమనసా ॥మాయ 


తామసగుణములు చీల్గిచెండాడియు స్వామిని చేరరా ఓ మనసా ॥మాయ॥ 
సాధుసజ్జనుల చెంతనుచేరియు బోధలువినరా ఓ మనసా ॥మాయ॥ 
జవహరుపురవరు శ్రీ రాజరాజేశుని స్తవము చేయరా ఓ మనసా ॥మాయ॥ 


వంగరివెంకట నరసింహాచార్యులు (1920-2002) :- వీరి స్వస్థలం రంగారెడ్డి 
జిల్లా శామీర్‌పేట మండలం లాల్‌గడిమలక్‌పేట్‌. వీరు తర్వాత పార్సీగుట్టలో స్థిరపడ్డారు. 
కీచకవధ (చిరుతలనాటకం) వామనచరితం, మార్మండేయవరవిలాసం (ఉత్తరభాగం -హరికథ) 
శ్రీరామలింగేశ్వరశతకంతో పాటు 'భక్తి తత్వ సంకీర్తనలు” రచించారు. ఈ తత్వాలను 2007లో 
వారి సోదరుడు వంగరి నారాయణ ముద్రించారు. రాగ, తాళ సూచనతో తత్వాలు సలక్షణంగా 


ఉన్నాయి. 


148 
దత్తగురు బోధామృత... 


(కీర్తన-ఆది) 
దత్త గురు బోధామృత బిందువుల గ్రోలుమా 
చిత్తలయమున పరమ శాంతిని దేలుమా ॥దత్త॥ 
స్టూల సూక్ష్మ కారణ దేహముల గాంచుమా 
మేలుకాంచి ఓంకారము సాధించుమా ॥దత్త॥ 
హంస గాయత్రీ జపమానందము గాంచుమా 
సంశయము మాని సాయుజ్య సుఖమెంచుమా ॥దత్త॥ 
నిరత హంసోహమ్మను భావమున నిండుమా 
పరమ హంసల పదపద్మముల నుండుమా ॥దత్త॥ 
కామక్రోధాదులను వీడి కళ లందుమా 
ప్రేమ వైశాల్యమున మోక్ష పదమందుమా ॥దత్త॥ 
అండ పిండ బ్రహ్మాండము లతడే సుమా 
చండ భాను మండల దీపు లుండురమా ॥దత్త॥ 
సార మైన సంసార సారము దెల్యుమా 
వారణాసి రాముని నమ్మి వర్ణిల్లుమా ॥దత్త। 
ధరను కనక మామిడి నగర గురు యోగిమా 
మరువకను కాశీ నాగభూషణు జేరుమా ॥దత్త। 


వారణాసిరామయ్య :- ఈ కవి స్వస్థలం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం 
కనకమామిడి. ఆ (గ్రామంలో వెలసిన శ్రీగురుదత్సాత్రేయమందిరం ఆధారంగా శ్రీ గురు 
దత్తాత్రేయ సూక్తములు (1976) రామయ్య రచించారు. ఇందులో రామసూక్తం, దత్తాత్రేయ 
సూక్తములు, పద్యాలు ఉన్నాయి. వాటితోపాటు కీర్తనలు, తత్వాలు ఉన్నాయి. ఇవన్నీ అక్కడి 
భజనమందలి, కొండా సత్యనారాయణరెడ్డిగారి సహకారంతో ముద్రించింది. సలక్షణంగా 
రచించిన కీర్తనలు, తత్వాలు ఇందులో ఉన్నాయి. 


మనసా నామనవిను... 

(తత్వం) 
మనసా నామనవిను మదిలోన గురుమంత్రమును 
ధ్యానమును శాయవే వినుమ-యీ 
తనుమన ధనంబులు పనికిరావని 
తనకా సంగతే జనన మరణము దొలగజేసియు 
కనికరంబున గాంచి బ్రోచునే 
తల్లీ దండ్రీ గురుడూ తొల్లీ దైవంబాని యుల్లామందున నమ్ముమా 
పిల్లలన్నాదమ్ములాలు కల్లభాంధవులనగ వినవే 
పొల్లుభ్రాంతిలో పొరలు చుండిన మళ్ళి జన్మము మానిపోదిక 
ఇంద్రియ విషయాములందు జిక్కితెమనకు అంధకారాబంధమే 
అందమొందగ గురుపదంబునందు చిత్తము పొందుపరిచితె 
అందరానీ అచల పదమూ అందిపొంది యుందువెపుడూ 
చుట్టా పక్కములంతా వట్టితస్మరులనుచు గట్టీగ కనుగొనవే 
మట్టుమితము లేని బయలలో గుట్టుగురునిచె 
మొట్టమొదలుగ గట్టిగా కనిపెట్టినప్పుడే 
పుట్టుగిట్టులు లేకయుందువు ధరసర్టఖాన్‌ పుర 
గురుసిద్దరామేశు చరణసేవలు జేయుమా 
సరగునను యీ సకల దురితముల్దిరిగి దరికి 
మరలరావిక అనురెందుకు క్రిష్ణదాసుని 
కరుణజాచిన పరమపురుషుడు 


140 


॥మనసా॥ 


॥మనసా॥ 


॥మనసా।॥ 


॥మనసా।॥ 


॥మనసా॥ 


॥మనసా।॥ 


సానెకృష్ణదాసు (1940-2008):- ఈ కవి హైద్రాబాద్‌ కార్వాన్‌కు చెందినవాడు. 


సర్దఖాన్‌ పేట కస్ససిద్ధప్ప శిష్యుడు. కొన్ని తత్వాలను గురుభక్తితో అచలమార్గంలో రచించాడు. 


150 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


(కీర్తన) 
శ్రీగురు బోధసుధారసమూ భవ రోగానికి పరమవుషధమూ 
ఆగమనిగమాతీతామృత రసయోగపూర్ణ చంద్రోదయమూ ॥శ్రీగురు॥ 
మూలము లేని శరీరము దీని మూలము దెలియనిదోషం 
మూలము లేనిది మూలమేనేనని మూల్లుచునుండెడి మూలవ్యాధికి ॥శ్రీగురు॥ 
ముందులేనిదిది గలిగీ తనువింద్రియములచే మెలిగీ 
పొందుగ విషయానందంబునమో హాంధ కారబంధురమగు వ్యాధికి ॥శ్రీగురు॥ 
వాసనత్రయమొదలుకను మూడీషణంబులను విడవకను 
ఆశపాశములగాసిలి పలువిధ క్లేశములో నగు విషమజ్వరానికి ॥శ్రీగురు॥ 
యాగయోగజపతపములను శతముఖ మతమిత క్రతువులనూ 
రోగనివారణమగునని పలువిధ భోగ భాగ్యముల పొరలెడువ్యాధికి శ్రీగురు! 
ఇలగల వైద్యులందరినీ తన జాలములో బడవేసుకొని 
కీలక మెరుగని లీలపలుకులా పలువరించు విభ్రమ పైత్యానికి శ్రీగురు! 
వ్యాధి కుదిరె విధమెరిగీనా ఘన వైద్యుడు గురు సిద్దరాముడన్నా 
వాద బేధములువదలియునతనీ వద్దకేగినను వదలును రోగం ॥శ్రీగురు॥ 
ద్వాదశి షోడశి మాత్రలను ప్రాసిద్దమైన గురుగుళికలనూ 
శ్రద్దతోను యే ప్రొద్దు సేవించిన బద్దపురోగంబాయును క్షణములో ॥శ్రీగురు॥ 
మంత సాయినాచలదేశికేంద్రులు ఏ- ఈ కవి స్వగ్రామం గుల్బర్గా జిల్లా చందృక 
గ్రామం. ఇది నారాయణపేటజిల్లా సరిహద్దు గ్రామం. అది కన్నడప్రాంతం అయినా ఒకప్పటి 
నైజాం తెలంగాణలో భాగం. వారి వ్యవహారాలన్నీ తెలుగే. అచల మార్గంలో నడిచిన ఈ 
సాయిదాసు కస్సా సిద్ధరామయ్య సిద్ధాచల దేశికేంద్రుల శిష్యులు. ఈ కవి 2.9.1998 
నాటికి శివైక్యం చెందగా, వారి కీర్తనలు, తత్వాలు శిష్యబృందం ముద్రించారు. సాయిదాసు 
సంకలనకర్తగా ఉండి ముద్రించిన “పరిపూర్ణ బోధామృతసారం” ఎన్నోసార్లు ముద్రణపొందింది. 


ఎందుకింత కఠినత... 
(తత్వం) 

ఎందుకింత కరినత నాయందు దోచెనమ్మ జననీ 
ఏమి సేతు దైవమాయ ఏమినాకు దోచదాయ 
పూర్వపు సంచితకర్మం బేతీరో తెలియనైతి 
ఎందటెన్ని మాటలనిన వెజఖువకా మీదరి జేరితి 
సందియములు బాపినన్ను సరగున మీదరిజేర్ణియు 
నిరతము నీదృష్టినుంచి కరుణతో గాపాడుమమ్మా 
ఎందుకూ సంసారబాధలు ముందుమార్గము తెలియనైతి 
పొందుగా నూభక్త జనులానందము తెలియనైతి 
అందుకే యీ కష్టమూల నందజేసినావ తల్లీ 
మీదుయాజ్ఞ కారణంబున మేదిని మూడూళ్ళు తిరిగితి 
పొందుగ నాస్థితి కుదురక మోదముజెందక నెచ్చట 
తుదకు పాలము పేట కస్తి ఏదో తమ దయవలన 
వాసిగా శివనగరమందూ దాసుల నేలేటి మాతరొ 
గాసినొందెటి భీమదాసుని ఆశద్రోసెటి మార్గమేదొ 
త్రాసభావా దేవమాంబా దోసమెంచకు తోయజాక్షా 


151 


॥Dందు॥ 


॥Dందు॥ 


॥ఎందు॥ 


॥Dందు॥ 


॥ఎందు॥ 


పిల్లలమర్రి భీమదాసు (జననం: 1985):- ఈ కవి స్వస్థలం వరంగల్‌(రూరల్‌) జిల్లా 
ఆత్మకూరు మండలం పాలంపేట గ్రామం. ఖీమదాసు భక్తానంద తూడి దేవమాంబ శిష్యుడు. 
అచలమార్గ విషయాలను తత్వాలను రచించి “నిర్మలానంద గేయ రత్నావళి? పేరుతో 
ప్రచురించారు. ఇందులో భీమదాసు, అతని శిష్యుల తత్వాలు పొందుపరచబడ్డాయి. తత్వాలను 


పాడుతూ నృత్యం చేయడం భీమదాసు ప్రత్యేకత. 


152 
రారండీరారండయ్యా... 
(కీర్తన) 
రారండీ రారండయ్యా-సద్గురూ పూజలు చేయా 


సద్గురు పూజలు చేయా-నిజగురు సేవలు చేయా 
చెంత చేరియు అంతా-చింతలన్నియు దీరా 
సంతసంబున గురునీ-మదిలొ సాంతము వరకు 
వేదాంత వేద్యులనీ-వేద స్వరూపులనీ 

జ్ఞాన విజ్ఞానులనీ-వర్ణశాతీతులనీ 

అక్షయా జ్ఞానులూ-అతి నిర్మలాత్ములూ 
అహంకారరహితులూ-సాద్దురూ దేవులూ... 

సాక్షి స్వారూపులనీ-సాధనా తీతులనీ 

స్థిరమైన దేవుడనీ-చిత్తమున స్థిరపడా 

ఎరుక చేష్టలు మానీ పరుల నిందలు మానీ 
పదిలమైనా బోధా-మదిలొ నాటేవరకూ.. 
సద్గురూ చరణం చరణం-భయభవ హరణం హరణం 
మదిలోన మరువకా-మాటి మాటికి నోటా 
పాలంపేటలోనా-భీమయార్యుల జేరి 

పరమ సద్గురు పాదం-నమ్మి కొలిచితె మోక్షం 
కడిపికొండలోన-కడుదీనుండూ దాసు 

లేక తోచిన బుచ్చీ-వీరయ్య చెప్పేనాయ్యా 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥రారండీ॥ 


॥రారండీ॥ 


॥రారండీ॥। 


॥రారండీ॥ 


నిరసనానంద బుచ్చివీరయ్య :- ఈ కవి వరంగల్‌ (అర్బన్‌) జిల్లా కడిపికొండ వాస్తవ్యులు. 


నిర్మలానంద పిలల్లలమర్రి భీమయ్య శిష్యుడు. ఎన్నో తత్వాలను రచించారు. 


153 
గురువరా నీనామమెప్పుడు... 
(తత్వం) 

గురువరా నీనామమెప్పుడు మరువజాలనయ్యా 
మరువజాలను మరువజాలను మరువజాలసయ్యా ॥గురు॥ 
జన్మజన్మలనుండి పొందు గర్భబాధల యా 
పొందె ఓపిక లేక మీపద పొందుగాంచితయా ॥గురు॥ 
రాళ్ళరప్పలపూజచే కృషియించి పోయిత యా 
గుళ్లుమఠములు వనములు దిరిగినదండుగైతిన యా ॥గురు॥ 
ఆలుపిల్లలు ఈ సంసారము అంత మాయయనీ 
అనుభవంబున తెలిసి మీ పాదంబులను బడితీ ॥గురు॥ 
ఈ సాగరంబును దాటేమార్గము మీదే భారమనీ 
మీ కరుణయనె నావెక్కితిని ధరిజేర్ణి బ్రోవుమయా ॥గురు॥ 
ఎండమావుల వలెను అగుపడు దండి ఈ జగతీ 
మీ బోదయనే జ్ఞానాగ్ని చేతను తగుల బెట్టితినీ ॥గురు॥ 
నిర్మలానంద మీ పాదము మనసార నమ్మితినీ 
రాజేంద్రుని రహిత పరిచిన భీమయార్య దేవా ॥గురు॥ 


తంగళ్ళపల్లి రాజేందర్‌ (1960-2002):- ఈ కవి ములుగు జిల్లా వెంకటాపురంలో 
జన్మించినా, వరంగల్‌ లోనే ఉండేవాడు. పిల్లలమర్రి భీమయ్య శిష్యుడు. వీరు వరంగల్‌ 
జిల్లా పెద్దాపురం నిర్మలానందాశ్రమ సంప్రదాయం అనుసరించాడు. “నిర్మలానందగేయ 
రత్నావళి”లో రాజేందర్‌ రచించిన తత్వాలు ఉన్నాయి. 


154 
ఇకనైనా కనుతేరు మనసా... 
(తత్వం) 
ఇకనైనా కనుతెరు మనసా 
ఈ లోకమంతా భలేవింత తెలుసా ఓ ॥ఇక॥ 
నా యిల్లు నావాళ్లనుచు ఇక నాకు ఏలోటనుచు 
నడిరేతిరి నారీహాయిలో సుడి తిరిగే బ్రతుకే రేయిలో 
ఆ హాయి ఈ రేయీ ఇక చాలూ చాలోయి ॥ఇక॥ 
పెత్తనము నాదని జనులు ఉత్తది జగమంత భ్రాంతిచే 
సత్తు చిత్తుల భ్రాంతిలో మునిగిరీ కత్తికోతకు దత్తులయ్యిరీ 


ఈ మత్తు గమ్మత్తు చివరికి బ్రతుకే చిత్తు ॥ఇక॥ 
ఎగరేసిన రబ్బరు బంతి గగనములో ఎన్నాల్లుండునే 

ఆ తీరు నీవూ కాదటే మళ్ళీ చేరేవు మొదటికే 

ఈ హోరు ఈ తీరు బ్రతుకే చింతల పోరూ ఓ ॥ఇక॥ 


పండితులంటే పరిహాసం పరవనితలతో సహవాసం 

పెనుమాయలజిక్కి బొరలకే దేవదేవుని మదిలో మరువకే 

నీ గుట్టు పై మెట్టు నిజగురు తెల్పును ఒట్టు ఓ ॥ఇaక॥ 
భీమార్యుల గురుదరి జేరు శరణని ప్రభు పదముల వ్రాలు 

జన్మజన్మల ఖర్మ బంధమూ చీల్లి సదమల స్థితిని జూపును 

దాసులకు దాసుడు ఈ సదానందుడనెయీమాట ఇక 


కిష్టోజు సదానంద (జననం: 1970):- ఈ కవి స్వగ్రామం వరంగల్‌ (రూరల్‌) జిల్లా 
నందిగామ. నిర్మలానంద పిలల్లమ్రిభీమయ్య శిష్యుడు. నిర్మలానందగేయరత్నావళిలో ఇతనివి 
కొన్ని తత్వాలున్నాయి. 


155 
తుళ్ళి తుళ్ళి పడబోకే... 
(తత్వం) 

తుళ్ళి తుళ్ళి పడబోకే తొలకరి మనసా 

మళ్ళి మళ్ళి రాబోదు మానుష జన్మ తుళ్ళి 

కలిమి గలిగియున్నా కలరు వారు వీరూ 

కలిమి లేక చూడూ కానరారు ఎవరూ 

యిది డబ్బుల లోకం బాటా నువ్వుదాటలేవు 

ఈకోటా సరసాల సరదాల సంగీతమూ 1తుళ్ళి। 

నాది నాది యంటూ వాదులాడుతారూ 

పాదు తెలియుమాటా పరగ తెలియలేరూ 

అతడెంతటి విలుకాడైనా సిరిసంపదలే చాలున్నా 

నిలిచియున్నార ఎవరైన ఈ ధరణి పై 1తుళ్ళ॥ 

మరణమన్న మాటా మరువకోయి నోటా 

కోటి వైద్యులున్నా నీ కొంపకూలునన్నా 

యిది వేమన చెప్పిన మాటా శివరాముడు 

జూపిన బాటా పురాణాల వేదాల సారాంశమూ 1 తుళ్ళి॥ 

గురుని జేరుమన్నా గుర్తెరిగి తిరుగుమన్నా 

భీమయ్యారుమాటా తిరుగులేని బాటా 

యిది ఆడే బొమ్మల ఆటా నే తెలిసి పాడితీ పాటా 

ర్రాసిండు బాబన్న భయమెరుగకా ॥తుళ్ళ॥ 
భూమానంద బూర్లులబాబూరావు (1965 (ప్రాంతం): - ఈ కవి వరంగల్‌ (రూరల్‌) 
నందిగామ గ్రామస్థుడు. పిల్లలమర్రి భీమయ్య శిష్యుడు. “నిర్మలానంద గేయరత్నావళిలో 
బాబూరావు రచించిన కొన్ని తత్వాలు చేర్చబడ్డాయి. ఈ కవి చక్కని తత్వాలు రచించాడు. 
ఇతనిని *బాబన్నదాసు అని పిలుస్తారు. 


156 

చరణములే నమ్మితీ... 

(తత్వం) 

చరణములే నమ్మితీ సద్గురుదేవా 
చరణములే నమ్మితీ సద్గురు దేవా చరణములే నమ్మితీ ॥చరణ॥ 
చరణమునమ్మి మీ పదమూలే గొల్టితి 
ఫలితము లేనట్టి పనులను విడనాడి చరణ! 
దరిజేర్చి కడతేర్చు ధాతలెవ్వరు స్వామి 
దొరవానినమ్మితీ దురిత జాలము బాపు ॥చరణ॥ 
పరమార్థమయినట్టి పరిపూర్ణమున జూపీ 
పనికిమాలిన యెరుకన్‌ బారద్రోలుము స్వామి "చరణ 
ధరణి పాలంపేట దండి ప్రభువులు మీరు 
దరిజేరు భక్తులను దరికి చేర్దేటి స్వామి చరణ॥ 
నారాయణాపురమూ నందూన దుద్దుకూరి 
రామమూర్తిని గావ రమ్ము భీమాస్వామి ॥చరణ॥ 


దుద్దుకూరి రామ్మూర్తి :- ఈ కవి స్వగ్రామం వరంగల్‌ జిల్లా నారాయణపురం అని 
చెప్పుకున్నాడు. “నిర్మలానందగేయరత్నావలి” లో రామ్మూర్తి తత్వాలున్నాయి. పిల్లలమర్రి 
భీమయ్య శిష్యుడు. 


నమ్మియుండకు... 

(తత్వం) 
నమ్మియుండకు నమ్మియుండకురా ఓమాయ నరుడా 
నమ్మి యుండకు నమ్మియుండకురా 
నమ్మియుండకు ఇమ్మహెలో ఈ మాయాదేహము 
బొమ్మలాట చందమూన ఆటాలాడి ఆగిపోవును 
నీటి బుగ్గవంటి తునువురా ఓమాయానరుడా 
నిముషములోన మాయామౌనురా 
ఏటికి ఈ వెర్రి భ్రాంతులు కాటికి పోకుండా నిలువవు 
మాటి మాటికి నాది నాదని నిక్కి నీల్గి మురువ బోకు 
ఆలు పిల్లలు నావారుయనుచు ఓమాయానరుడా 
సారము దెలియక సంసారము జేసితివి 
మేడలు మిద్దెలు ఎన్నోగట్టి ఆరాటంతో ఆస్తులు పెంచి 
కాలంగూడి పోయ్యెనాడు చిల్లిగవ్వ వెంటరాదు 
మరుగుదెలియక ఈ మాయాజీవి ఓ మాయానరుడా 
మాయలో జిక్కి మరణామొందెనురా 
నిత్యము నీవు జేసిన కర్మలు అనుభవింపక తప్పదెప్పుడు 
సత్యామైన మార్గము తెలిసితె ఉత్తమమైన పదవి దొరుకును 
ధరణిపాలంపేట లోపలనూ ఓమాయానరుడా 
గురుడు భీమాయార్యులు వెలిసెనుగా దాసులా 
బ్రోచేటి ప్రభువు దేశికు శ్రీ నిర్మలానందుడు 
దాసాదాసుడు నరేంద్రశర్మను గాచీ బ్రోచిన కరుణామయుడు 


157 


॥నమ్మి। 


॥నమ్మి। 


॥నమ్మి!। 


॥నమ్మి। 


నిజానంద మూగనరేందర్‌ శర్మ :- ఈ కవి జయశంకర్‌భూపాలపల్లి జిల్లా వడితెల 
కొత్తవల్లి వాస్తవ్యులు. ఈ తత్వ కవి విల్లలమరరి వీవయ్య శిష్యుడు. 


నిర్మలానందగేయరత్నావళిలో నరేందర్‌శర్మ తత్వాలు చేర్చబడ్డాయి. 


158 
పూజలుచేయా పూలు తెచ్చాను... 
(తత్వం) 
పూజలు చేయా పూలు తెచ్చినాను నీ మందిరమందు 
నే నిలచాను ఈయవా దర్శనమూ దేవా తీర్చవా నా వ్యధలూ ॥ఈయవా॥ 
భక్తితో మీపాదములు కడుగనెంచీ 
గంగా యుమునా జలముల నే తెచ్చి 
మీ పాదములను పల్లెరమందుంచి 
అహమును విడచి పాదంబులను కడిగి 
దివ్యమీ పాదమృతము సేవించుటకు 
దీనుడనయ్యి మీ సన్నిధిజేరాను ॥ఈయవా॥ 
ఎంతో శ్రమపడి మీదరిజేరాను 
ఎన్నియిడుములు వచ్చినా మిమ్మువిడలేను 
పుడమిలోపల సకల పూల జాతులు తెచ్చి 
అష్టమదంబుల అక్షంతలుగవేసి 
అరిషడ్వర్గముల హారతి నీకిస్తి 
మూడుగుణంబులు మీ కర్పణజేస్తి ॥ఈయవా॥ 
భ్రమరహితుల జేసీ బ్రహ్మవునీవని 
భక్తులు దెల్పగ మీద జేరాను 
తనుమన ధనములు మీకర్పణ జేస్తి 
జనన మరణా బాధ ముడుపు దీర్పు తండ్రి 
నిత్యము మిముమరువ నిజగురు భీమార్య 
శ్యామ్‌సుందర్‌ ప్రార్థన గొనుమో గురుదేవా ॥ఈయవా॥ 
కూనమల్ల శ్యామ్‌సుందర్‌ :- ఈ కవి వరంగల్‌(రూరల్‌) జిల్లా పెద్దాపురం వాస్తవ్యులు. 
ఈ తత్వ కవి పిల్లలమర్రి భీమయ్య శిష్యుడు. నిర్మలానంద గేయరత్నావళిలో శ్యామసుందర్‌ 
తత్వాలు కొన్ని చేర్చారు. 


డా వీ. భాన్సు రయోగి 


(కీర్తన) 
రాదని యనకుమురా భజన 
వాదములిక చాలు కుజనా 
రాదని యనకు వాదనేల నీకు 
సాధనలేకనే ఏదిరా సాధ్యము 
హరి యన్న చాలు 
హరకేశవా యన్నమేలు 
గురోమ్‌ శ్రీ సద్గురోమ్‌ యన్నను 
సరీరారు ఈ ధరణీకెవ్వరు 
రామయన్నచాలు రామకృష్ణయన్న మేలు 
నే మముగను దత్తాయను నామము 
ఏమరకుండిన ఏమి అసాధ్యము 
దంబములికచాలు పండరివాసుని దలువు 
మేలు డండిగణపతినో చండిక దుర్గనో 
దండము లేక భజించిన ధన్యము 
ధరణిలో రేనివట్ల హనుమద్దాసుడు 
దలచే గురుని పరమ పదము పరతల 
మమలకమై మరుగుజేరే ఈ మర్మమెరుగు 


159 


॥రాదని॥ 


॥రాదని॥ 


॥రాదని॥ 


॥రాదని॥ 


॥రాదని॥ 


॥రాదని॥ 


॥రాదని॥ 


సత్యానంద హనుమంతయ్య: - ఈ కవి నారాయణపేట జిల్లా మద్దూర్‌ మండలం 
రేణివట్ల గ్రామస్థుడు. పరమార్ధతత్వములు - కీర్తనలు పేరుతో 88 తత్వాలు, మంగళహారతులు 
రచించారు. తాను చెప్పదలచుకున్న తత్వ విషయాలను కీర్తనల్లోకి, తత్వాల్లోకి చక్కగా 


ఒదిగించాడు. 


160 
శ్రీనివాసుల సేవ జేసేదెన్నటికో... 
(కీర్తన-ఆటతాళం) 

శ్రీనివాసుల సేవ జేసీదెన్నటికో 
మానక దర్శన మగుట ఎన్నటికో ॥శ్రీని॥ 
గోవింద రాజుల గొలిచే దెన్నటికో 
ఘన సద్ధక్తి గలిగేదెన్నటికో 
అనిశముగను మోక్షమందుటెన్నటికో ॥శ్రీని॥ 
పరమ భక్తుల సేవ దొరికే దెన్నటికో 
గురుజనముల జతగూడే దెన్నటికో ॥శ్రీని॥ 
మదమత్సరము లెల్ల మానే దెన్నటికో 
శ్రీని చెదరకుండగ మనసు కుదిరే దెన్నటికో ॥శ్రీని॥ 
తనువ శాశ్వతమని దెలిసెదెన్నటికో 
మనసానందములోన మరిగే దెన్నటికో ॥శ్రీని॥ 
ఆశ బంధము దెగ కోసేదెన్నటికో 
దాస దాసులమని దలచే దెన్నటికో ॥శ్రీని॥ 
మించి దుర్గుణములడంచే దెన్నటికో 
సంచిత భవమెల్ల సమసేదెన్నటికో ॥శ్రీని॥ 
మంగ్నూరు మారుతి మమత ఎన్నిటికో 
ఇంక రామదాసు నేలు టెన్నటికో ॥శ్రీని॥ 


దొడ్డవరంరామశర్మ (20శతాబ్టి ప్రారంభం): - ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా మంగనూరు 
గ్రామస్థుడు. దొడ్డవరపు రామదాసు శ్రీరామభజనకీర్తనలు(2018) పేరున అదే గ్రామస్థుడైన 
బోట్క దశరథం వీటిని ఇటీవల ముద్రించాడు. ఇవి సలక్షణమైన కీర్తనలు. 


డా వీ. భాన్సు రయోగి 


గొరిప్రియగంగాధరరారా... 


(కీర్తన) 
గౌరి ప్రియ గంగాధర రారా స్మరించెద సద్గురువారా 
పార్వతీ పతి హరహరా పరమేశా పాపసంహారా 
గరళ కంఠుడనీవేర మురియుచు శరణు జేరితిరా 
పశుపతి పాలలోచనుడా శశిధరా చంద్రశేఖరుడా 
వశమైతివి తపసులువేడా దశముఖుడు నీగిరిలేపాడా 
భస్మాసూరునికి వరమిస్తే విసయము తలనచెయి వేస్తే 
ఆసమయము హరిని స్మరియిస్తే భస్మంకాపడేమోహినినిజూస్తే 
భక్త మార్కండేయ బుషి నీముక్తి కమరంబు జేస్తివనీ 
శక్తి కొలదిగను వేడితినీ యుక్తులను యెగజిమ్మితినీ 
సిరితొండ రాజు గారింటా శిరసు పాకమూతో నీవంటా 
పరమార్థం మొసగినీదంటా చేర్చుకొనబాసెను తంటా 
బల్లను నిల్లాలునుగోరీ పిల్లడవైతీవి నీవు మారీ 
చెల్లామాంబైన సంసారీ బోలబాడెను వేసారీ 
కైలాసా గిరియే నీ గృహము బోలశంకరుడనీ వరము 
తెల్లదేహం దిగంబరమూ నిలీలాలెరుగే దెవరితరమూ 
మహదేవా భృకుటి నివాసా మహేశ చంద్రమౌళీశా 
సాహయంబునొసగు సర్వేషా ఊహ పరమేశ్వరయ్యా 


161 


॥గౌరి॥ 


॥గౌరి॥ 


॥గౌొరి॥। 


॥గౌరి॥ 


1గౌరి॥ 


॥గౌరి॥ 


॥గౌరి॥ 


॥గౌరి॥ 


యోగి పరమేశ్వరదాసు (1919-1994):- ఈ కవి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందినవాడు. 
చిన్నమ్మ, భ(ద్రయ్యలు వీరి తల్లిదండ్రులు. శరణగిరిలోని శ్రీనరసింహయోగి ద్వారా దీక్షా 
స్వీకారం చేసారు. ఆత్మసాక్షాత్కారం -మార్దదర్శి (250 తత్వ గీతాలు) యథార్థబోధామృతము 
(103 తత్వాలు), మావద్దీత (57 తత్వకీర్తనలు) శ్రీశ్రీ దత్తాత్రేయభజనమాల (35 దత్తాత్రేయ 


కీర్తనలు) హిందీకీర్తనలు రచించారు. తన ఆధ్యాత్మిక తత్వమును కీర్తనలరూపంలో అందించారు. 


162 


(కీర్తన) 
సత్వము సర్వంబులోనా సందులేక యున్నదీ 
గుట్టు తెలసినవారికి అదిబట్టబయలైయున్నదీ ॥సత్వ॥ 
అండపిండ బ్రహ్మాండ మంతట నిండివెలుగుచున్నది 
మొండియెరుక దానిలోనే ఖండఖండములైనది ॥సత్వ॥ 
చూపులు లేనట్టిది అది చూడసాధ్యము కానిది 
సూచనా తెలిసినవారికి తేటమైతానున్నది ॥సత్వ॥ 
నామ రూపములేనిది అది అచలమైతానున్నది 
చలనములేనట్టివారల చెంతనే తానున్నది ॥సత్వ॥ 
సూచన తెలసినవారికి సూటిగాతానున్నది 
లేని ఎరుకను విడిచియుంటే ఏకమైతానున్నది 
ధారుణీ శీకింద్రపురములో గురునిరూపైయున్నది ॥సత్వ॥ 
భక్తితోగనుగొన్నవారికి రాజయార్యులైయున్నది 
వాసిగా నాగాపురములో దాసులావద్దున్నది 
దాసదాస నాగదాసు వెంటనే తానున్నది ॥సత్వ॥ 


ఉదారినాగదాసు (1930-1976):- ఈ కవి ఆదిలాబాద్‌ జిల్లా తాంసిమండలం 
బండలనాగాపురం వాస్తవ్యులు. యశోదమ్మ, భుజంగయ్యలు వీరి తల్లిదండ్రులు 1966లో 
ముద్రించిన 65 కీర్తనలు, హారతులు లభిస్తున్నాయి. హిందీలిపిలో గూడా వీరి కీర్తనలు 
(1966) ప్రచురించారు. ఎందుకంటే సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రలోని భజనపరులు ఇతని 


కీర్తనలు గానం చేస్తారు. సరళ సుబోధకరమైన కీర్తనలను నాగదాసు రచించారు. 


163 
రామయననివాడు .. 


(కీర్తన-ఆటతాళం) 


రామ యననివాడు భూమిలోనున్న కీడు 

పామరమా యనమిడు క్షేమము తుదకుజూడు ॥రామ॥ 
మొట్టా మొదలు నీవు యెట్టుల బుట్టినావు 

గట్టిగ యిట్టి తావు గుట్టును దెలుసుకోవు ॥రామ॥ 


యిల్లుశోధించియును వెళ్లు బయులులోను 


చల్లదనముండును లొల్లిలోబడవు విను ॥రామ। 
సూటి నెరుగకున్న మాటుకు గూర్హ్జొనున్న 
చోటుకు మ ఎగేమొచ్చీన నాటెవ శరమురమూన ॥రామ॥ 


అంత గింతేయని సంతసమొంది గురుని 
చెంతను విడిచితివేని కంతలు నుండెజ్ఞాని ॥రామః॥ 
భాసుర శ్రీ కల్యాణంవాస రామచరణం 


వాసిగ నుతియించీనన్‌ వాసుదేవు మెచ్చునిన్‌ ॥రామ॥ 


పెద్దారం పోచయ్యదాసు (1924-1983):- ఈ కవి స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా 
బాన్సువాడ మండలం తిర్మలాపురం గ్రామం. శ్రీరామానందాచార్యుల దగ్గర దీక్షపొందాడు. 
14 యక్షగానాలు, విశ్వేశ్వర శతకం, శ్రీ శంభులింగేశ్వర భజనమాల రచించినట్లు తెలుస్తుంది. 
శివరామభజనకీర్తనలు 1963లో, 2004లో 2 సార్లు ముద్రితం. కీర్తనలు సులభంగా, 
సరళంగా ఉన్నాయి. 


164 

పురమపదంబును గనుగొని.... 

(కీర్తన) 

పరమపదంబున గనుగొనుమిప్పుడు దురితంబులుమది గనుగొనురా 
నిరతము సోహం మది జపయించిన నిర్గుణబ్రహ్మంబది గనురా ॥పరమ॥ 
యెడతెగక అజపగాయత్రిని ధృఢభక్తితొ స్మరియింపుమురా 
పుడమిని ద్వాదశి షోడశినెప్పుడు పొడగాంచినమది గుదురునురా ॥పరమ॥ 
యీడపింగళా జాడదెలిసినా కూడికా నిజజతగూడెవురా 
ఆడిపాడి సుషుమ్నాంతమున వేడిపాడి సుఖియించుమురా ॥పరమ॥ 
సహస్రార కమలంబును జేరిన సహజానందము పొందెవురా 
యిహభ్రాంతులునిక వదిలిన మీదట యతిగణముల దరి జేరవురా ॥పరమ॥ 
మూర్తి రాజగురు పదముల నిరతము ప్రార్థన మదిలో మరువనురా 
పూర్ణ బోధ గరిపియు సద్ధక్తుల పూర్తి మోక్షమునకు జార్టెనురా ॥పరమ॥ 
సిరి గుల్మెడు అనంతవరపురము పరమ భక్తులకు నిలయమురా 
స్థిరముగ బాగయ్య దాసుడు నిర్గుణ పరమ పదవిదరి జేరెనురా ॥పరమ॥ 


ఆవుల బాగయ్యదాసు (1915-1996): ఈ కవి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం 
అంతారం గ్రామస్తుడు. తండ్రి బాలయ్య. అచల మార్గంలో తత్వాలు రచించిన వారిలో 
ఈకవి అగ్రగణ్యుడు. దాదాపు 200పైగా తత్వాలు ఇటీవలనే నాకు లభించాయి. కానీ ఇవి 
ముద్రణ కాకపోవడం దురదృష్టం. తెలంగాణస్థాయిలో మేటితత్వకవుల్లో ఒకరుగా ఇతను 
నిలబడగలడు. సలక్షణంగా, యతిప్రాసలతో ఉన్న ఈ కీర్తనలు అచలమార్గతత్వాలు రచించిన 
వెలివర్తిరామదాసు సరసన నిలుస్తాయి. 


165 
గురుదేవా నిన్ను పూజింతు... 
(కీర్తన -హిందోళరాగం -ఆటతాళం) 
గురుదేవా నిన్ను పూజింతు సద్దురుదేవా నిన్ను ధ్యానింతు 
హరదేవ గురుదేవా మాదేవా గురుదేవా 
విడువాక నిన్నునే మదిలో నెల్లప్పుడు ॥గురు॥ 
శుద్ధోదకములాతో నీకూ మహాశుద్ధి జలకములతో నీకూ 


సిద్ది పుణ్య జీవనదుల జలముతో శ్రద్ధ వహించినే శుద్ధితో నభీషేక ॥గురు॥ 
కాషాయాంబర వస్త్రములను మహా కనక సింహాసన మునను భూసుర 
గురుదేవా నీసాటి లేరనుచు జేసితి పూజాను నీపాదములకిపుడు ॥గురు॥ 


అష్టగంధములాతో నీకు మహా యిషా విభూతితో నీకూ నిష్టా చేత్రికూట 

దృష్టి పెట్టును పెట్టి ప్రష్టంబుగను నేను సాక్షాత్మరములతో ॥గురు॥ 
భేరినగార వీణములతో తాళా మ దంగ తాంబూరములతో భేరినాగర 
వీణాలతో తీరైన శంఖంతో పూరినాదము జేసి మారుగ గురుదేవా ॥గురు॥ 
మంత్రా తారకముతో గురు మేటి బిచ్చుకుంద మఠమందు 

సౌమయప్పానే కరుణించి ముందు దీటు మాందపూరి బాట 

పరమేశుని ఈ సూటే పంచాక్షరి మాట తారకమానే ॥గురు॥ 


పరమేశ్వరస్వామి (జననం:1955): ఈ కవి సంగారెడ్డి జిల్లా కోనాపూర్‌ మండలం 
మందాపూర్‌ గ్రామస్టుడు. జగదాంబ,సంగప్పలు ఇతని తల్లిదండ్రులు. బిచుకుంద మఠాధిపతి 
సోమలింగ శివాచార్య మహాస్వామి శిష్యుడు. మాందాపురం సనాతనపార్వతీపర మేశ్వర 
దేవస్థానం అర్చకులు. శివమానసభక్తహృదయావళి పేరుతో సుమారు 300 కీర్తనలు 
రచించారు. 


166 
గురుని నమ్మి తిరుగు ఓమననా... 
(కీర్తన-ఆటతాళం) 

గురుని నమ్మి తిరుగు ఓమనసా 

సద్దురుని చరణము నమ్మి నిత్యము కొలువు ఓమనసా ॥గురు॥ 
గురునినమ్మి తిరుగుతేను గోష్యమైన పదవి దొరుకునూ 

ఘోరమగు సంసారమందున సారెకూ మునుగంగనేలా ॥గురు॥ 
కామక్రోధములోన జిక్కకనూ ప్రేమతొ 

సద్గురు సన్నిధానమందు జేరుకనూ ॥గురు॥ 
రామరామ యనుచు నిత్యరమ్యమూగా స్మరణజేసి 

నారదా ప్రహలాద భక్తవరులు పరము జేరినారు ॥గురు॥ 
పండితులా సేవజేయవే ఓమనస నీవూ దండిగా దేశికుల 

జేరావే దండిగ సద్దురుని నమ్మిన రాసజనులకు జన్మలేడని 


దండొరాను వేయవే గురుమండలీలో నిలచి నీవు ॥గురు॥ 
నందశైలామందు జేరవే ఓ మనస నీవు 
నారదార్యుల నమ్మి కొలువావె ॥గురు॥ 


ఇందిరేషుకునముడు అయ్యిన దేశికా లక్ష్మాణ 
గురుని దేవదాసువేడగాను దాసభావము దెలిపినాడు ॥గురు॥ 


బీచ దేవదాసు (మరణం: 1960 ప్రాంతం):- ఈ కవి అసలు పేరు బీచ దేవేంద్రయ్య 
గుప్త. వనపర్తి జిల్లా నర్వమండలం చిన్నకడుమూరు గ్రామస్థుడు. “దేవదాసు తత్వాలు” 
(2017) పేరుతో ఇటీవలనే ఈ తత్వాలు ప్రచురింపబడ్డాయి. 1980లో మొదటి ముద్రణ 
జరిగింది. 


167 
ధరలోన శ్రీహరిధ్యానముజేసియు 


(తత్వం -ఆదితాళం) 


ధరలోన శ్రీహరిధ్యానముజేసియు ॥ధర॥ 
దామోదరుని జేరుచిలుకా 

పరమదయాకుడు పావనచరితుడు 

పరమాత్మనెరుగావే చిలుకా ॥ధర॥। 


యీషణవాసన దోషగుణములొదలి 

యీశుని జేరవేచిలుకా 

శాశ్వతమైనది పరమూనుగనుగొన్న 

సద్దతీదొరకునే చిలుకా ॥ధర॥ 

అష్టపాశంబుల అణగద్రోశియునీవు 

ఆత్మనెరిగుండావె చిలుకా 

స్పష్టముగను గురునిష్ట నిలపిన 

స్వర్గ వైకుంఠ ప్రాప్తియే చిలుకా ॥ధర॥ 

దేహభ్రాంతివదలి మోహంబు తెగటార్ది 

నారాయణుని జేరుచిలుకా 

సాహసపరుడవై సోహంబుగమనించి 

సద్దావమొందవే చిలుకా ॥ధర। 

శిరిగల రావులపల్లి శశిధరుగాంచి 

చింతలన్నివిడువు చిలుకా 

ధరణిలో నిశ్చల ఆనతదాసుడు 

గురుమరుగు యెరిగెనే చిలుకా ॥ధర॥ 
సామ అనంతరెడ్డి రాజయోగి:- ఈకవి రంగారెడ్డిజిల్లా శంకరపల్లి మండలం పర్వేద 
గ్రామస్సుడు. సచ్చిదానంద సాయనాచార్యుల శిష్యులు. అచలమార్గంలో తనకు కలిగిన 
భావాలను “శ్రీ గురుపూజావిధానము మరియు భక్తితత్వకీర్తనలు” పేరున 2018లో 
ముద్రించారు. ఇందులో 42 తత్వాలు, మంగళహారతి, మేలుకొలుపులున్నాయి. 


168 
వోమనసా యీ వేళ్ల 
(తత్వం- ఆది - త్రికాల 
వో మనసా యీ వేళ్ల రామలింగేశుని మరువాకరమ్మానవే 
సేవాజేయుటకయ్యి సిద్ధామయ్యున్నాను 
బ్రోవుమనుచు దెల్ప గదవే వో మనుస ॥వో మనసా॥ 
కొంచమైన మనసులంచ మిచ్చితినని గాంచి సన్నుతించవే 
మించీన భక్తి బలంగా వేడుచు 
కాంచన చేలుని కన్నూల జూడగ ॥వో మనసా॥ 
శరణన్న వారల కరుణించుమని మొక్కి కడతేర్చుమని పల్కవే 
సరసీరుహాక్ష నీ కన్న దిక్కెవరాని 
మరులు జెందితినాని మాటిమాటికి మొక్కి ॥వో మనసా॥ 
ధరణీలో నీకన్న ధన్యులెవరు లేరు మురయుచుంటినానవే 


స్థిరమాసమున నీ చరణయుగ్మములాను 

యెదలోన నమ్మి సమ్ముదమొందితినాని ॥వో మనసా॥ 
సమ్మాతిగను రామలింగమహేశుని పలుమారు వినుతించవే 

ఇమ్మాహిలో అక్షపురమందు వెలసీన 

అమ్మాహేశుని జూచి ఆనందమొందామె ॥వో మనసా॥ 


దొడ్ల రామదాసు :- ఈకవి రంగారెడ్డిజిల్లా చేవెళ్ళ మండలం అంతారం(అనంతవరం) 
గ్రామస్సుడు. ఇతని కృతి “ఆధ్యాత్మిక తత్వసారము” పేరుతో (2007) ముద్రింపబడింది. 
కూరంటి పాపరాజుదేశికేంద్రుల ప్రియ శిష్యుడైన రామదాసు తండ్రి దొడ్డ రుక్కదాసు గౌడ్‌. 
ఈ కవి యక్షగాన కవి. తాళ సూచనతో అనేక కీర్తనలు, తత్వాలు రచించిన రామదాసు 
సలక్షణమైన తత్వకవిగా కన్పిస్తున్నాడు. 


169 
అనరా! వినరా! హరి 
(రాగం: పహిడి, తాళం : తిశజాతి - ఏక) 


అనరా! వినరా! హరి హర నామము 

ఆనందాత్ముడవై మనరా 

వేములవాడలో హరి హర దేవులు 

ఇహ పర సుఖముల నిచ్చుట గనరా 1అనరా॥ 


అద్వైత భావన నర్చించు వారికి 

ఆనందమును అందించు దేవులు 

అన్ని వేళలను నన్యోన్యంగా 

భక్తుల నేలేపరమ కృపాళురు ॥1అనరా॥ 


భేద మెరుంగరు హరి హర దేవులు 

మనలో మనకా భేద మదేల? 

భేద భావమును లోవిడనాడి 

అద్వైత సిద్దిని పొందిన మనమున ॥1అనరా॥। 


కలుష కర్మముల కలుష భావముల 

కుమతి వాదనల కూలద్రోయుచు 

కాశీనాథుని అద్వైత భావన 

అందిన మనమున ఆనందుడవై ॥అనరా॥ 


వేదాంతం కాశీనాథం (1921-1988):- ఈ కవి రాజన్నసిరిసిల్లా జిల్లా వేములవాడ 
కు చెందినవారు. అధ్యాపకులుగా పనిచేసారు. గోడగోచి (బాలభక్తితత్వం), భజగోవిందం, 
ముకుందమాల, శ్రీరుద్రస్తోత్రం, నమకచమకానువాదం ముద్రిత గ్రంథాలుకాగా అనేక 
అము ద్రితాలున్నాయి. “వేములవాడరాజరాజేశ్వరిస్వామి భజనమాల” పేరుతో కీర్తనలు 
రచించారు. ఇందులో 60 కీర్తనలు రాగ,తాళ సూచనతో సలక్షణంగా ఉన్నాయి. 1991లో 
ఈ పుస్తకం ముద్రించబడింది. 


170 
చరాచరముగు ఒక జగత్తున..... 


(కీర్తన) 
చరాచరమ్మగు జీవ జగత్తున నరాకారమే మిన్నయటా 
పరాకు వీడి యిందలి సత్యము పరీక్షించుకొన లెస్సయటా ॥చరా॥ 
మహీతలమ్మున జలాంతరమ్మున విహాయ సమ్మున కదులాడే 
మహాకారములు సూక్ష్మాకృతులు అహో వింతలై కానబడే 1చరా॥ 
నిదానముగ బరికించి చూడనొక ప్రధాన భేదము గనిపించే 
సదా అడ్డముగ నిలువగ దిరుగగ విధాత వీటిని నిర్మించే చరా॥ 
లతా వృక్షములు నిటారులైన గతీంద్రియాదులు లేవు గదా 
సుతారముల కల్పనలు మాటలు స్వతంత్ర గతులును మనక గదా ॥చరా॥ 
అధోముఖాలుగ నేలబారుగా కదిలే తిర్యగ్‌ జీవాలు 
మేధా ప్రజ్ఞావికాస మెరుగని యథాతథా స్థితి శీలాలు ॥చేరా॥ 
సమానములు భోజన భయ నిద్రా సమాగమాల్‌ ప్రాణుల కనిరి 
అమేయ విజ్ఞాన రాశి నరుడే సుమా లేనిచో పశువె మరీ 1చరా॥ 
నరుండె నవ్వును నడుచు నిటారుగ నరుండు వెలకిల భాషించు 
స్మరించు జపించు దయ గురిపించు పరమ శక్తి నన్వేషించు చరా! 
అనేక విధముల ప్రయోగాలతో వినూత్న సృష్టిని గావించే 
మనీషియే పరమాత్మ స్వాత్మల సనాతనత్వము దర్శించే ॥చేరా॥ 
సుమేరు శక్తి, నమేయు బుద్ది నమాయక ప్రేమల వలన 
రమింతమా పరమాత్మ గూడి శ్రీ ప్రసన్న హనుమద్దురు కరుణ ॥చరా॥ 


వెంకటరావు పంతులు (1937-1994):- ఈ కవి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి 
వాస్తవ్యులు. పద్మావతి, లక్ష్మణరావుల సంతానం. వీరు ధర్మపరులే కాకుండా సాహిత్యానికీ 
విశేషమైన సేవలందించారు. వారి సంకల్పంతో రామంతవురం టత్రివథంలో 
ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వెలిసింది. ఈయన బావకర ఆంజనేయ పద్యాలు, 
ఫణిభూషణ వేంకటేశ్వర పద్యాలు, కీర్తనలు రచించారు. కీర్తనలు స్వల్పంగానే రచించినా 
సలక్షణంగా ఉన్నాయి. అవి వారి సంస్మరణ సంచికలో పొందుపరిచారు. రాష్ట్రస్థాయిలో 
ధార్మికసేవచేసిన (ప్రతిభామూర్తులకు 'వెంకట్రావు పంతులు ధార్మిక పురస్కారం” ప్రదానం 
చేస్తున్నారు. 


[71 
కోకిలమ్మ కూసిందిరా 
(తత్వం) 
కోకిలమ్మ కూసిందిరా చూడు కాకమ్మ ఎగిరిందిగా 
కోయిలమ్మ కూసింది కాకమ్మ ఎగిరింది 
రాకాసుధాంశుడైన రాజయోగి వచ్చుననుచు 1కోకి॥ 
మా ఊరుకొస్తాడురా దేవుడు మా ఇంటనుంటాడురా! 
మా ఊరికొస్తాడు మా ఇంట నుంటాడు 
మా జన్మకడతేర్చు మా పుణ్యమేమందు ॥కోకి॥ 
రండమ్మ రండయ్యలూ దేవుని కండ్లార జూడగను 
గంధామక్షం తాలు మందారమాలికలును 
శృంగారమొలకంగా మంగళారతులివ్వ ॥కోకి॥ 
శక్తీయుక్తుల చేతనూ దేవుడు భక్తుల రక్షించును 
నిండుపూర్ణము జూపి దండి మూలము ద్రుంచి 
పండారి నాథువోలె నుండుడని యంటాడు ॥కోకి॥ 


అమలానంద పాటలపందరీనాథ్‌ ఏ ఈ కవి గద్వాల పాటల రామన్నకు బంధువు. 
అచలమార్గంలో గొప్పగా నడిచిన కవి. అమలానందగా పేరొందిన అచలతత్వగీతాల్లో ఈయన 
రచనలు చాలా కనిపిస్తాయి. 


172 
జనక సులభ సంవాదము 
(కీర్తన-జుల్వ తాళం) 


జనక సులభ సంవాదము చాల చాలగ నరయా 


జననమరణ మనెడు వార్ది దాటి పొండయా ॥1జనక॥। 
కృష్ణ కుచేలుల మైత్రిగూడి యుండయా 
అజ్ఞానము పారద్రోలు నాది గనరయా ॥జనక॥ 


ధర హరిశ్చంద్రుని సత్యము దలుపరాండయా 
సత్యమేవ జయతే యను సాక్షి గనరయా ॥జనక॥ 
నల దమయంతుల చరితము నాటరాండయా 


కలిపురుషుని యిడుముల గురి గాక యుండయా nజనక॥ 
రామసీతనామమును రాసుకోండయా 
నోములెన్నా నోచిన ఫలమొందెదావయా 1జనక॥ 


నిండు వేడ్కతోడ నీవు నిలచి యుండయా 


దండిగ శివ కేశవులను దలుప రాండయా ॥జనక॥ 
నాగదాస గురువర్యుని నమ్మినానయా 
ధరలోన మొలుగర నారాయణాఖ్యుడు ॥జనక॥ 


నారాయణాచార్యులుస్వామి : నారాయణగౌడ్‌గా పేరున్న ఈ కవి గురుబోధ పొంది 
నారాయణాచార్యులుస్వామిగా మారిపోయారు. వీరు మహబూబ్‌నగర్‌జిల్లా పాతమొల్లర 
గ్రామస్థులు. రంగమ్మ, భీమయ్య గౌడ్‌ల సంతానం. 2014లో “శ్రీనారాయణీయం - గురుశిష్య 
ప్రశ్నోత్తర దీపిక పేరుతో రచించిన ఆధ్యాత్మిక ప్రభోధినిలో 18 కీర్తనలు తాళ సూచనతో ఉ 
న్నాయి. ఎందరో ప్రముఖ పండితులు ఈ పుస్తకానికి ముందుమాట రచించారు. 


డా వీ. భాన్సు రయోగి 


జలజనయన వందనము 


(విళహరి రాగం- అటతాళం ) 


జలజనయన వందనము పదజలజములకును శ్రీ హరి 
లలిత స్వర సంకలితముగను చెలగుచుండెను బిలహరి 
షడ్డమము చతుశ్రుతీరిషభము సరగునంతర్జాంధారము 
శుద్దమద్యమపంచమం చతుశ్రుతీదైవత స్వరము యున్‌ 
కడగికాకలి నిషదము నతా కలిగెశ్రావ్యంబైన బిలహరి 
సరిగరిగప గపద పదసా సానిదపమగరీససా 
సాసరీరిరిగాగ పాపప దదన సనిదపమగరిసా 
నిక్కముగనా మనసునందే చిక్కవనయ్యా నరహరి 
ఎక్కడెక్కడ జూచినను నీ వొక్కడవె కదహరహరీ 
పశుపతికి పశుపాలకునకు పరగ అర్ధమువేరుగా 


పొసగజూచినవాడె మూర్చుడు వసుధ సురవరమందిరా 


173 


nen 


1జిల॥ 


n2O॥ 


1జిల॥ 


1జిల॥ 


కూర వీరయ్య * ఈ కవి నారాయణపేట జిల్లా కోయిలకొండ మండలం సూరారం 
(గ్రామస్తులు. మల్మేడ్‌ మఠాధిపతులైన శ్రీ గురుగంగాధరశివాచార్య స్వామికి అంకితం చేస్తూ 
“భక్తి జ్ఞాన గీతామాలికి ను రచించారు. సంగీత పరిజ్ఞానంతో రాగ, తాళ సూచన చేస్తూ 


2012 లో దీనిని ముద్రింపజేసారు. 


174 
పంపావిరూపాక్షలింగా 
(కీర్తన - మారువు - త్రిపుట) 


పంపావిరూపాక్షలింగా - పార్వతీహృదయసంగా 


కంపిత రణరంగా గజదానవభంగా ॥పంపా॥ 
వృషభరాజపత్రా వేదాంతవినుతపాత్రా 

విషధరధవళగాత్ర విజితకల్మషగోత్రా ॥పంపా॥ 
భావజమద శిక్షా బాణాసురాదిరక్షా 

పావక రవిచంద్రాక్షా భాసిత ధరితరుద్రాక్షా ॥పంపా॥ 
కైలాసశైలధామా కారుణ్యాబ్ధి సోమా 

నీలకంఠ కలుషవిరామా నిర్ణరవినుతనామా ॥పంపా॥ 
చర్మాంబరదీపా శాశ్వతనిజరూపా 

శర్వహరా మేరుచాపా! కమనీయ సల్లాపా ॥పంపా॥ 
రాజవోలి హరిలీలా రాజిత శేషశైలా 

రాజసుఖదాసపాలా! రాజశేఖరకేశలోలా! ॥పంపా॥ 


ముష్టిపల్లి వేంకటభూపాలుడు (17వ శతాబ్దం చివర):- ఈ రాజకవి రాజ్యపాలన 
గాకుండా, సంగీత, సాహిత్యాలు తెలిసినవాడు. కాబట్టే దివ్యదేశమాహాత్యదీపిక, రాజవోలు 
వేంకటేశ్వరకీర్తనలు (ద్విపదకావ్యం) అనే బృహద్రచనలు(సంకీర్తనలు) చేసాడు. రాజవోలు 
దుర్గం మధ్యలో వీరనారాయణస్వామి ఆలయముంది. ప్రతికీర్తనలో రాజవోలు వేంకటరమణ 
అనే ముద్ర కన్పిస్తుంది. ఈ రాజకవి 'రాజవోలు వేంకటేశ్వరశతకము” అనే శతకం 
(అముద్రితం) రచించినట్లు తెలుస్తుంది. శతకం రాసిన తర్వాత 1-1552 సంఖ్య వరకున్న 
కమ్మల్లో వేంకటేశ్వరకీర్తనలు ఉండగా ప్రతి సంఖ్య 68తో ఆగిపోయింది. ఇకరెండవ 
సంపుటంలో ఈ రాజవోలు వేంకటేశ్వరకీర్తనలు 1551- 3476 వరకు అని రాయబడి 
ఉండుట చేత మొత్తం 3,476 కీర్తనలు ఈ రాజకవి రచించాడని తెలుస్తుంది. 
సంకీర్తనలన్నింటికి తనే స్వయంగా రాగ, తాళాలు సమకూర్చుకొన్నాడు. బహుశా! తెలంగాణ 
ప్రాంతంలో ఇన్ని కీర్తనలు ఎవరూ రచించినట్లుగా తెలియడంలేదు. 


175 
దయజూడమయ్యావో కిష్టయ్య 
(కీర్తన) 
దయజూడుమయ్యా వో క్రిష్ణయ్య దరిజేర్చుమయ్యా 
దయజూడుమయ్య నీదాపు జేరితి తండ్రి 
నయగుణోత్తమనిన్ను నమ్మియున్నానయ్య ॥దయ॥ 
కరుణించుమయ్యా వో క్రిష్ణయ్య నెనరుంచుమయ్యా 
కరుణించు నెనరుంచు కమలనయనరామ 


నిరహేతుకునినన్ను కరుణించి బ్రోవుము ॥దయ॥ 
నమ్మినానయ్యా వో కిష్టయ్య సమ్మతించయ్యా 

నమ్మినానయ్య నీవు సమ్మతించకుంటె 

ఇమ్మాహిలోపల యి€యవ్వరమలేరు ॥దయ॥ 


పాలించుమయ్యా వో క్రిష్టయ్యా పామరుడనయ్య 

పాలించుమయ్యా వో క్రిష్టయ్యా పామరుడను నేను 

కేవాలమూర్తినా కేదోచదుతండ్రి ॥దయ॥ 
ధాత్రిలోపలనూ చౌదరుపల్లే క్షేత్రాము యినూ 

దాసదాసురామదాసుడయ్యినవాడు 

గాసిజెందియునిన్ను దోసిలొగ్గెను తండ్రి ॥దయ॥ 


చౌదరిపల్లి రామయ్య : - ఈ కవి వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం చౌదరిపల్లి 
వాస్తవ్యులు. మోములకృష్ణదాసు శిష్యులు. వీరు చౌదరిపల్లిలో అచలపీఠం స్థాపించారు. 
ఇతని శిష్యుడు అనంతదాసు తత్వాలను 'అచలధేను ప్రబోధిని (1995) పేరుతో రచించగా 
అందులో రామయ్య రచించిన సద్గురు కీర్తనలున్నాయి. 


176 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


ఈ సమయంబున వేసారకనిను... 


(కీర్తన - ఏకతాళం) 

ఈ సమయంబున వేసారకనిను 

ఆశించితిగద రామాప్రభో 

మోసముసేయక రారా nO 

దోసిలొగ్గితిని దాసినయ్యి 

ధ్యాస జేసితీ రామాప్రభో 

దేశిక మూర్తిటురారా 1యీి॥ 

కరుణనేలరా పరుడగానురా 

సరగున బ్రోవుము రామాప్రభో 

శరణని మొక్కితి రా 1యీి॥ 

నీవెనీవనీ గావుమమ్మనీ 

సేవలు జేసితి రామాప్రభో 

భావము లోపలరా 1యీ॥ 

పంతమేల నేనెంతవాడనీ 

చెంతజేరినను రామాప్రభో 

చింతలు బాపుమురా nO 

యెందుజూచినను సందులేక 

పొందియున్నవు రామాప్రభో 

వందనమిదె గైకోరా 1యీి॥ 

వాసిగదోర్వేడ్‌ వాసుడుమోనయ 

దాసునిగావగ రామాప్రభో 

శ్రీశజగన్నుతరారా! యాసమయంబున 
మోనయ్య : - ఈ కవి వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ వాస్తవ్యులు. ఆ ఊరికి దోరవేడు అని 
పూర్వపు పేరు. మోనయ్య చౌదరిపల్లిరామయ్య శిష్యుడు. రామయ్య, అంకమ్మలు ఇతని 
తల్లిదండ్రులు. ఇతను రచించిన కొన్ని తత్వాలను “పరతత్వ కీర్తనలు” పేరుతో 'అచలధేను 
ప్రబోధిని లో పొందుపరచాడు. 


డా వీ. భాన్సు రయోగి 


శంకరా! నిను నమ్మి నానయ్యా 


(కీర్తన-ఆట తాళం) 
శంకరా ! నిను నమ్మినానయ్యా ! 
కింకరునకున్న సంకటంబులెల్ల బాపుమురా 
మంకుతోనేజేసినట్టి మరువరానీ తప్పులకు 
పంకజాక్షా ! శిక్షపడెను ఇంక ఏమున్నాదో 
తెలియదు మూర్ణజనులు ముందు వచ్చియును 
కష్టములనెన్నొ కర్కశపుబుద్దీతో బెట్టిరి 
తర్క వితర్మంబులున్నను దరికిజేరనివిధముజేయ 
మూర్చునిగనుమారిపోయి ముదముజెడిజీవించుచుంటి 
బుగులు భయముదొలగ జేయుమురా ! 
భువియందు నన్ను ! నిగమగోచర నిరతమేలుమురా 
పగతురెందరొపట్టుబట్టి బ్రష్టునిగజేయంగజూచెడి 
పగతురపంతముల నణచి పాలనంబును జేయుమయ్య!! 
త్రికరణ శుద్దిగ నమ్మినానయ్యా ! 
త్రినేత్ర నన్ను! వికలత్వములేక బ్రోవుమురా ! 
సర్వవేళలో నిన్నెనమ్మితి సత్వరంబుగ బ్రోవుమనుచు ! 
నిర్వికల్పా ! నిగమవేద్య ! నేర్పుతో నెల్లపుడువేడితి 
ఆశపాశములందు జిక్కియునూ అవస్థలెన్నో 
అనుభవించుచుంటి ఈ ధరమా దోషముల 
ఎడబాపినన్ను దూరముంచక నేలుమయ్య ! 
విషయవాంఛలు దొలగజేసి వివేకంబు నొసంగు దేవా! 


177 


॥శేంక॥ 


1శంక॥ 


1శంక॥ 


॥1శంక॥ 


॥1శంక॥ 


॥శేంక॥ 


॥1శంక॥ 


॥శేంక॥ 


॥శంక॥ 


॥శంక॥ 


చిట్యాలరామదాసు (జనవరి 1941): - ఈ కవి రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ 
వాస్తవ్యులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి చరిత్ర, క్షేత్రమాహాత్యసర్వస్వమనే పేరుతో (2003) 
ప్రచురించిన సంకలనంలో 7 కీర్తనలు, మంగళహారతులు రాజరాజేశ్వరీచరిత్రతో పాటు 
ప్రచురింపబడ్డాయి. ఈ కవి తాళ, సూచనతో సరళంగా ఉండే కీర్తనలు రచించాడు. 


178 
జోజో కురుమతి గిరీంద్ర... 
(జోలకీర్తన-ఆటచాపుతాళం) 

జోజో కురుమతి గిరీంద్ర జోజో గుణసరణి సాంద్ర 


జోజో నఖదూతచంద్ర జోజో పదనత మహేంద్ర ॥జోజో॥ 
బంధుర తర కందరవర మందరధర చెందిరముఖ 

కుంద రదన సుందరతామందిర ఘన సురుచిరతర ॥1జోజో॥ 
మరకతముఖ నిరుపమమణిభరితకనక 

విరచిత ఘన భూషణ ఘన నిరతిశయోజ్ఞ్వలశరీర ॥1జోజో॥ 
శారదదిన నీరదవిధు నారద ఘన సారదతతి 

దూరధృతిస్వ్పారదయా స్పార ధరస్మిత మనోజ్ఞ 1జోజో॥ 
శ్రోణీ సుశ్రోణీ యురవాణీ శర్వాణీ గీర్వాణీ తతి 

వాణినుత నానీయో మహిమ కలిత జోజో! 
ఘోరాఘహవధారా హిత వీరా హత శూరాచ్యుత 

వారాసి సమారాధిత సారానగనారాయణ ॥జోజో 
తులనాదిగ కలనాదిత కలనానఘలలనాద్భగ్వదనాంచిత 

చలనాహిత దళనాభామిలనాధిక ॥1జోజో॥ 
భీతాఖిల భూతాదయ నాథాజన నేతాసిచ 

సీతారామావని భూజాతాదర ఏతాద్భశ ॥1జోజో॥ 
అవనావిహ స్తవనాధన నవనాధార నవ్యదుర్గ 

భవనానఘ కృష్ణకవీ స్తవనావనభవనాచ్యుత జోజో! 


హోసదుర్గం కృష్ణమాచార్యులు (1845-1915)}:- ఈ కవి కృష్ణాంబ, తాతాచార్యుల 
దంవతులకు హోన దుర్గం (కర్ణాటక)లో జన్మించారు. కర్నూలుజిల్లా ప్యావిలి 
కొండమాచార్యులవద్ద విద్యాభ్యాసం చేసి వనపర్తి సంస్థాన ధర్మాధికారిగా పనిచేసారు. 
వీరరావమువీయ వ్యాఖ్యాయుత భాగవతాన్ని పరిష్కరించి వనవర్తిసంస్థానం నుండి 
ముద్రింపజేసారు. నృసింహవిలాసం, మదనగోపాలమహాత్యం, ఉత్తరగంగామహాత్యం, 
కార్తీకోత్సవదీపిక అనే (గ్రంథాలను రచించారు. పరకాలమఠాధీశ్వరులతో దీక్ష పొంది 
హయగ్రీవ మంత్రోపాసకులైనారు. అంతేగాక కృష్ణమాచార్యులు పరకాలమఠానికి 381వ 
పీఠాధిపతిగా (1855-1915) ఉన్నారు. ఈయన గొప్ప సంస్కృత పండితుడు. అందువల్ల 
వీరి కీర్తనలు శబ్దగాంభీర్యంతో ఉంటాయి. వీరు మొత్తం 27 కీర్తనలు రచించారు. 


యెటువంటి గురునాథుడే 


(తత్వం) 
యెటువంటి గురునాథుడే.. నా జీవనచరితాత్ముడే 
చాల దయగల పరమాత్ముడే శిష్యయిటురమ్మనీ 
యేకాంతమున బిలచి యెటువంటి గురి దెల్పినాడే 
నా జీవన చరితాత్ముడే చాల దయగల పరమాత్ముడే 
సాధుల గనుమన్నడే చాల ధర్మము చూడన్నదే 
సద్గురు సేవలు జేయన్నడే సాధు సద్గురువుల 
సేవలు జేసితే బాధలు లేవన్నడే నాజీవన 
చరితాత్ముడే చాల దయగల పరమాత్ముడే 
మూడు గుణములు గనుమన్నడే 
ముందు మూలము చూడన్నడే 
ఆరుగుణములు విడుమన్నడే 
ఆరుమూడు తొమ్మిదా గురుదేవు కర్పించి హారతులిమ్మన్నడే 
నా జీవన చరితాత్ముడే చాల దయగల పరమాత్ముడే 
యేడు కిటికీల మేడన్నడే మూడుమూలల 
మూతన్నడే జోడు తలుపులదీయన్నడే 
వేడుకలలరగ వన్నెలకాంతతో గాఢ రతులను గూడన్నడే 
నా జీవన చరితాత్ముడే చాల దయగల పరమాత్ముడే 
అష్టతనువుల గనుమన్నడే అష్టమదముల అణచన్నడే 
అష్టపాశముల విడుమన్నాడే అష్టతనుకావలున్న ఇష్ట నిజ 
గురు విష్ణువనిన కష్టములు దీరన్నడే నా జీవన చరితాత్ముడే 
చాల దయగల పరమాత్ముడే పంచకోశముల గనుమన్నడే 
సంచితాగముల ద్రుంచన్నడే యెంచి షోడశాక్షరి చూడన్నదే 


అంచితముగ ద్వాదశి అరమంతటజూపి పంచదశిని పదిలపరచినాడే 


నాజీవన చరితాత్ముదే చాల దయగల పరమాత్ముడే 
పరిపూర్ణ మిదిగో యనెనే లేని యెరుకను వివరించెనే 


179 


॥రమెటు॥ 


1యెుటు॥ 


1యెటు॥ 


1యెటు॥। 


॥1యెటు॥ 


॥1యెటు॥ 


180 


యెరుక లేదని యెరిగించెనే పరిపూర్ణబ్రహ్మమున పరగ 


దోచేయెరుక హరి హర సురలాయెనే పిండా 
బ్రహ్మాండమిది ఆయెనే గురుని పొడగన్న లేదాయెనే 
రానిది పోనీదన్నడే బయలు ఉన్నది కనుమన్నడే 
యిందు లేనిదే యెరుకన్నడే లేనికల దోచినపుడు 
లేని విచిత్రములన్ని లేకనే తోచన్నడే 

నాజీవన చరితాత్ముదే చాల దయగల పరమాత్ముడే 
జనన మరణములు లేవన్నడే జన్మ కర్మలు రావన్నడే 
జన్మమూలము లేదన్నడే మనసు బుద్దియు లేక 
మమత యేమియుగాక నమ్ము పరమిదె యన్నడే 
నాజీవన చరితాత్ముదే చాల దయగల పరమాత్ముడే 
బయలులో బయలన్నడే నిర్ణయలులో బయలన్నడే 
ఆ బయలును గనుమన్నడే బయలులో లేనట్టి 
దయానంద వెంకటేశం భవభయము బాపినాడే 
నా జీవన చరితాత్ముడే చాల దయగల పరమాత్ముడే 
పొందిగొల్లగూడలో శ్రీసాందీప మందిరములో భవ 
బంధములు విడిపోయెనే రంధి గ్రంధులు బాపి 
హృదయానందము జేసి సింధువు తెగటార్డెనే 

నా జీవన చరితాత్ముడే చాల దయగల పరమాత్ముడే 
యెటువంటి గురునాథుడే నాజీవన చరితాత్ముడే 
చాల దయగల పరమాత్ముడే 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥1యెటు॥ 


॥1యెటు॥ 


॥1యెటు॥ 


1యెటు॥ 


దయానంద నాగులవెంకటేశం(జననం: 12.08. 1950):- ఈ కవి 
రంగారెడ్డిజిల్లా, చేవెళ్ళ మండలం, గొల్లగూడెం వాస్తవ్యులు. రుక్కమ్మ, చెన్నబసప్పలు వీరి 
తల్లిదండ్రులు. సమరసానంద మోతెకృష్ణయార్యులు వీరి గురువు. గొల్లపల్లిలో సాందీపాశ్రమం 
నడుపుతూ 'శ్రీమదచలగురుపీఠ రాజయోగాశ్రమ సమాఖ్య” అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. 
ఇపుడున్న గురువుల్లో అచలమార్గానికి గొప్ప సేవ చేస్తున్న నాగులవెంకటేశం అనేక పూర్వ 
అచల(గంథాలకు భావార్థాలు రచించారు. “శ్రీనిజగురుపూజావిధానము, భావార్థ సంగ్రహము” 
అనే కృతిలో అనేక తత్వాలను రచించారు. గురుభక్తితో లోతైన అచలవిషయాలను తన 


తత్వాల్లో వ్యక్తీకరించారు. 


డా వీ. భాన్సు రయోగి 


విను వారిపూర్ణబోధ 


(తత్వం) 
విను వారిపూర్ణబోధ విని కంటె నీకుచేదా 
కని వింటే జన్మబాధ, కడతొలగి పోవుగాదా 
అనుమానముంటే నీకు అటుపోర ఇటకురాకు 
పనిబూనివింటె నీకు బాగౌను చూడు కొనకు 
స్థిరమైన జన్మగాదు ధరయందు యుండబోదు 
నరకంబు ముందుగలదు మురిపంబు నీకువలదు 
పరిపూర్ణ మదిగొచూడు యెరుకంటె నీవె వీడు 
స్థిరమన్నవాడే లేడు సరిపోయె గదరనేడు 
ఈబోధ కన్న మిన్న యే బోధలేదురన్న 
ఆ బోధలన్నీ విన్న ఈబోధ క్రిందరన్నా 
ఆగయ్య దేశికుడురా అచలంబె స్థిరము అనెరా 


ఈ గంగ రామునకురా యిడుమూల బాపెగదరా 


181 


॥విను॥ 


॥విను॥ 


॥విను॥ 


॥విను॥ 


॥విను॥ 


॥విను॥ 


చిప్పగంగారం(1950 ప్రాంతం): - ఈ కవి రాజన్నసిరిసిల్లాజిల్లా, రుద్రంగి వాస్తవ్యులు. 
భూమయ్య, రాజమ్మ ఇతని తల్లిదండ్రులు. అచలగురువు ఆగదాసు శిష్యుడు. అచల మార్గంలో 
అనేక కీర్తనలు, తత్వాలు రచించాడు. పరిపూర్ణ బోధయను గంగారామ శతకము (2008) 
అను పేరుతో ప్రచురించిన ఈ కృతిలో అచలపూజావిధానం, గీతపద్యాలు, 16 తత్వాలు 


రచింవబడ్డాయి. 


182 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


ఇంతకన్న మరియెక్కువలేదిక 


(తత్వం) 
ఇంతకన్న మరియెక్కునలేదిక చింత సేయనేలా 
సంతసమూ గురు వాక్యము దలచితె అంతా తానాయా ॥ఇంత॥ 
వేదశాస్త్ర ఇతిహాసములన్నీ వెనుకనె లయమా 
యా వేదసారము తెలిసిన పిమ్మట యేమిలేకపాయా ॥ఇంత॥ 
దృక్కుల లోపల దృశ్యమంతయూ తూలిపోవుటయా 
ఎక్కడ జూచిన బ్రహ్మమయంబిక యేమిలేకపాయా ॥ఇంత॥ 
ధనమూ ధాన్యము మీదిప్రేమలూ తగులకనేపాయా 
తల్లిదండ్రి మరిదైవము గురుడని తలచుట ఘనమాయా ॥ఇంత॥ 
తను మన ధనములు గురుని సొమ్మని ధారబోయుటయా 
తరముగాని సంసార సముద్రము దాటి పోవుటయా ॥ఇంత॥ 
సేవజేసి గురు కీలక మెరిగితె శ్రేషుండయిపాయా 
శేషమ్మ జెప్పిన వాక్యము వినకా చెడిపోవుటలాయా ॥ఇంత॥ 
పరమ పదంబును యెరిగిన పిమ్మట భక్తుండయి పాయా 
పరశురామ సీతారాముల కృప పరిపూర్ణంబాయా ॥తంత॥ 
శేషమాంబ (1800-1880): - ఈ కవయిత్రి స్వస్థలం యర్రగొండపాలెం. కోటయ్య, 
సుబ్బమ్మ వీరి తల్లిదండ్రులు. ఈమెకు గురువు సీత్రారామబ్రహ్మం. ఈమె “బహ్మైకబోధ' 
రచించింది. ఈమె శివరామదీక్షితుల సంప్రదాయంలో గొప్పస్థానం పొంది తెలంగాణలో 
జీవించింది. ఈమె సమాధి సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రక్కనున్న యెన్మెపల్లిలో ఉంది. 
ఎందరో శిష్యప్రశిష్యులను తయారు చేసింది. శేషమ్మ లేకుండా అచలసిద్ధాంతం అసంపూర్ణం. 
ఎందుకంటే ఆమెను స్మరించని అచలవాదిలేడంటే ఆశ్చర్యం వేస్తుంది. స్రీలకు విద్యాగంధంలేని 
ఆ కాలంలో శేషమాంబ ఇంతగొప్ప సిద్ధాంతకర్తగా ఎదగడం చాలా చెప్పుకోదగిన విషయం. 
ఆవు రచించిన 8 తత్వాలు, 1 మంగళాహారతి గుముడవెల్లి సాంబయార్యుల 
“భక్తమనోస్టిరగురుదర్పణము” గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ఆమె తన కీర్తనలను 


గురువుకు అంకితం చేసింది. 


అందునా బోధ అందునా 
(తత్వం) 

అందునా బోధ అందునా అజ్ఞానులకు మది 
అందునా ఈ అచలబోధ పొందుగా సద్గురుని సేవా 
నందముగ సలుపంగనేరని మందమతులైనట్టి వారికి 
వేదములు నాల్లారు శాస్త్రము చదివిసర్వం బెరిగినామని 
వాదములు జేయూచు వెట్టి గాధలోబడి గొణుగు వారికి 
జపతపంబులు యజ్ఞయాగము లపరిమితమగు మంత్ర మహిమలు 
కపట వేషంబులను దాల్లి చపలులై తిరిగేటి వారికి 
అంగమున లింగంబె శివుడని పంగనామ మెరుగడనుచును 
పొంగుచును మత గర్వమున నిజసంగతెరుగని దొంగలకు మది 
సతతమూ గురుసేవజేయక మతము అభిమానంబు వదలక 
గతులుగానక వెతలు జెందే పతితులకు పాషండులకు మది 
దేహి దేహంబులకు మధ్యన సోహమని పలికేటి హంసను 
ఊహచే పరమాత్ముడని మది మోహమును జెందేటి మూర్భుల 
మూలమూ లేనట్టిమాయ తోలుబొమ్మ కీలుదెలియక 
చాల తర్మము జేసి తుదకెమపాలబడి + చెడె పామరులకు 
ఎండమావుల జెలమురీతి నుండె యీ బ్రహ్మాండమంతయు 
దండి కలయని యెరుగజాలక తిండికై తిరిగేటి మూర్తుల 
అచ్చమైనా బ్రహ్మవేత్తల స్వచ్చముగతాయెరుగ లేక = 
మెచ్చు గాను పిచ్చి వారిని మెచ్చితిరిగే తుచ్చనరులకు 
ఉన్నదీ ద్వాదశియు లేదనియన్న షోడశియనుచు దెలియక 
తన్ను తనలో దెలియుమనెడి భిన్నకూతల పిన్నలకుమది 
వాసిగను మబ్లలగ్రామ వాసులగు మందిప్పలనుమద్దాసుడీ 
కృతి జేసినాడని రోష మందిన దోషకారుల 


183 


1అందు॥ 


1అందు॥ 


1అందు॥ 


1అందు॥ 


1అందు॥ 


॥అందు॥ 


nఅందు॥ 


॥nఅందు॥ 


॥అందు॥ 


nఅందు॥ 


nఅందు॥ 


nఅందు॥ 


మందిప్పల హనుమద్దాసు (1870 ప్రాంతం):- ఈ కవి నారాయణపేటజిల్లా మఖ్లల్‌ 
గామవాస్తవ్యులు. సచ్చిదానంద పగడాలవెంకటేశ్వర అవధూత శిష్యుడు. ఈయన 
అచలమార్గాన్ని అనుసరించి రచించిన తత్వాలు ఎన్నో ఉన్నాయి. అరిగె రామస్వామి, పొన్నాల 
రాజయ్య వంటి శిష్యులను తయారు చేసాడు. అచలమార్గంలో హనుమద్దాసు రచించిన 


తత్వాలు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పవచ్చు. 


184 
అన్నలారమీరు విన్నార 
(తత్వకీర్తన) 
అన్నలారమీరు విన్నార సద్గురుడు నన్ను దెలియుమన్నడు 
మనసిచ్చీయు మళ్లి మళ్లినుమన్నడు 
చెడుగుణములు అన్ని విడువుమన్నడు 
చంచలము విడి నిశ్చలులు గమ్మన్నడు అన్న 
వున్న బయలు జూపి కన్న యెరుకనుబాపి 
మున్ను జేసిన కర్మ సున్నా జేస్తన్నాడు 
సాధనలాతోటి సాధించరానిది యోగము వలదన్నడు ॥అన్న॥ 


సద్ద్గురుస్తరణ సలుపు నీమదినన్నడు 


అంతటనున్న అచలాముగను మన్నడు అన్న 
మదిని తరచి చంచాలమిడుమన్నడు 
వాదభేదము లేని పూర్ణబోధను జెప్పి ॥1అన్న। 


నాదంతర్గత యెరుకయేడలేదన్నాడు 

ముద్రలైదింటిని ముదమూతో జూచిన 

ముక్తిలేదనియన్నడు జ్యోతివెలుగు నీలో చూడుమన్నడు అన్న। 
చూచినగాని ఫలమేమిలెదన్నడు 

కన్నులకది ఆనందకరమన్నడు ॥అన్న। 


దీన్ని మించిన బయలుగాంచి 


డా వీ. భాన్సు రయోగి 


మేనెరుకాల వన్నెలన్నియుతీయు 

మూడు కాలములందు చపలత్వముడుగాదు 
జపతపములజేయ సంశయమిడుమన్నడు 
చావుపుట్టుక లేనిది గనుమన్నడు 
పెద్దలమాట ప్రేమతో వినుమన్నడు 
మాయమాటలసలె నమ్మకన్నడు 
వుపదేశమొందీయు ఇహపర సౌఖ్యాల 
నెపమెన్నకను వీడి వుపచారములు జేయు 
అరమర లేనట్టి పరిపూర్ణబోధాను స్థిరమూగ వినుమన్నడు 
కదలికలేక నిలిచియుండుమన్నడు 

నేననే నిన్ను తెరదీసి చూడన్నడు 
తిరిగిచూస్తె గురునితోడని యన్నడు 
భావతీత ఆగయార్యులవాక్యము 


దేవమాంబ విని విధిగా తేటగదెల్పె 


185 


॥1అన్న। 


॥1అన్న। 


॥1అన్న। 


భక్తానంద తూడిదేవమాంబ (1960 ప్రాంతం) :- ఈ కవయిత్రి ములుగుజిల్లా 
పాపయ్యవల్లి వాస్తవ్యురాలు. శివనగర్‌లో భక్తానందాశ్రమం స్థాపించారు. ఈమె 
అచలమార్గంలో ఎందరో శిష్య ప్రశిష్యులను సంపాదించారు. వాడపల్లి ఆగదాసు శిష్యురాలు. 
ఈవా రచించిన ఎన్నో తత్వాలు “అచలగురువూజాత త్వగానావమృుతం” లో 


పొందుపరచబడ్డాయి. 


186 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


ఎంత చిత్రమైనది 
(తత్వం) 

ఎంత చిత్రమైనది యీ ఎరుక మాయల గ్యారడీ 
వింతె దీని అంతు తెలసితే గాంతమన్న లేనిదీ 
అరటి మొద్దు చందమున పొరలతో కూడున్నదీ 
పొరలు విప్పిన ఏమి లేకను మూలము లేకున్నదీ 
పిండమై బ్రహ్మాండమై జగయండబాయక యున్నదీ 
పొరలు యీ విశ్వమంత పిండములో నిండున్నదీ 
పంచరంగుల మధ్యమందున గాంచ రూపంబైనదీ 
సంచితాది కర్మలకును స్థానమై తాయున్నదీ 
గురుని ఎరుగని నరులకెల్ల గొప్పదైవంబైనదీ 
హరిహరా బ్రహ్మాదులకును తెలియతరమాయన్నదీ 
పంచభూతము పంచతత్వము గాంచి నేననియన్నది 
మంచి జ్ఞానులు చూడ నేను మాయమై పోతన్నదీ 
ఏడు మేడలపైన యెరుక ఏకమై తాయున్నది 
చూడు మీ గురు గోప్యమెరిగిన వారికే వశమైనదీ 
ధరనుకొలి పాకయందున దాసులకు వశమైనదీ 
మర్మమెరిగిన పోచమాంబ అంత బయలేనన్నదీ 


॥Dంతే॥ 


॥1Dంత॥ 


॥Dంతే॥ 


॥Dంతే॥ 


॥nDంత॥ 


॥Dంత॥ 


nDంతే॥ 


॥1Dంత॥ 


కొలిపాక పోచమాంబ (జననం:19830):- ఈ కవయిత్రి నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ 
మండలం కొలిపాక నివాసి. ఈమె అచల సంప్రదాయ మార్గాన్ని అనుసరించి కొన్ని తత్వాలు 


రచించింది. 


187 

ఓం నమశ్శివాయ 

(తత్వం) 

ఓం నమశ్శివాయయను మంత్రము ఒప్పదగినదే ఓ మనసా 
కానలేక ఈ మానవాధములు కల్లని పల్కిరే ఓ మనసా 1ఓం॥ 
జ్ఞానము గలవారలు ఈ మంత్రము ఘనమని యెన్నిరే ఓ మనసా 
ప్రాణపదంబగు శివపంచాక్షరి పఠనశాయవే ఓ మనసా ఓం 
బొమల మధ్యమున వెలిగెటి కళలను క్రమముతొనెరుగవే ఓ మనసా 
కమలభవుడు ఇంద్రాదిమౌనులును కడతేరినరట ఓ మనసా ॥ఓ0॥ 
తపనులు యోగులు పరమహంసలును జపవ్రతములు సల్పిరే మనసా 
చపలతలుడిగియు శ్రీగురువర్యుని చెంత జేరవే ఓ మనసా ఓం! 
ప్రథమగురుడు సిద్దేశ్వరుడనువారుపమచే బోధించిరె మనసా 
వ్యధలులేని ఆనందవార్థిలో సతతము గ్రుంకితి ఓ మనసా ఓం 
కారణరూపము దాల్దినవారలు భాగవతుల కృష్ణుడె ఓ మనసా 
నేరములెన్నక ధారుణిలో మన కోరికలీడేర్డునే ఓ మనసా దీం 
ద్వాదషోడశి దయమంత్రంబులు బోధపరచెనే ఓ మనసా 
లేదులేదు జన్మము లక్షణయని వాదము దొలగించిరె మనసా ఓం 


ఫీల్ధానా లక్ష్మణ దేశికేంద్రులు(1846-1914):- ఈ కవి సికింద్రాబాద్‌ బేగంపేట 
వాస్తవ్యులు. కరణం నరసింహరావు, రామమ్మలు ఇతని తల్లిదండ్రులు. భాగవతుల కృష్ణపభువు 
శిష్యులు. ఈయన బేగంపేటలో కృష్ణ పభుసమాధిమందిరం నిర్మించారు. సుబోధరత్నమాల, 
అచల తత్వశిరోమణిఅఖండమాల, సుజ్ఞానాతీతార్థతత్వఖండమాల ఇతని రచనలు. 


188 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


శ్రీగురునీ శరణుబేయుదమా 
(తత్వం) 

శ్రీగురునీ శరణుజేయుదమా వేగమే సేవ చేయుదమా 
బాగుగా పూజ సల్పుదమా అఘములన్‌ బారదోలుదమా nen 
తను మనో ధనములొసగుదమా ఘనంబౌబోధ జెందుదమా 
అనయ మీ యెరుకనొదులుదమా జనన మరణముల బాయుదమా nn 
తనువులు శాశ్వితముగావు ధనము మనవెంటరాను 
లేని యీ భ్రమల బడరాదుగాన గురుపాదమిడరాదు nen 
గురువర భారమీదయ్యా దురితముల్‌ బారదోలయ్యా 
పరునిగా దలచరాదయ్యా పరమనే పదవిదెలుపయ్యా శ్రీ! 
సరే నీకింక భయమేలా మరీనాపల్కు వినుబాలా 
యితరుల బోధ విననేలా వెరువక వినుము క్రమమూలా nn 
మొదట నీ కచలమెరిగింతు పిదప లేనెరుక చూపింతు 
తుదకు ఆ యెరుక విడిపింతు మదికి ముమ్మారునాటింతుక శ్రీ! 
కనుము ద్వాదశియే గలదనుచు వినుము షోడశియె లేదనుచు 
అనుము జగమంత మిధ్యనుచు చనుము నే నీవు లేననుచు nen 
అప్పా నీ వింటివీ బోధా చూపగ కంటివాలేదా మెప్పుగా 
నాటెనా లేదా తప్పితే మళ్ళీ వినుబోధా nn 
సౌరమౌ దీక్షితీయమురా భారములేదు చూడుమురా 
తరువ పరిపూర్ణ వేదమురా మరువకే మాట నమ్మకురా nen 
అంతటా నిండియున్నదిరా వింతలులేవు చూడుమురా 
చింతలుమాని కనుగొనరా అంతపరిపూర్ణమిదిగనరా nen 
ధరలో శివరామదీక్షితులు మరియు శ్రీకృష్ణదేశికులు 
హరులు పీల్టానలక్ష్మణులు విరివిగా దెలిపిరీ ఘనులు 1శ్రీ॥ 
శంకలుబాపె వినుమన్నా వెంకటేశ్వరులగనరన్నా 
యింక భయమేమి హనుమన్నా అంకెనపల్లి స్వామన్న nn 


అంకెనపల్లి హనుమద్దాసు(1890 ప్రాంతం):- ఈ కవి నారాయణపేట జిల్లా 
మఖ్లల్‌ దగ్గరున్న అంకెనపల్లి వాస్తవ్యులు. వీరు సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత శిష్యుడు. 
ఈ హనుమద్దాసు అచలమార్గంలో ఎన్నో కీర్తనలు రచించారు. 


189 
ప్రేమ సుధాధామా 
(కీర్తన) 
ప్రేమ సుధాధామా రఘు రామ రావదేమిరా 
శ్రీమహనీయ గుణాకర చేరి పల్మవేమిరా 
నీమృదు పదముల గొలువగ నీదయ రాదేమిరా ॥ప్రేమ॥ 
పాలకడలియలల నీప్రణయ నాట్యమేగదా 
జలధి గామినుల నీవాత్సల్యలహరులేగదా 
మలయానిలమున నీప్రేమప్రవాహమేగదా ॥ప్రేమ॥ 
నవకుసుమములను నీయానంద సురభులేగదా 
నక్షత్రములను నీనయనముల తళ్ళులే గదా 
మేఘ మాలికలలో నీమేని మెటుగులేకదా ॥ప్రేమ॥ 
సుధాకరుని మోమున నీమధుర లాస్యమేగదా 
సుకవి సూక్తి సుధలో నీమధుర హాస్యమేగదా 
పిక శుకాలిరవళిలో నీ ప్రేమానునాదమేగదా 
ప్రకృతియంత నీదు ప్రేమపరిణామంబేగదా ॥ప్రేమ॥ 


మామిడిపల్లి సాంబకవి(1917-1988):- ఈ కవి స్వస్థలం రాజన్నసిరిసిల్లాజిల్లా 
వేములవాడ. సత్యమ్మ, మృత్యుంజయ శర్మ ఇతని తల్లిదండ్రులు. నాటకాలు, సంగీత, 
సాహిత్యాలపై అపారజ్ఞానం ఉన్న సాంబకవి “మధుర రుంకారము పేరుతో కీర్తనలు 
రచించారు. బాలకాంద, సుందరకాంద (ద్విపద) లోభసంహారము (అధిక్షేపపద్యకావ్యం) 
మొదలగునవి సాంబకవి అముద్రితరచనలు. 


100 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


గురునకు మంగళమనరమ్మా 


(మంగళహారతి- కీర్తన) 
గురునకు మంగళమనరమ్మా సద్గురుమూర్తిని గనుగొనరమ్మా 
తరణులార యితనికి భక్తితో మురయుచు మొక్కిన మోక్షము చేకురు  ॥గురు॥ 
క్షర పురుషుండన రాదమ్మా అక్షర పురుషుండన గాదమ్మా 


క్షర పురుషాక్షర పురుషుల కావలి పురుషోత్తముడన బరిగిన మాయీ ॥గురు॥ 
క్షేత్రజుండన రాదమ్మా యీ క్షేత్రమతండనగాదమ్మా 

క్షేత్రజ్ఞునితత్‌ క్షేత్రంబునయే మాత్రము దగులక పాత్రుడైన యీ ॥గురు॥ 
స్మరణ రూపుడన రాదమ్మా విస్మరణ రూపడనగాదమ్మా 

స్మరణ లేక విస్మరణగాక తత్మరణ విస్మరణ లెరుకలేని యీ ॥గురు॥ 
దేహేయనుటకనరాదమ్మా యీ దేహమతుండన గాదమ్మా 

అహంభావన కంటుసొంటులకు దేహీదేహముల తెరువుబోనియీ ॥గురు॥ 
పిండరూపుడనరాదమ్మా బ్రహ్మాండరూపుడనగాదమ్మా పిండాండ 

బ్రహ్మాండ భాండముల నిండియుండి యివి రెండుగాని యీ ॥గురు॥ 
జ్ఞానియనుటకనరాదమ్మా అజ్ఞానియనుట కదిలేదమ్మా జ్ఞానా 

జ్ఞానములోన నొక్కటియు తానుగాక శూన్యానికి మీరిన ॥గురు॥ 
యోగియనుట కనరాదమ్మా మరి భోగియనుటకనగాదమ్మా 

యోగిభోగి వుద్యోగములంటని భాగవతాన్వయ భవ కృష్ణుండనే ॥గురు॥ 
మేలుకీడులనరాదమ్మా యే మేలుకీడులదిగాదమ్మా 

కాలకూటమునకన్న మిక్కిలగు జాలమాంబ వెత క్షణములో బాపిన ॥గురు॥ 


గురునకు మంగళమనరమ్మా సద్గురుమూర్తిని కనుగొనరమ్మా 

తల్లావరఖ్యుల జాలమాంబ (1850ప్రాంతం):- ఈ కవయిత్రి హైద్రాబాద్‌ 
మహరాజ్‌గంజ్‌ వాస్తవ్యురాలు. భాగవతులకృష్ణదాసు శిష్యురాలు. బాలవితంతువు. కృష్ణదాసు 
తీవ్ర వైరాగ్యంతో అచలబోధలు చేస్తూ హైద్రాబాద్‌ చేరుకున్నప్పుడు ఈమె ఆయన వైరాగ్యానికి, 
జ్ఞానానికి, భక్తికి మెచ్చి తనను శిష్యురాలిగా చేర్చుకొమ్మన్నది. కృష్ణప్రభువు మీ తల్లిదండ్రుల 
అనుమతి తీసుకొమ్మని చెప్తే, వాళ్లు వచ్చి కృష్ణదాసును తమ ఇంట్లోనే ఉండమని ప్రార్థించారు. 
కొన్నాళ్లు దాసుగారు జాలమాంబ ఇంట్లోనే ఉన్నారు. ఆయన ప్రబోధాలను ఈమె తత్వాలుగా 
మలిచింది. 


డా వీ. భాన్సు రయోగి 


నమఃశివాయనవే 


(కీర్తన) 
నమఃశివాయనవే దేహము నమ్మరాదుగదవే 
బొమ్మలలోని యెమ్మికజూచి నమ్మికైనది గదవే 
శివపంచాక్షరి మంత్రములోను శివుడున్నాడనవే 
శివజీవైక్య సంధానము దెలసితె 
శివశివ శివశివ శివా శివాయని 
నళిన హిరణ్య గర్టములోను 
హరుడున్నాడనవే అదేనీవార శూకాగ్రంబనుచును 
హరహర హరహర హరా హరాయని 
అంగములోపల లింగరూపమై పొంగుచునున్నాడే అంగస్టానము 
జంగం బెరిగితె లింగ లింగ శివ లింగా లింగాయని | 
పంకజముఖీరొ పరాత్పరుడుండే శంకరుడున్నాడె చక్కనిగుహలో 
సాక్షి రూపమై దిక్కు దిక్కు నాల్దిక్కులజూ చుచు 
మనసులలోన మాయరూపమై మర్మము గలవాడే మనసే అతడని 
మర్మము దెలిసితె మహాదేవ మహదేవ మహదేవాయని 
కనుగొంటీనని కన్నులయందున ఘనుడున్నాడనవే కన్నుల జూచితె 
కీలకమంతయు ఘంటానాదము గణగణ మైయగ 
శైవమతము ఈలాగుయనుచు శేషమ్మ దెల్పెగదవె శరీరమందున్నా 
జాణను దెలసితె శంభోశంభో శివశంభోయని 
పరశురామ సీతారాములు యీ పద్దతి తెల్పెగదే బాగుగ 
వీటితో పని పమనుచును బయలులోన నిర్ణయలు జూడుమనె 


191 


॥నమః॥। 


॥నమః॥ 


॥నమః॥। 


॥నమః॥ 


॥నమః॥ 


॥నమః॥। 


॥నమః॥ 


॥నమః॥ 


॥నమః॥ 


పరశురాముల నీతారాములు(1782-1854):- ఈ కవి న్వన్ఫలం 
యర్రగొండపాలెం. ఈయన శేషమాంబకు అన్న కంబలూరి అప్పమంత్రి ప్రియశిష్యుడు. 
అచలమార్గంలో గొవ్ప సేవచేనినవారు. తొలితరం ఆచల నిద్ధాంత కర్తల్లో 
సీత్రారాములుగారొకరు. ఈ కవి రచించిన తత్వాలను తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లోని 
అచలభక్తులు గొప్పగా పాడుకుంటారు. ఈ పరశురామ సీతారాములు, పరశురామ 
నరసింహయోగి, పరశురామసూరయ్య ముగ్గురు అన్నదమ్ములు కాగా వారికి శేషమాంబ, 
నాగమాంబలు తోబుట్టువులు. భాగవతుల కృష్ణదాసు, శేషమాంబలు పరశురామసీతారాముల 
శిష్యులు. సీతారాముల భార్య బుచ్చివెంకమ్మ. అచలమార్గ విస్తరణలో ఈ కుటుంబం 


పాత్ర గొప్పది. సీతారాములపై గురుభక్తితో శేషమాంబ రచించిన కీర్తన ఇక్కడ ఇవ్వబడింది. 


192 


మానవా నీకెంత జెప్పిన 


(తత్వం- ఆటతాళం) 
మానవా నీకెంత జెప్పిన మానకున్నవు జీవమా 
లోనవెదకి చూడునీవూ శానవైయ్యితెనే జీవమా 
వచ్చిపొయ్యేటి బాట దెలియవూ హెచ్చులెందుకే జీవమా 
యిచ్చతో శ్రీరామనామము నచ్చి చదువలే జీవమా 
సృష్టిలోపల అష్టమదములు నష్టపరచవె జీవమా 
దృష్టినిలపి చూడగా నా యిష్టదైవమే జీవమా 
ఖండ ఖండములుండి పోయేటి మొండి యెరుకకె జీవమా 
అండపిండ బ్రహ్మాండమంతట నిండిన ద్వాదశి జీవమా 
సతియుసుతులు ముందు గతులనె కథలు మానవే జీవమా 
వ్యథలుమాన్నెటి గురునినోట మతియు మరువకెజీవమా 
యిలను మన్నాపుర ముకుందయ్య కలను బాపెనె జీవమా 


చాలగాను బాలదాసుకు మేలు కొల్పెనె జీవమా 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥మాన॥ 

॥మాన।॥ 

॥వచ్చి॥ 
లు 


॥మాన।॥ 


॥మాన॥ 
॥ఖిండ॥ 
॥మాన॥ 

॥సతి॥ 


॥మాన॥ 


॥మాన॥ 


భ్రమరహితానంద బాలదాసు:- ఈ కవి నారాయణపేట జిల్లా మద్దూర్‌ మండలం 
మన్నపురం వాస్తవ్యులు. నీలమ్మ, చంద్రయ్యలు వీరి తల్లిదండ్రులు. ఇతను ప్రాథమిక 
విద్యను మాత్రమే పూర్తిచేసినా, తిర్మలాపురం సత్యానంద ముకుందయ్యగారి శిష్యుడై 
అచలమార్గంలో వయంనిన్తున్నాడు. “న్వయంబూశ్రీకడవ రాయస్వావిచరిత్ర, 
మృదుమధురకీర్తనలు, బోధామృతతత్వాలు” పేరున ఒక గ్రంథాన్ని 2016 లో ముద్రించారు. 


ఇందులో 31 తత్వాలకు తాళసూచన ఉంది. 


డా వీ. భాన్సు రయోగి 


సాధువంటే ఎవరురా 


(తత్వం) 
సాధువంటే ఎవరురా సాధించినోడే యోగిరా 
సాధుమర్మము కన్నవారికి జనన మరణము లేదురా 
మిద్దెలెన్నీ మేడలున్నా ఏమి ఫలము నీకురా 
అద్దె ఇల్లని తెలిసిపోతె కొద్దిలో భ్రమతొలుగురా 
ఎండమావుల భ్రాంతి ఇందూ మునిగియుండా బోకురా 
ఉండచూచీ బయలులో నువ్వెపుడు లేవని తెలియురా 
దారు పురుషుడు అంటే ఏమిటి దారువంటే కట్టెరా 
దారు లేదూ కట్టెలేదూ దారుభ్రాంతిని విడువరా 
మేడ ఏడంతస్తులాపై వెలుగుచున్నది జ్యోతిరా 
వేడుకతొ దానవలకంటే జననమరణము లేదురా 
ధరణి తిరుమలపురము నందు వెలసెనరసింహార్యులు 


కరుణతో ఈ బాలమాంబకు పరమపదవిని చూపెరా 


193 


॥సాధు॥ 


॥సాధు॥ 


॥సాధు॥ 


॥సాధు॥ 


॥సాధుం॥ 


॥సాధు॥ 


నిజానందకుంట బాలమాంబ:- ఈ కవయిత్రి సిద్ధిపేట జిల్లా కొమరవెల్లి గ్రామస్థురాలు. 
ఈమె సదానంద మంతెన నర్బయార్యుల శిష్యురాలు. 2017లో “సదానంద నిజబాల 
బోధామృతం” పేరుతో బాలమాంబతత్వాలు ప్రచురించబడ్డాయి. దీనిని ప్రముఖ అచలగురువు 
భూమానంద నల్ల ఉపేంద్రాచార్యులు పరిష్కరణ చేసారు. గురుభక్తితో అచలమార్గంలో 


ఈమె తత్వాలు రాసింది. 


194 
నాగురుడు నన్నింక వేగిరమ్మనెనే 
(తత్వ కీర్తనలు) 
నాగురుడు నన్నింక వేగిరమ్మనెనే 
వేగిరమ్మనె రాజయోగి గమ్మనెనే ॥నాగు॥ 
ఐదు తత్వంబుల అంతూగనుమనెనే 
ఐదు ఐదుల ఇరువై ఐదు మేననెనే ॥నాగు॥ 
మూడునాల్లుల దాన్ని ముందు గనుమనెనే 
కని నాల్గునాల్లుల దాన్ని వదలుండుమనెనే ॥నాగు॥ 
నేను మేనులు గాని దాన్ని యెరిగుండుమనెనే 


యెరిగుంటే నీ జన్మ విడిపింతుననెనే ॥నాగు॥ 
దీక్షా బొందిన వారి దిక్కు నేననే 

కక్షాశాయక వార్ని రక్షింతు ననెనే ॥నాగు॥ 
ఆది అంత్యము గానిదదుగో చూడనెనే 

మస్తకంబున హస్తమిడి ననుమటుమాయముజేసినే ॥నాగు॥ 
సర్జఖాన్‌ పేటకు సరగున రమ్మనెనే 

సంతసంబును బాపి సవరింతుననేనే ॥నాగు॥ 
కూర్చుండి వేగ కూర్మయ్యా వినుమనెనే 

సిద్ధాగురుని కృప సిద్ధించుననెనే ॥నాగు॥ 


నిత్యానంద కూర్మయాచార్యులు (1910-1990):- ఈ కవి మహబూబ్‌నగర్‌ 
జిల్లా హన్వాడ మండలం బుద్ధారం గ్రామస్తులు. వీరు సర్జఖాన్‌ పేట కస్ససిద్ధప్ప శిష్యుడు. 
“అచలగురుమార్గము” (2000) పేరున వచ్చిన సంకలనంలో వీరి 6 తత్వాలు, 1 
మంగళహారతి ఉన్నవి. 


195 
అందని పదవని 
(కీర్తన-ఆసావేరి-ఆది) 
అందని పదవని సందేహమెందుకు 
ముందర నున్నది ముదమునగనర ॥అంద॥ 
యెందరెన్నన్నను అందరి కనువై 
సుందరముగ పూర్ణచందురునీ బోలు ॥అంద॥ 
ఎటుక మటుపులను యెడమేమియు లేక 
వర సద్దురువరు తిరముగనుండగ ॥అంద॥ 
తత్వ సమితి యగు యెటుకను విడచిన 
“తత్వమసి” నే పలుకే తరగెను గురునిలో ॥అంద॥ 
కనుమూసి తెరచిన 'కణికి భేదము లేక 
“కను' వారలందరి కనువయ్యియున్నదీ ॥అంద॥ 
రాకపోకలులేక యేకమై నిలుచున్న 
శ్రీ కరుకరుణచే నీకైన తెలియుర ॥అంద॥ 
ధరణి కొమ్మూరు పురమున వెలసియు 
గురు కృష్ణుడు మన సరసనయుండ ॥1అంద॥ 
బెన్నూరు పురవాసుడిల తులసిదాసుడు 
కన్నారు యనినీవు కలతజెందాగ బోకు ॥అంద॥ 


తులసీదాసు (జననం: 14 మే 1965):- ఈ కవి వికారాబాద్‌జిల్లా యాలాల్‌ 
మండలం బెన్నూరు గ్రామస్తుడు. నిత్యానంద కృష్ణయార్యుల శిష్యులు. “అచలమార్గ్లము” 
(2000) పేరుతో తులసీదాసు తత్వాలు (ప్రచురించబడ్డాయి. ఇందులో అచల తత్వాలు, 
లాలి జోల పాటలు, మంగళహారతులు ఉన్నాయి. రాగ, తాళ, సూచనలతో సలక్షణంగా 
ఈ తత్వాలున్నాయి. 


196 

అంతట నిండిన 

(తత్వం) 

అంతట నిండిన పరిపూర్ణముగని సంతసమందవె వోమనసా 
చింతలేని గురుబోధలునొందిన అంతట బయలే వోమనసా ॥అంత॥ 
అంతయింతని దెలుపరానిది అంతములేనిది ఓ మనసా 
చెంతనుండి గురుసేవలుజేసిన అంతుదెలియునూ వోమనసా ॥అంత।। 
పుట్టుగిట్టులు లేకను నిరతము బయలైయున్నది వోమనసా 
పుట్టిగిట్టెటి యరుక బయలుగన పుట్టిమునుంగును వోమనసా ॥అంత॥ 
సకల దేశముల సర్వకాలముల సకలవస్తువుల వోమనసా 
సకలమునందున సర్వము నిండి బయలైయున్నది వోమనసా ॥అంత॥ 
చూపులకందగరాని పదంబది రూపములేనిది వోమనసా 
చూపురూపులు లేకను నిరతము ప్రాపైయున్నది వో మనసా ॥అంత॥ 
యోగుల భోగుల కందరాకను ఆగమతీతము వోమనసా 
యోగము బోగమురహితముజేసిన త్యాగులకందును ఓ మనసా 1అంత।॥ 
ఎరుక మరుపులు లేకను ఎప్పుడు ఏకమై యున్నది వోమనసా 
ఎరుక మరుపులా ఎరుగే తెలివిని రహితము జేయర వోమనసా ॥అంత॥ 
రాకడపోకడ లేకను ఎప్పుడు ఏకమైయున్నది వోమనసా 
రాకడపోకడ గలిగిన యెరుకను పీచమడంచుము వోమనసా ॥అంత॥ 
తారక సాంఖ్యమన స్మభావము దారిదెలియుము వో మనసా 
మీరిసద్దురు పూర్ణబోధయా పరముదెలియుమూ వోమనసా ॥అంత॥ 
ద్వాదశి షోడశి దయమంత్రంబుల పాదు దెలియుమూ వోమనసా 
సాధన యెరిగిన బోధగురువులా చెంతను జేరవే వోమనసా ॥అంత॥ 
రామచంద్రుడీ అచలబోధను రయమున జాపెను వోమనసా 
దామోదరుడీ విధముగ దెలిపెను భూమానందుడై ఓ మనసా ॥అంత॥ 


భూమానందగుత్తికొండ దామోదరరెడ్డి: - ఈ కవి సూర్యాపేటజిల్లా పెన్‌పహాడ్‌ 
మండలం పొట్లపహాడ్‌ గ్రామనివాసి. వీరిగురువు నిత్యానందసం కోజురామచంద్రాచార్యులు. 
పరిపూర్ణబోధామృతం (2006)పేరుతో దామోదరరెడ్డి రచించిన తత్వాలు ప్రచురింపబడ్డాయి. 
లోతైన అచలతత్వం ఇతని తత్వాల్లో ఉంది. గతంలో ఇతను “శ్రీమదచలగురుపీఠ 
రాజయోగాశ్రమసేవాసమాఖ్య” రాష్ట్ర అధ్యక్షులుగా గూడా పనిచేసారు. 


డా వీ. భాన్సు రయోగి 


ఎంతో వింతయనెన్‌ 


(కీర్తన) 
ఎంతో వింతయనెన్‌ నా మనసెంతో వింతయయెన్‌ 
స్వాంతమందు నా స్వామిగలండని 
సంతతంబు గురుండంత వచించెన్‌ 
అండపిండ బ్రహ్మాండములన్నియు 
నిండియున్నదీ నిజదేహంబును 
భానుచంద్రులను బరగెడునాడుల 
స్టానమధ్యమ స్టానముగాంచిన 
కామ క్రోధ వికారములణంచిన 
సామీప్యమునను సాదృశ్యముగను 
కాదనవలదీ కర్మకాండముల 
బాధజనక గురుబోధనెరింగిన 
ఎంచగరాదీ ఏలేశ్వరమును పంచిచూడవలె 
పంచవింశతిని ఇంతకంతకూ ఇది 
మేలనుచు మంతనంబునను 
మరిగిసుఖింపగ ఆత్మానందంబది 
పరిపూర్ణం నిత్యానందం నిజమనుకుందం 
గగనాతీతం కరుణోపేతం 
గుణశ్రీ నాయకుకోరిను తింతం 
ధరణిని రంగ కృష్ణ దాసాదరణం 
సురనరమౌనీశ్వర జనతరణం 


197 


॥ఎంతో॥ 


॥ఎంతో॥ 


॥ఎంతో॥ 


॥ఎంతో॥ 


మరింగంటి రంగకృష్ణమాచార్యులు (1908-1987):- ఈ కవి నాగర్‌కర్నూల్‌ 
జిల్లా ఎల్లమ్మ రంగాపురం వాస్తవ్యులు. వీరి తండ్రి మరింగంటి జగన్నాథాచార్యులు. 
రంగకృష్ణమాచార్యులు మొత్తం 6 కృతులను రచించారు. అవి శ్రీయాదగిరి లక్ష్మీనృసింహ 
స్తోోతరత్నమాల, కృష్ణలీలాతరంగిణి (నాటకం), మదనవిజయుం (వారికడి), 
సౌగంధికాసంగ్రహం (యక్షగానం), పాశుపతాస్తము(యక్షగానం) భజనరత్నావళి (కీర్తనలు). 
అయితే 6 కృతుల్లో ఒక్కపుస్తకం కూడా ముద్రింపబడలేదు. భజనరత్నావళిలో 66 కీర్తనలు, 
కీర్తన చివర ఓ పద్యం చెప్పాడు. కృతిప్రారంభంలో గాంధీ, భారతమాతలపై జాతీయభావంతో 
కీర్తనలు చెప్పి, దేశభక్తి, దైవభక్తిని సమన్వయం చేసాడు. డాక్టర్‌ శ్రీరంగాచార్య, జి. యాదగిరి 


వీరిని గురించి పరిశోధనావ్యాసాలు రచించారు. 


198 
నవనీతచోర మాధవ 


(కీర్తన -శుద్ధసావేరి -ఆదితాళం) 
నవనీతచోర మాధవ మంజుహార యాదవవీర 
నందకిశోర భవమృత్యుబాధ దుర్ధవదుఃణఖమొందకుండ 
భవదభిదాస్యశుభాతి విభూతిని భజనశాయవే ॥నవ।॥ 
ఎంతని వేడుకొందు నిన్ను నీచెంతచేరనీయవేమందు 
సంతతమును మతిమంతులు నినుమదినెంతురు 1నవ॥ 
కరుణావంతుడనుచు నత్యంత దయానిధికంతుజనక 
నిన్నుఎంత నుతింతు నావంతలేదుదయ పంతమేల 
భూకాంత నన్ను నీచెంత జేర్చుమద్యాంతరహిత 
చింతింతు నిన్ను వేదాంతు నిదాంతు ననంతు 
సుశాంతు సుదంతావరుని హృదంతరమందున ॥నవ॥ 
నీరజనాభనిన్నూ శరణనికోరితి బ్రోవునన్నూ 
నారదాదిముని సురులు శరణనిజేరిమిమ్ము 
కడతేరిరి భవభర నీరదివని విని చేరితిని 
నిస్సారమయిన సంసారములో నను కారియబెట్టక 
కూరిమిమీరగ సారసుఖంబగు భూరిదాస్యసంసారమందె 


మది దూరిచి నతమందార యపార కృపారసపూర 
పటీర తుషార శతార సుతార కీర్తివిస్తార బ్రోవునను 1నవ॥ 


పుండరీక నిభనేత్ర పాపాఖండల తాసమదాత్ర పుండరీక 
వరదాండజేన మణిమండన కాంతిపిచండిల దిగ్వేదండ 


199 


తుండదోర్టండ శంభుకోదండ ఖండనాఖండలనుత బ్రహ్మాండ 

తుండ విధుమండల వదనోద్దండశౌర్యవేదండ వైరిహర 

కుండల మండిత గండ యుగాండజ కాండోత్కండితభండన 

మండల చండబాణ భుజదండకాండ హరి ॥నవ॥ 
కుందసార్దేందునఖా కేశవ నందసుతేందుధరసఖా 

మందబుద్ధి నిహమందుమీద పరమందు నిన్ను 

శరణొందకున్న ముదమొందనేని భవబ్బంద 

రోగమునకెందు లేదుమందు ఎంచి గోవింద నిన్ను 

శరణొందితి పటుగతినిందునందు సుఖమొందజేయు ॥నవ॥ 
ధృతమందర కురుమతి మందిర తిరుమల 

నందకధర రణానంద చికుర వరబృంద 

ద్యుతిపురినిందిత నీలమిళింద కళిందజ 


నందిత నందపురందర నందన 


కందశరీర ముకుంద సనందన వందిత ॥నవ।॥ 


ముక్కర తిరుమలరాయుడు (1840 ప్రాంతం):- ఈ కవి స్వస్థలం ఆత్మకూరు దగ్గరున్న 
దుప్పల్లి గ్రామం. ఈయన ఆత్మకూరు పాలకుడైన సీతారాం భూపాల్‌ను ఎత్తిదించాడు. వీరి 
సంకీర్తనలు కురుమతి తిరుమల రాయుని కీర్తనలు పేరుతో సీతారాం భూపాల్‌ కాలంలో ఓ 
సారి, రాణిభాగ్యలక్ష్మీదేవి కాలంలో 1964లో మరోసారి ముద్రింపబడ్డాయి. ఇందులో 
తిరుమలరాయుని 27 కీర్తనలు ఉన్నాయి. కురుమూర్తి శ్రీనివాస జలక్రీడలు అనే యక్షగానం 
ఈ కవి మరో రచన. సంస్కృతం, తెలుగులో పాండిత్యం కలిగి భాషా ఛందస్సులపై మంచి 
పట్టు కలిగినకవి. తెలంగాణలో వచ్చిన సంకీర్తనల్లో సలక్షణ కీర్తనలు రాసిన వాళ్ళలో 
అగ్రస్థానంలో ఉంటాడు. తిరుమలరాయుడు పరకాలయతీంద్రులకు శిష్యుడు. కురుమూర్తి 


భజనకిర్తనల్లో అగ్రగణ్యుదైన ఈ కవి సంగీత, సాహిత్యాలను సమకూర్చి కీర్తనా రచన చేసాడు. 


200 


(తత్వం) 


దాగిళ్ళు మూగిళ్ళు మూస్తరమ్మన్నడే గురుడు 
దొంగవస్తే దొరికించుకొమ్మన్నడే గురుడు 

దాగిళ్లో మూగిళ్లో దండవారి కోవెల్లో 

పిల్లివస్తే ఎలుక భద్రమని తెలుపుతున్నాడమ్మ గురుడు 
అండపిండ బ్రహ్మాండములోపల కను 
రెప్పలదరకుండ కనిపెట్టి పట్టుకునేదా 
మూడవవానిని ముట్టుకుని నాల్గవవాని నదుముకొని 
అయిదవవానిని అంటుకొని ఆరవవానిని 

ఆదరించి పడవవానిని పట్టుమనె దాగిళ్లో 

కన్నులు వీనులు మూసి గాలిరాకపోకచూసి 
చింతలేక పట్టుమనె చిన్మయబ్రహ్మమునీలో 
వాసిగాను తెల్కపల్లి జీవబ్రహ్మ కుమారుడు 


వీరశేఖరాచారికి నేర్పిన ఆటలున్నవి 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥దాగి॥ 
॥దాగి॥ 


॥దాగి॥ 


॥దాగి॥ 
॥దాగి॥ 


॥దాగి॥ 


తెల్కపల్లి వీరశేఖరాచారి:- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా తెల్కపల్లి వాస్తవ్యులు. జీవబ్రహ్మ 
ఆచారి కుమారుడు. “దాగిళ్ళు మూగిళ్ళు” అనే ప్రసిద్ధ చాటుతత్త్వం రచించాడు. పిల్లలు 


ఆడుకునే ఆటలో తత్వాన్ని ప్రబోధించాడు. 


డా వీ. భాన్సు రయోగి 


గురుదేవారావా... 
(తత్వం) 


గురుదేవా రావా మొర వినలేవా 
కరుణించి మమ్ము కాపాడరావా 

మీ చరణ కమలంబు మదిలోననెపుడు 
మరువక యుంటిమి ఓ మహనీయా 
మీకన్నా మిన్నా మాకెవరు లేరు 
దయజూపి రక్షించరావ ఓ దేవా 
తల్లితండ్రివి నీవే దైవంబు నీవే 
సకలంబు నీవే ఓ సర్వేషా 

ఏ దరిగానక మీ దరిజేరితి 

ఏ తీరుబ్రోచేదవో ఓ గురుదేవా 

మీ దయ ప్రాప్తంబు నా జన్మబంధంబు 
కడదొలిగి పోదా ఓ పరమానందా 
మూలములేనట్టి ఈ మాయను విడిపించి 


బయలును జూపించి భవమును దొలగించ 
ముప్పారములోనమమ్ము ముదమున బ్రోచినాదేవా 
శ్రీ సామవెంకన్నార్య ఓ సద్గురురావా 


ఈడుపు వెంకన్నకు యిడుములనెడబాపి 
కడతేర్షియుంటిరి ఓ కరుణాసాగరా 


201 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


ఈడుప వెంకన్న: - ఈ కవి మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం చెట్లముప్పారం 


వాస్తవ్యులు. సామ వెంకన్న శిష్యుడు. అచలమార్గంలో తత్వాలు రచించాడు. 


202 
దేశికూని నమ్మితే 


(తత్వం) 
దేశికూని నమ్మితే మరు జన్మలేదు మనసా 
ఆశపాశ మోహబభ్రాంతి పాశగాల మనసా దేశి 
లేని మనము లేక కలిగిలేక లేము మనసా 
లేని స్వ్పప్నాజాలవిధము మేలుకొనవే మనసా ॥దేశి॥ 


గొడ్డురాలు కొడుకు చన్నుపాలు త్రాగెనె మనసా 


యెండమావుల ధారుపురుషుడు నీరు త్రాగున మనసా ॥దేశి॥ 
వట్టి మేను వట్టి నేను గట్టిమనమా మనసా 
బట్టబయలె బ్రహ్మామాని గట్టి నమ్ముకో మనసా 1దేశి॥ 


సాధుమోముల కృష్ణ గురునీ బోధనమ్ముకో మనసా 


సిదరాముని నాల్లుమేనుల రద్దిమానెను మానసా ॥దేశి॥ 


న] ౧ 


కస్ససిద్ధప్ప(1910 ప్రాంతం): - ఈ కవి నారాయణపేట్‌జిల్లా సర్జభాన్‌పేట వాస్తవ్యులు. 
మోముల కృష్ణమాచార్యుల శిష్యులు. అచలమార్గంలో ఎందరో శిష్యప్రశిష్యులను తయారు 
చేసాడు. సిద్ధప్ప అచలసిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని కొన్ని తత్వాలు రచించాడు. 


203 

యందుకు సాధన శాస్తంబులు 

(తత్వం) 

యెందుకు సాధన శాస్తంబులు మీకందున భ్రాంతి పోదండీ 
సందేహంబులు చాల గల్లును చెప్పిన మీరు వినరండీ ॥౦ెందు॥ 
మత అభిమానము చేతను యెప్పుడు మాయ గురువులను నమ్మకండీ 
సతతము ఖర్మజ్ఞానంబులను సాధించితే శాంతేనండీ ॥యెందు॥ 
విపరీత బోధలు వితండ వాదములపచారంబులు విడవండీ 
కపటాత్ములుయై కాలము గడపితె కడతేరుట దుస్తరమండీ ॥యెందు॥ 
దురహంకారము విడచి పెద్దలకు పరిచర్యలు మరి చేయండీ 
పరిపూర్ణచల బోధను యెరిగి పావనులయ్యూ యుండండీ ॥యెందు॥ 
వినయ విధేయత భయభక్తులను విడచితె కష్టము గలుగండీ 
అనుమానంబె పెనుభూతంబై హతో హతము మిము జేసునండీ ॥యెందు॥ 
వద్దికతోను పెద్దల సుద్దులు వోపికతోను వినరండీ 
గద్దరి తనమున వినకెదరించితె గందురు నరకము ముందండీ ॥యెందు॥ 
కాదని యౌనని వాదించుట మీ ఖర్మము యింతే యనుకొండి 
వాద భేదముల చేత యెప్పుడు యమబాధలు తప్పవు మీకండీ ॥యెందు॥ 


నిత్యా నిత్యములెరుగని చదువులు నిష్టలు మాకు యాలండీ 


204 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


సత్యంబైన బయలును యెరిగి అసత్య మెరుకను విడవండీ ॥యెందు॥ 
తన గొప్పెంచరు యనుచు పెద్దలతో తర్మించుటకది తగదండీ 

ఘనము నీచమని యెంచెటి దుష్ట జనులకు అంతే గతియండీ ॥యెందు॥ 
మనసే కారణమన్నిటికిని యీ మర్మము దెలసిన మీరండీ 

మనసు కలవక మాటలాడితె మర్యాదుండదు తెలియండీ ॥యెందు॥ 
నిరతము ఫీల్భాన లక్ష్మణ ప్రభు నీతి వాక్యములు యివియండీ 

స్థిరముగ నెరిగిన వారికి మనసు పరిపరి విధముల బోదండీ ॥యెందు॥ 
వాసిగ వెంకటేశ్వర యోగి వ్రాసిన తత్వమిదియండీ 


భాసురముగ అహంభావన విడిచెతేభ్రాంతియు దొలగి పోదండీ ॥యెందు॥ 


సచ్చిదానంద పగదాలవెంకటేశ్వర అవధూత (1870 తర్వాత):- ఈ కవి 
తెలంగాణలో ఎక్కడ జన్మించాడో తెలియదు. కానీ ఆనాటి అచలగురువులైన ఫీల్ధాన 
లక్ష్మణ ప్రభు, శంకరప్రభువుల దగ్గర దీక్షను పొందాడు. సైన్యంలో పనిచేసివచ్చి వైరాగ్యంతో 
ఫీల్ధాన గురువుల వద్దకు చేరగా మొదట ఇతనికి దీక్షనివ్వడానికి నిరాకరించారట. ఆ 
తర్వాత మళ్ళీ కలిస్తే ఫీల్ధాన గురువులితనికి దీక్షనిచ్చి మళ్లీ మాకు కనిపించవద్దని ఆజ్ఞాపిస్తే 
ఆయన అవధూతగామారి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొన్నాళ్లు సంచరించి, ఆ తర్వాత 
ఆంధ్రప్రాంతంలో అచలమార్గాన్ని విసృతంగా ప్రచారం చేసారు. ఇప్పుడున్న అచల గురుపీఠాల్లో 
ఇతని మార్గంలో వచ్చినవారే 70% కు పైగా ఉన్నారని చెబుతారు. ఇపుడు అన్ని కులాలవారు 
అచలంలో పెట్టుకుంటున్న బిరుదులు, సాంఖ్యపటాలు, బోధాధికార ప్రమాణపత్రాలు ఇతని 
కాలంలో వచ్చినవే. ఆంధ్ర అంతటా తిరిగి గొప్ప పండితులను శిష్యులుగా చేర్చుకొని, 
తెలంగాణలో కూడా అనేకమందిని అచలమార్గంలో గురువులను చేర్చుకొన్న మహనీయుడు 
ఈ అవధూత. ఇతని గురుపరంపర చాలా పెద్దది. 


డా వీ. భాన్సు రయోగి 


205 


తెల్లారిపోతుంది 
(కీర్తన) 

తెల్లారిపోతుంది హరిదాస 
నీవు బయలెల్లి పోవాలి హరిదాస 
చెట్టు మీదున్నట్టి కాకులు కొంగలు 
నీకంటె ముందుగా నిదుర లేసినాయి 
ఏటికడ్డంబడి ఎగిరి పోతున్నాయి 
గూటిలో నీవింక హరిదాస 
గురక పెడితె ఎట్ల హరిదాస ॥తెల్లారి॥ 
కంటిలో చీకటి హరిదాస 
ఏ కాంతితో పోలేదా హరిదాస 
మనసులోని చింత హరిదాస 
మతి మరుపుతో పోలేదా హరిదాస 
చింతలు చీకట్లు హరిదాస 
నీ చిరుతలకు దరవులే హరిదాస ॥తెల్లారి॥ 
కళ్ళములో రైతు హరిదాస 
కట్టినాడట కుప్ప హరిదాస 
పెట్టితే భిక్షమే హరిదాస 
తిట్టితే మోక్షమే హరిదాస 
భిక్షము మోక్షము హరిదాస 
నిర్లక్ష్యము కిందివే హరిదాస ॥తెల్లారి॥ 
మూట ఎందుకు వెంట హరిదాస 
దాంట్ల మురికి గూడుతదంట హరిదాస 
మోసుకొచ్చిందెంత హరిదాస 
నీవు తీసుకెళ్ళేదెంత హరిదాస 
సూసుకుంటే వింత హరిదాస 
శూన్యమే నీ బొంత హరిదాస ॥తెల్లారి॥ 
పాములు పుట్టలు హరిదాస 
పగదారులు కావు హరిదాస 
చెట్లు చెలిమలు నీకు హరిదాస 


206 

చెలికాళ్ళు కాపుర హరిదాస 

వచ్చిపోయేటప్పుడు హరిదాస 

అని వద్దన్నా ఎదురొస్తాయి హరిదాస ॥తెల్లారి॥ 

తోవ దొరికిందని హరిదాస 

నీవు తావినొందవోకు హరిదాస 

నడక మానకుండా హరిదాస 

కడకు తీరమని చేరిన హరిదాస 

ఆ తీర మంచునకూడ హరిదాస 

దారి నోరు తెరిసే వుంది హరిదాస ॥తెల్లారి॥ 

పండు దొరకంగానే హరిదాస 

నీవు పండుగనుకోకురా హరిదాస 

ఆకలి కాకుంటే హరిదాస 

దాని పాకమెరిగెదవు హరిదాస 

ఆకలయిందంటే హరిదాస 

ఆకులలములే నీకు రుచి హరిదాస ॥తెల్లారి॥ 

నీలి ఆకాశాన హరిదాస 

గాలి సొగసుల మధ్య హరిదాస 

ఆశలింధ్ర ధనస్సు హరిదాస 

నీవు చూసి మురిసి పోకు హరిదాస 

ఆరేటి నీరెండకు హరిదాస 

అది అంతమైపోతది హరిదాస ॥తెల్లారి॥ 
గోరటి వెంకన్న (జననం: 4-4-1964):- ఈ కవి నాగర్‌కర్నూల్‌ జిల్లా తెల్మపల్లి 
మండలం గౌరారం వాస్తవ్యులు. ఈరమ్మ, గోరటి నర్సింహులు వీరి తల్లిదండ్రులు. వెంకన్న 
ఇపుడు తెలుగునేలను తన కవిత్వంతో పునీతం చేస్తున్నారు. ఇపుడు వాగ్గేయకారుడు ఎవరూ 
అంటే తానే అన్నంతగా పరచుకున్నాడు. హఠయోగి చెన్నదాసు ప్రభావంతో వీరి తండ్రి 
గారు నర్సింహ, మేనమామ వీరదాసులు గొప్ప ఆధ్యాత్మపరులయ్యారు. అలా వెంకన్న 
కూడా తన పాటకు అంతర్గతంగా ఆధ్యాత్మభావాన్ని ఆధారం చేసుకున్నాడు. పల్లెను పాటలోకి 
వొంపిన మనతరం వాగ్గేయకారుడు. ఏకునాదంమోత, రేలపూతలు, అలసెంద్రవంక... 


పేర్లతో వెంకన్న గేయాల సంచికలు, అనేక క్యాసెట్లు విడుదలయ్యాయి. 


207 
చాయ త్రాగరా చిన్న 
(తత్వం) 
చాయ త్రాగరా చిన్న చాయ తాగరా 
మాయ ఎరుకను బాపే చాయ త్రాగరా ॥చాయ॥ 
చక్కని గురు బోధనేతి చెక్కర్లేసితి 
మక్కువగా మరుపనేటి పత్తి గల్పితీ 
ఎక్కువ త్రాగర చిన్న తక్కువౌను రాక పోక 
చిక్కదు ఈ తరుణ మింక దక్కదు గురుబోధ ॥చాయ॥ 
లీలగొచ్చె జన్మ కర్మ పాలుగలిపితి 
మూలము లేదనె గుర్తు నీళ్ళు గలిపితి 
మేలైన చాయవేస్తి కీలెరిగి త్రాగు చిన్న 
ఏలర ఆలస్యమింక ఎల్లరు దిని ద్రాగవచ్చు ॥చాయ॥ 
ఎన్ని చాయలు ద్రాగ పమున్నదీ 
పన్నూగ అచల చాయ మిన్నైనది 
అన్ని జన్మల బాపె వన్నే లేనిది చాయ 
మున్ను బుట్టవు నీవు వున్నప్పుడె ద్రాగు చాయ ॥చాయ॥ 
కలను మేల్కజేయు ఒక కప్పు ద్రాగితె 
చులకనగ జూడ కింక నీకు దొరికితె 
చలన మంత బోవుచూడు అచలంబె నిల్దుచూడు 
వెలనీవు గట్టలేవు ఫలమేమిర త్రాగకున్న ॥"చాయ॥ 
అష్టమదముల పొయ్యి అంట బెట్టితి 
కట్టె లిరువ దైదింటితో మంట బెట్టితి 
నిష్టనిల్పి త్రాగి చూడు కష్టమనక ఈ చాయ 


208 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


వ్యష్టి సమిష్టి యనె యింద్రియాల వడబోసితి ॥చాయ॥ 
ఈషణ వాసనలన్ని దీసి వేసెది 

కోశంబులైదింటిని కోసివేసేది 

రోసి యిహపరములన్ని దీసి వేసెటి చాయ 

జేసి గురుకు శుశ్రూషలు దీసికొని ఉపదేశము ॥చాయ॥ 
పరులు చేసిన చాయ బ్రహ్మ మన్నది 

పరిపూర్ణ గురుచాయలో అది లేనిది 

పరుగెత్తి ముందు త్రాగు పరిపూర్ణము జూపె చాయ 

ఎరుక మరుపుల రెంట్ని ఎగుర గొట్టె దీచాయ ॥చాయ॥ 
ఎంత వెదుక ఈ చాయ దొరక బోనిదీ 

ఇంత ధర తక్కువ కింకెవ్వరు బోయ లేనిది 

మంతనమున తను ధనములు మనసు నిచ్చితే చాలు 

ముంతెడు ద్రాగి చూడు వింతైన నహము బాపు ॥చాయ॥ 
గురువరు జనార్ధనార్య బోసెటి చాయ 

తిరిగి జన్మరాకుండ జేసిటి చాయ 

మరి అమృతరావు ద్రాగ మరుజన్మ బాసెవేగ 

ధర ఖాజీపురమందు దాసులు ద్రాగిన చాయ ॥చాయ॥ 


కోడి అమృతరావు:-ఈ కవి సిద్దిపేట్‌జిల్లా మిరుదొడ్డి మండలం ఖాజీపూర్‌ గ్రామస్తుడు. 
కోడి నరసయ్య, సాయవ్వలు ఇతని తల్లిదండ్రులు. ఈయన పూర్ణానంద దుర్గం జనార్దన్‌ 
ఆచార్యుల వారి శిష్యులు. జీ పూర్ణానందభోదామృత తత్వములు పేరుతో అమృత రావు 
రచించిన సంకలనం చాలా పెద్దది. ఈ కృతిలో 114 తత్వములు, మేలుకొలుపులు ఉ 
న్నాయి. అసలు తత్వాన్ని గొప్పగా చెప్పిన తత్వ కవుల్లో ఇతను ఒకడు. 


డా వీ. భాన్సు రయోగి 


ఎంతో రమ్యమై యున్నది 
(కాంభోజి-ఆది) 

ఎంతో రమ్యమై యున్నది 
రాములభవన మెంతో రమ్యమై యున్నది 
కంతుకోటిజితకాంతి గలిగి 
భువి సంతతమును రామచంద్రులుండు గృహం 
పావన మైనట్టి భక్త కదంబము 
సేవ సేయంగ మన సీతావరుని గృహం 
ఇంపుగ వీణ వాయించుచు గీర్తన 
లింపుగ జేసి కీర్తింప రాముని భజన 
కొత్తగ వ్రాసిన చిత్తరు ప్రతిమలు 
మొత్తమై మెజియ రఘూత్తముని సదన 
వాసి గలుగు భక్తవరులు గూడి 
నుతింజేసి వేడువేళ శ్రీరాముల సదన 
కోరి వేడు తూము నారసింహుని బ్రోచు 
ధీరుని భద్రాద్రి విహారుని సదనము 


209 


॥ఎంతో॥ 


॥ఎంతో॥ 


॥ఎంతో॥ 


॥ఎంతో॥ 


॥ఎంతో॥ 


॥ఎంతో॥ 


తూము నరసింహదాసు (1790-1833): - ఆంధ్రప్రాంతంనుండి భద్రాద్రిశ్రీరాముడిని 
చూసేందుకువచ్చి అక్కడే రామపదార్చన చేసిన గొప్ప సంకీర్తన కవి. వెంకమాంబ, అప్పయ్య 
దీక్షితులు వీరి తల్లిదండ్రులు. నరసింహదాసు రామదాసులా భజనగోష్టులు నిర్వహించడమే 
గాక, భద్రాచల దేవాలయ అభివృద్ధికి కృషిచేసాడు. తెలుగుసంస్కృతాల్లో అపారపాండిత్యం 
కలిగి ఎన్నోక్రీర్తనలు, లాలి, జోల, దిష్టి, అభ్యంజన, ఉయ్యాలపాటలు, మేలుకొలుపులు 


రచించారు. వివిధ క్షేత్రాల దేవతలను దర్శించి వారిపై కీర్తనలు చెప్పాడు. సలక్షణమైన 
సంకీర్తనలు రాసి సంకీర్తన సాహిత్యానికి పేరు తీచ్చాడు. ఇతని రచనల్లో పల్లవి, అనుపల్లవి 


కూడా ఉంటుంది. 


210 

రంగా గరుడతురంగా 

(కీర్తన - భీంష్లాస్‌ రాగం - ఆదితాళం) 

రంగా గరుడతురంగా మోహనరంగా నతసారంగహరే 
రంగా నతసారంగ హరే ఘన సంగరరిపు మదభంగహరే ॥శ్రీరంగ॥ 
మారజనక సుకుమార సదావిచార యశోద కిశోరహరే 
సువిచార యశోదకిశోర హరే నవ నీరద నీలశరీర హరే ॥శ్రీరంగ॥ 
వందిత సనకసనందన మునివర బృందావన సంచారహరే 
బృందావన సంచారహరే ధ్రువమందర ధర గోవిందహరే ॥శ్రీరంగ॥ 
అగణిత వైభవ జగదావన నీనగు మొగమిటు జూపించుహరే 
నగుమొగ మిటు జూపించుహరే నిను బొగడెదనిక రేబగలు హరే ॥శ్రీరంగ॥ 
వాసవనుత దరహాస వికాస విభాసుర మహిమెల్లాహరే 
విభాసురమెల్లాహరే కొండ దాసహృదబ్ద నివాసహరే శ్రీరంగ! 


పసుల కొండారెడ్డి(జననం: 1900 ప్రాంతం):-ఈ కవి మహబూబ్‌నగర్‌ నివాసి. 
శాంతమ్మ, శాయిరెడ్డి ఇతని తల్లిదండ్రులు. వీరి కుటుంబం ఆలూరు సమీపంలోని 
“మూర్తికొండస్వామి” భక్తులు. ఈ కవిని “కొండదాసు” అని పిలుస్తారు.కొండదాసు 
నూకలచంద్రయ్యశిష్యుడు. వేపూరు హనుమద్దాసు సమకాలీకుడు. పాలమూరులో 
'రామభక్తసమాజం' స్థాపించి శ్రీరామభక్త సమాజ కీర్తనలు (58) మాణిక్య భక్త సమాజ 
కీర్తనలు (56) అనే రెండు పుస్తకాలు రచించాడు. రాగ, తాళ, సూచనతో సలక్షణమైన ఈ 
కీర్తనలు తెలంగాణస్థాయిలో నిలబడదగినవి. 


డా వీ. భాన్సు రయోగి 


నందనందన యరవిందనయన 


(కీర్తన -ముఖారి-ఆటతాళం) 
నందనందన యరవింద నయన మంచుకుంద వరదదేవా 
మందరోద్ధారసానందరూప మునిబృందసేవిత గోవిందపరాత్సర 
యిందిర హృదయారవింద మిళింద శుభకరకందసన్నిభ 
యిందుధరనుత సుందరాంగ కరీంద్ర వరద ముకుంద మాధవ 
నిరతము మదిలో మీచరితముగన సంపత్కురులౌదురని విన్ననూ 
శరణగతత్రాణ బిరుదుబూని నీవు దొడ్డ దొరవనిశాయమా 
అరమరాలెంచకను యతిసంబరమునను యల రావణానుజ 
కరుణతో రక్షించితివి శ్రీకర ఖరాంతక గరుడగమన 
శృంగారరూప శుభాంగ సత్మరుణాంతరంగ నీరజ నయన 
అంగజజనకసారంగ రాజ్వినుభుజంగ రాజశయనా పొంగుచును 
మదిలోననిను మునిపుంగవులు గొనియాడ కోర్కెలొసంగి 
పాలనసేయు అలివేల్మంగనాయక వోజనార్దన 
నారదశైలవిహార వరమణియహార మేరుధీరా 
ఘోరదనుజ సంహార సుజ పరిమితరక్షిత 
శూరాచారణస్తుతిపాత్ర యినకుల వీర 
శ్రీరమణీ మనోహర కోరికవా 
నినుజేరి లేపిన తేరి జూడవు నారదార్దిత 
వాసవాని కమలాసననుత దయజేసి మొరాలించవే 
వాసుదేవ శ్రీనివాస చిన్మయ నాదోసమెన్నక బ్రోవవే 
యీ సమయమున దొసిలొగ్గియు దాసదాసుడననగ 
లక్ష్మణదాసుమొరవినిరావు త్రిజగోద్ధాసితాగమవినుత శ్రీహరీ 


211 


॥నంద॥ 


॥నంద॥ 


॥నంద॥ 


॥నంద॥ 


॥నంద॥ 


॥నంద॥ 


నారదగిరిలక్ష్మణదాసు (1856-1923): - ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా వట్టెం 
వాస్తవ్యులు. నరసయ్య లక్ష్మమ్మలు వీరి తల్లిదండ్రులు. సంగీత, సాహిత్యాలు దాసుకు 
వారసత్వంగా వచ్చాయి. నారదగిరి కవుల్లో ప్రథముడు. వట్టెంలోని నారదగిరిపై లక్ష్మణదాసు 
తిరుపతి నుండి తెచ్చిన వేంకటేశ్వరుని ప్రతిష్ట చేసాడు. లక్ష్మణదాసు 192 కీర్తనలు, 45 
మంగళహారతులు, 13 లాలిజోలపాటలు, 1 షోడషోపచార పూజాకీర్తన, 18 పద్యాలు 
రాశాడు. ఇతని కీర్తనల్లో ఒక్క త్రిపుటతాళం తప్ప అన్ని తాళాలు ఉపయోగించాడు. అరుదైన 
22 రాగాలు ఉపయోగించిన తెలంగాణ సంకీర్తనాకారులలో లక్ష్మణదాసు ప్రథముడు. 


212 

కదులుతున్న కాలంలోన 

(తత్వ కీర్తన) 

కదులుతున్న కాలంలోన కన్న తల్లి పాదం 
సాక్షి నింగిలోన చుక్కలసాక్షి ఆరిపోని జ్యోతి 
సాక్షి ముక్త జీవుల అండగనున్నాడే మా సద్దురుమూర్తి ॥కదులు॥ 
ఆధార చక్రములోన ఆరువందల హంసలు జపము జరిపి 
ఆదిగణపతి ప్రేరణలోన కింకిణి నాదము మ్రోగి 
కుంకుమ వర్ణము వెలయుచునున్నాడే మాసద్గురుమూర్తి ॥కదులు॥ 
స్వాధిష్ట చక్రములోన ఆరువెయ్యిల హంసలు జపము జరిపి 
ఆది బ్రహ్మ ప్రేరణలోన వీణనాదముమోగి 
విద్యుత్తు వర్ణము వెలయుచునున్నాడే మా సద్గ్దురుమూర్తి ॥కదులు॥ 
మణిపూరక చక్రములోన ఆరువెయ్యిల హంసలు 
జపము జరిపి ఆదివిష్ణువు ప్రేరణలోన వేణునాదము మోగుచు 
శ్యామల వర్ణము వెలయుచునున్నాడే మా సద్గురుమూర్తి ॥కదులు॥ 
అనాహత చక్రములోన ఆరువెయ్యిల హంసలు జపముజరిపి 
ఆదిరుద్రుని ప్రేరణలోన శంఖనాదము మైోగుచుండిన 
బంగారు వర్ణము వెలయుచునున్నాడే మా సద్గురు మూర్తి ॥కదులు॥ 
విశుద్ద చక్రములోన వేయి హంసలు జపము జరిపి 
ఆది ఈశ్వరు ప్రేరణలోన మేఘనాదము మోగుచుండు 
స్పటిక వర్ణము వెలయుచునున్నాడే మా సద్దురుమూర్తి ॥కదులు॥ 
ఆగ్నేయ చక్రములోన వేయిహంసలు జపము జరిపి 
ఆది శివుని ప్రేరణలోన అబ్దినాదము మోగుచుండు 
మాణిక్య వర్ణము వెలయుచునున్నాడే మా సద్గురు మూర్తి ॥కదులు॥ 
సహస్రార చక్రములోన వేయి హంసలు జపము జరిపి 
ఆదిగురుని ప్రేరణలోన సహజాత్మ శక్తిసాక్షి చిత్రవర్ణము 
వెలయుచునున్నాడే మా సద్గురు మూర్తి ॥కదులు॥ 
భీమయార్యుల అండజేరి పొంది సద్దురుపాదసేవా 
చెంద్రయ్యచేరి కొలిన తారకము తనకెరుకాపరిచే 
ఆగామి సంచితలన్నీబావేనే మా సద్గురుమూర్తి ॥కదులు॥ 
పోతరాజుచం[ద్రయ్య(1960-1984):- ఈ కవి సిద్ధిపేట జిల్లా నగ్నూరు మండలం 
అక్కనపల్లి (గ్రామస్థులు. వరమ్మరాజయ్య ఇతని తల్లిదండ్రులు. వీరు పిల్లలమళట్ళి భీమయ్య 
శిష్యులు. 


డా వీ. భాన్సు రయోగి 


మనస మానవ జన్మ మంచిటబీ 


(తత్వం) 
మనస మానవ జన్మ మంచిదీ విన్నావో లేదో 
మనస మానవ జన్మము మంచిదీ మంచిదీ 
విన్నావో లేదో మునుపు వినుమూ వినుమిప్పటికైన 
మానవ జన్మంబులోనే జ్ఞానమును కనుగొని 
మనమున నిజగురునీచేరీ జననము మరణమానుకొరకు 
సాంఖ్య తారక యోగ మెరిగియు సంసారముననే సారమేదో 
నీవు తెలియాలె శంకలన్నీ దులిపివేసి శంకరున్ని శరణు వేడీ 
ఇంక ఇట్టీ దేహముండగనే ఇక్కడనే మోక్షంబుచెందవలె 
పరులను నిందలు చేసేవు పరమాత్మను కనకా 
పరుగులెత్తి తిరుగుచునుండేవు పరస్తీలను పరగచూస్తవా 
నిరతముగ శ్రీ ముక్తి కాంతా ముందటున్నది చూడగలేవు 


దేహమందునా దేవుడున్నాడు దేహాన్నెరుగక తిరుగుచునున్నావు 


దేహమేరా దేవాలయము దేహిజీవో సనాతనంబై 
దేహాన్నెరుగక దేహినెరుగకా తిరుగులాడెదవు గాలిచందమున 
బాల్య యౌవనము వృద్ధాప్యంబులు బల్‌ వన్నెలాడి 

ఇది కులుకుచునుంటది దీన్ని పట్టుకొని 
మురియుచుందువు ఎన్నో రోజులు ఉండదు నిజమిది 

కల్ల గాదు ఇది కాటికేగుతది 

ధరణిలో తిరుమాలపురమందు 

నరసింహదాసునీ మాటలు వింటే 

చంద్రశేఖరుడు చెప్పిన మాటిది 

భద్రమయ్యె భవబాధలు తొలగును 


213 


॥మనసు॥ 


॥మనసు॥ 


॥మనసు॥ 


॥మనసను॥ 


॥మనను॥ 


॥మనసను॥ 


సదానంద మంతెన నరసింహాచార్యులు: - ఈ కవి సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం 
తిరుమలాపురం వాస్తవ్యులు. ఈయన జగిత్యాలకు చెందిన లౌలి చంద్రశేఖరార్యుల శిష్యుడు. 


అచలమార్గంలో చక్కని తత్వాలు రచించాడు. 


214 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


పదరా వోదాం పరమ గురుని 


(తత్వకీర్తన) 
పదరా పోదాం పరమ గురుని పాద సన్నిధికి 
గురుని చరణ సన్నిధికీ పదముల వ్రాలీ ముదమున వేడీ 


శరణు జేయు మోరీ గురుని కరుణ బొందరోరీ ॥పదరా॥ 
ఎన్నో జన్మల నుండి జేసెడి కర్మలన్నియు కడ తేర్చుటకు 

జన్మమెత్తినావు మానవ జన్మ మెత్తినావూ 

జన్మను బాపేటి జాడ నెరిగియు జడుపు దీర్దుకోరా 

అచల గురుని జేరుకోరా ॥పదరా॥ 


ఆత్మ అంగ స్థాన భావముల సేవ జేయుమోరీ 

గురుని మీరి కొల్వరోరీ శిరమునందున కరము ఉంచిన 

మాయ దొలగురోరీ జన్మ మమత వీడురోరీ 

జన్మలుండవు కర్మలుండవు భవభయంబుల బాధలుండవు 

పాదధూళి సోకి పాపం పారిపోవురోరీ 

కరుణ జాలి సోకి కర్త బంధముండదోరీ ॥పదరా॥ 
గురుడు అనగా నరుడు గాడు పురాహరుడురోరీ 

మనల కడతేర్డురీ ద్వాదశి భావం షోడశి తెలిపి 

దరిజేర్లురోరి పంచాదశిని దెల్పురోరీ 

మానవ జన్మ మర్మము దెలుపు 

మరపుతెరపుల ఎరుకను నరకు 

బట్టబయలు భావం గట్టిగ మనకు దెలుపురోరీ 

చిట్టచివరి జన్మ గుట్టు రట్టు జేయునోరీ ॥పదరా॥ 
భువిలో వెలసిన పాలంపేటలో భీమయార్య గురుడు 

మనలను బ్రోచునట్టి ఘనుడూ వారి పాదముల సన్నిధి జేరి 

నీ రాత మార్గుకోరా జన్మ వెతలు దీర్లుకోరా 

ముదమున మహముత్తారం పురమున 

సదానందచారి మీరి సేవజేసిరోరీ ॥పదరా॥ 
వాల్వోజు సదానందచారి (జననం: 12. 6. 1972) :- ఈ కవి జయశంకర్‌ 
భూపాలపల్లి జిల్లా, మహాముత్తారం మండలం, కొర్లకుంట వాస్తవ్యులు. నర్బయ్య 
అన్నపూర్ణమ్మలు వీరి తల్లిదండ్రులు. నిర్మలానంద పిల్లలమర్రి భీమయ్య వీరి గురువు. 
అచల మార్గంలో సదానందచారి కొన్ని తత్వాలు రచించాడు. 


215 

యక్కరాని మేడమీదర 

(తత్వం) 

యెక్కరాని మేడమీదర చిన్నవోడ చక్కనిదొక పెల్లవుందిర చిన్నవోడ 
చుక్కలాంటి చిన్నదాన్ని చూచుటకై వెళ్లినోళ్లు 
దిక్కుతోచక వారు మరి యెక్కడ లేకుండ బోయిరి యెక్క 
ముగ్గురు మూర్తులకదేరా చిన్నవోడ మూల విరాటయ్యియుందిర చిన్నవోడ 
యెగ్గులేక తిరుగూచు యెపుడు యేడుగురి మగవాండ్లగూడి 
ఆరుగూరి కొండెకాంద్రనంటుకొని విడువకుండును యెక్క 
తొమ్మిది కిటికీలలోపల చిన్నవోడా తోయజాక్షి నాట్యమాడురా చిన్నవోడా 
అమ్మలా గన్నట్టి అమ్మ అయిదుగురి స్నేహితులతో 
సమ్మతముగా దిరుగుదాని సాటి యెవరులోకమందు ॥యెక్క॥ 
సకలశాస్తములకదేరా చిన్నవోడ సాక్షినానిపలుకుచుండెరా చిన్నవోడ 
ఒకరికి ధనధాన్యములను ఒనరుగ చేకూర్చుచుండు 
ఒకరికి విధ్యయునొసగి ఒకరికి లేకుండజేయును ॥యెక్క॥ 
యెన్నగా కోరుట్ల పురములో చిన్నవోడ 
చెన్నయ్య వేడగాను మదిలో చిన్నవోడ 
తిన్నగ మిట్టపల్లి రాజాయార్యు రూపమునను వచ్చి 
వున్న బాధలన్ని బాపి వుత్తబయలు జేసిపోయె ॥యెక్క॥ 
శ్రీకరానంద పిన్నంశెట్టి చెన్నయ్య:- ఈ కవి సిరిసిల్లరాజన్న జిల్లా వేములవాడ 
వాస్తవ్యులు. మిట్టపల్లి రాజయ్య శిష్యుడు. అచలమార్గంలో అనేక కీర్తనలు, తత్వాలు 
రచించాడు. 


216 
తెలియదాయెగా దేవరహరీ 


(కీర్తన -శంకరాభరణం -ఆదితాళం) 
తెలియదాయెగా దేవర హరీ దివ్యభావమునూ 
కలిమాయల నను వలబడవేసియు కనులజూడవికనూ ॥తెలి॥ 
ఆగమసంచిత ప్రారబ్దములను ననుభవింపుచూనూ 
నాగుణానుభవసాగరమున బడియేగతి తాళుదునూ ॥తెలి॥ 
యిదివరకు మీపాదయుగము నమ్మేది దలియదాయె 
వదులదు పాకృతబుద్ధీంద్రియ గుణవర్గము నీదుదయా ॥తెలి॥ 
కాలవిడంబము గడిపితినిక మీ కరుణ గలుగదాయె 
చాలకరినమింకేల కృపానిధీ సరగున వేంచేయ ॥తెలి॥ 
నీవింతటిపరమాత్ముడవనే నేరనైతిమున్నూ 
యేవిధమున దయజేసిబ్రోచెదో దేవదేవనన్నూ ॥తెలి॥ 
దాసునితప్పులు తగదీర్ణగ నొకదండమొనర్జెదనూ 
నీసరిదైవము యిక లేరనుచును నిల్చి కొల్టెదానూ ॥తెలి॥ 
జ్ఞానహీనుడను మానవమాతృడ నేనుద్రోహినయ్యా 
నీనామామృత ధ్యానానంద విధానమెరగనయ్య ॥తెలి॥ 


దేవపరంధామా శ్రితవత్సలదిక్కు నీవెనయ్యా 


డా వీ. భాన్సు రయోగి 


కావుననన్నేగతి బ్రోచెదొ యే త్రోవ దలియనయ్యా 
గుటిలుడచపలుడ క్రూరుడద్రోహిని తటపట మనుజుడనూ 
కటకటయిక నాగతి యేమున్నదో యెటు సేయగలేనూ 
వారక యిక నావలెదుర్జాగ్యుడు ధారణిలేడయ్యా 
నారాయణ మీతీరు దైవమును వేరె లేడయ్యా 
మాయనంటినే సేయుపాపములు వేలు వేలుగలవూ 
నాయపరాధములీయెడ నెంచక పాయక దయగావూ 
ధాతార్షిత కులదైవమునీవే యే తీరైనను 

నా తప్పులు యెన్నగ పనియేమిర నమ్మి తినిను నేను 
హనుమద్దాసావన భక్తార్షిత యఖిలలోకపాలా 


ఘనమన్నెముగిరి కారణవైభవ కనుగొనవిదియేలా 


217 
॥తెలి॥ 


॥తెలి॥ 


॥తెలి॥ 


॥తెలి॥ 


॥తెలి॥ 


॥తెలి॥ 


మన్యంకొండ హనుమద్దాసు(1814-1874):- ఈ కవి మహబూబ్‌నగర్‌ జిల్లా 
మన్యంకొండవాసి. వీరి వంశమూల పురుషుడు అళహరి శేషయ్య. శ్రీరంగం దగ్గరున్న 
అళహరి గ్రామంనుండి వచ్చి ఇక్కడ స్థిరపడినందుకు అదే ఇంటిపేరుగా మారింది. కృష్ణాంబ, 
వెంకయ్య ఇతని తల్లిదండ్రులు. హనుమద్దాసు గురువు బంగారు భావనాచార్యులు. 
పాలమూరు ఉమ్మడి జిల్లాలో రాకమచర్ల వెంకటదాసు, వేపూరు హనుమద్దాసు సరసన 
నిలబడగల కవి మన్యంకొండ హనుమద్దాసు. “శ్రీ మన్నెముకొండ హనుమద్దాసు చరిత్ర” 
పేరుతో రచించిన కృతిలో చరిత్రతోపాటు కీర్తనలు ఉన్నాయి. ఇవన్నీ సలక్షణంగా రాగ, 
తాళయుక్తంగా కూర్చబడ్డాయి. ఈయన కీర్తనలపై రామడుగు రాంబాబు ఎం.ఫిల్‌. చేసాడు. 


218 
గురుపాదం గాంచినెంటనే 


(తత్వం -ఆదితాళం) 
గురుపాదం గాంచినెంటనే యెరుక మరుపు ఏకమవును 
యెరుక మరుపు లేకపోయిన పరబయలై యుండు మనసా ॥పొందుగ॥ 
గురు సేవజేసిన ముందు అచలం జూపును పొందుగ 
ముందు అచలంగన్నవారికి మొదలు కొనలనరాకయుండును 
బంధమోక్షం లేని బ్రహ్మను సందులేకను నిండి యుండును ॥పొందుగ॥ 
పరబయలుకు గురువును పేరమియులేదుయనెను 
పరమెరుక గలిగిపరబైలును పరికించిన పారిపోవును 
పరుషము సోకి వెంటనే పసిడి విధమవును ॥పొందుగ॥ 
మనుస్సు సూపుదానిసూసిన మనస్సు సూపు లేకపోవును 
మును మనుస్సు సూపులేక పోయిన తనుమాత్రలు జడమవును 
వున్న బయలును గన్న వెంటనె యెన్నరాకనునుండననెనూ ॥పొందుగ॥ 
శరణాగతుడైన శిష్యుడు త్రివిధ ధీక్షబొందును శరణ 
పరిపూర్ణమెరుకలు యెరిగి యెరుకను విడవవలెను 
మరుపు లేక చైతన్యము ప్రజ్ఞతెలివిగ నుండవలెనూ ॥పొందుగ॥ 
మొదటి మంత్రం ద్వాదశి శుద్దబయలైయుండును 
మొదటి మొదలుగాంచిన షోడశి పంచదశి సమిసిపోవును 
ఈ దివిని కన్నవారు బయలు బయలై యుందురూ ॥పొందుగ॥ 
శ్రీరామ్‌ భావగురుని గన్న పరిపూర్ణ బ్రహ్మమనెను 
శ్రీరామ్‌ భావ గురుడు విఠల్‌ భవులు యెరుక మరుపువుండదనెను 
గురుడు ఉద్దవార్యులు పుండరీకుని బయలుపరిచెనూ ॥పొందుగ॥ 


ఒగ్గు పుండరీకం:- ఈ కవి హైద్రాబాద్‌లోని కార్వాన్‌ నివాసి. సద్గురు పరిపూర్ణానంద 
ఉద్ధవ్‌ భవమహరాజ్‌ ప్రియశిష్యులు. 'పరిపూర్ణానందసారము మరియు భజనతత్వాలు” 
పేరున (2018) పుండరీకం కృతి వెలుగులోకి వచ్చింది. వీరిది జీవన్ముక్తి సంప్రదాయం. 
దేవుడి అంగడిపేట సంస్థానం (సింహంపేట) సంగారెడ్డి జిల్లాగా మూలపీఠం గురించి 
చెప్పుకొన్నాడు. 18 తత్వాలు, 2 మంగళహారతులు వీరి గ్రంథంలో ఉన్నాయి. 


మ 
వినవే దెలిపెద రుక్తిణీ 
(తత్వం -శంకరాభరణం -రూపకతాళం) 
వినవే దెలిపెద రుక్షిణీ మద్గురు బోధ కనవే సద్గుణ మానినీ 
వినవె తెలిపెద వివరముగ నీ మనమునం గల కోర్కెతీరగ 
ఘనుడగు సాంధీప గురువునిచే కనిన పూర్ణాభావమిప్పుడు ॥విన॥ 
యెంచ ఈ ఆత్మయందు ఉదయించేను పంచభూతములుముందు 
అంచితము ఓషధులు అన్నము మంచిగా నరులాది సకల 
సంచితాదికర్మ జగములు చక్కగా ఉత్పత్తి ఆయెను ॥విన॥ 
జ్ఞాన మనో బుద్దియు చిత్త అహంకార మను అంతరేంద్రియములూ 
వ్యాన ప్రాణ ముదానమును సమాన మపానమను ప్రాణేంద్రియంబులు 
ఘ్రాణ శోత్రము త్వక్కు చక్షువు జిహ్వయను జ్ఞానేంద్రియంబులు ॥విన॥ 
రస గంధ రూప స్పర్శ శబ్దాంబాను విషయేంద్రియాపంచకం 
రచనగా వాక్సాణి పాదము గాంచగా కర్మేంద్రియంబులు 
ముసురుకొని ఈ ఐదులైదై మురికి దేహంబాయె కనుమిదె ॥విన॥ 
సరసీజనేత్రి వినుమా సాంఖ్యంబిదియె చక్కగా మదినుంచుమా 
విరివిగా తారకముతెలిపెద అరయత్యాగులు యోగివర్యులు 
మురయుచును ఆ మునులు బుషులు ముక్తిచెందిరి మూలమెరిగియు ;విన॥ 


పొన్నాల రాజయోగి(1980 ప్రాంతం):- ఈ కవి సికింద్రాబాద్‌ మహంకాళిగుడి 
ప్రాంతవాసి. ఇతను మందిప్పల హనుమద్దాసు శిష్యుడు. అచలగురుస్థానంలో పొన్నాల 
రాజయ్య గొప్ప గురువు. కొన్ని తత్వాలు రచించాడు. 


220 
పూజశాయరే బంగరుపూల 
(కీర్తన-ఆటతాళం) 
పూజశాయరే బంగరుపూల పూజ శాయరే 
పూజశాయరే సంపూర్ణ ప్రభావుని రాజితవైభవ ॥పూజ॥ 
తేజూని పలుమార్లు పూజశాయరే 


మల్లెలు మొల్లలు తెల్లాని కలువాలు 


నల్లానిహరికీమీరుల్లాసముగ నేడు పూజశాయరే ॥పూజ॥ 
మొలక వెన్నులుగల తులశీదళంబులు 
అల రఘువీరూనకతివేడ్క మీరంత పూజశాయరే ॥పూజ॥ 


బంతిపువ్వులు చామంతులు మొదలుగా 

కాంతలార లక్ష్మికాంతునిపదమూలు పూజశాయరే ॥పూజ॥ 
గురిజపువ్వులు మంచివరసారసంబులుకర 

వీరవకుళ కేసరమూల మీరంత పూజశాయరే ॥పూజ॥ 
పరమభక్తితోడ పారిజాతంబులుకరివరదునకూ 

శ్రీకరమూగ మీరంతా పూజశాయరే ॥పూజ॥ 
వాశీగ వేంకటదాసుని హృదయనివాసుయ్యిన 

కురుమతీశుని పదమూలు పూజశాయరే ॥పూజ॥ 


కురుమూర్తి వెంకటదాసు:- ఈ కవి కురుమూర్తి అర్బకుల్లో ఒకరు. అసలుపేరు 
వెంకటరమణయ్య. కానీ తనను వెంకటదాసుగా చెప్పుకున్నాడు. ఇతను రచించిన 
పూజాకీర్తనలు అర్చన సమయంలో పాడేందుకు అనుకూలంగా ఉన్నాయి. ఇవి 


తిరుమలరాయుని కీర్తనలతో కలిపి ముద్రించబడినవి. 


ఈఓ మానవ వినరా 
(తత్వం) 

ఓమానవ వినరా నిజమునుగనరా 
నిజముదెల్పు గురునిమహిమ దెలియవేమిరా 
నేను నేను అనుచునీవు నిక్కేవేలరా 
నీవు ఎవరో తెలియుకొరకు గురునిజేరరా 
అభిమానము తన్ను తనను తెలియ నివ్వదురా 
అభిమానము విడిచి నిన్ను నీవు దెలియరా 
క్రోధములో నిన్ను నీవు దెలియలేవురా 
తామసాన్ని విడిచి గురుని దరికి జేరరా 
గురునిజేరి ప్రతిదినము సేవజేయరా 
గురువరుడే నీకు గుట్టు దెలుపగలడురా 
వెంకటార్యుసేవలోనె అన్ని దెలియరా 
సామావెంకన్న దెల్పె సారమిదేరా 
కొరుపోలున వెంకటార్యుడు కొలువైయండే 


సామావెంకన్న గొల్లు సద్గురుడితడే 


221 


॥దీమా॥ 


॥ీమా॥ 


॥టీమా॥ 


॥ుమా॥ 


॥టీమా॥ 


॥టీమా॥ 


॥ీమా॥ 


పరమానంద సామ వెంకన్న (జననం: 1950):- ఈ కవి మహబూబాబాద్‌ జిల్లా 
నెల్లికుదురు మండలం చెట్లముప్పారం గ్రామస్థులు. శ్యామలమ్మ, విశ్వనాథంగార్లు వీరి 
తల్లిదండ్రులు. బోధాకాగిత వెంకటార్యులు (పెద్దకొర్పోలు) వీరి గురువు. పరమానంద 


తత్వాలు(2007) పేరుతో వీరు కొన్ని తత్వాలు రచించారు. 


222 


(తత్వం) 


గురుమూర్తి ననుబ్రోవ రావా నేను మరువాను నీ పాద సేవా శరణు 


శరణని మీదు చరణంబులకు నాదు శిరమిడి మైొక్కేద దేవా 


స్టిరముదారిజూపుట కిటురావా మిముకోరి నుతియింతు పూంభావా 


ఘోరమౌ బాధలు దూరము దొలగింప వేరుదలపక రావా 


పరమ ముందుగా మీ పూజానందాముగనుసల్ప అంది చేయి 


శిరమందు బెట్టి తొందరొంద వలదని దయబట్టి మనసు 
సందేహముల విడగొట్టి యెందు యేదావంత 
మొందవలదిక నిజ మందజేతన్న గురుదేవా పరమ 

జనన మరణములేని ఘనదారిగనుమాని 

దనరీన గురుబోధ గుప్పీ యందు ఘనమైన పదిరెండు జెప్పి 
లేనిదని యెరుకవింతలువిప్పీ పెనుమాయలేని 

పరిపూర్ణ బ్రహ్మమేస్టిర మనిననిర్మల గురుదేవా పరమ 

కల్లా కల నీ కనుల కగుపాడు జగమాని 

మెల్లగా మేల్మొనజేసి ధర ముల్లే దారాదుల రోసి 

తనువువల్ల గల్గిన భ్రాంతి దీసి మళ్లీ జన్మంబు 

నీ కెల్లపుడు లేదాని చెల్లుజేసిన గురుదేవా పరమ 

ధరన భక్తుల నెల్ల కరుణతో బోధించి కరతేర్చినట్టి పుణ్యశీలా 
వర కర్ర చన్నయ్య గురువర్యా యిల మరి వెంకటదాసు నేలా 


సరగునా రమ్ము నా మొరవిని రక్షించ సరసా సద్గుణ సద్విచారా పరమ 


గురుమూర్తి ననుబ్రోవ రావా 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


బోధానంద కాగితవెంకటార్యులు (1930-2001): - ఈ కవి వరంగల్‌ జిల్లా 
(రూరల్‌) పెద్ద కొర్పోలు గ్రామస్తులు. వీరు నిత్యానంద కర్ర చెన్నయ్య శిష్యులు. ఈయన 


వెంకటదాసు శతకం పేరుతో తత్వాలు రచించాడు. 


శరణం శరణం హనుమయ్య 
(కీర్తన) 


శరణం శరణం హనుమయ్యా స్వామి శరణంహనుమయ్యా 
మద్దీ మడుగు హనుమయ్యా శరణం శరణం హనుమయ్యా 
ముద్దు మురిపెము లాలనగా మోహన రూప హనుమయ్యను 
ఆంజనేయనామముతో అంజనీదేవి కనిపెంచే 

అంజనీదేవి సుతుడైన హనుమంత దేవుని దర్శించి 
జన్మతరింపగ రారండి మద్దీ మడుగుకు పోవుదము 

మద్దీ మడుగు అడవులలో ముద్దుగ వెలసిన హనుమయ్యను 
కొండ దేవరను కొలువగనే కోరిన కోర్కెలు దీర్చునయా 
సూర్యుని ముందు నడువగను సూర్యుడు విద్యలు నేర్పగను 
శ్రవణము తోడనే నేర్చుకొని ఘనమగు పండితుడైనావు 
కిష్కెంధాపురి యడవులలో సీతను వెదకుచునుండగను 
రామునికాశ్రయ మిచ్చితివి రామబంటువై వెలసితివి 

సీతను కనుగొన వెడలితివి సేతువు లెస్సగ దాటితివి 


లంకను జొచ్చి రాక్షసుల లంకిణనిన్‌ బరిమార్షితివి 


223 


॥nరరణం॥ 


nరరణం॥ 


॥రరణం॥ 


॥రరణం॥ 


॥nరరణం॥ 


॥nరరణం॥ 


॥రరణం॥ 


దరెగోని (శ్రీశైలం (జననం 16-04-1942):- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా 
అమ్రాబాద్‌ మండలం, బి.కే. తిరుమలాపురం వాస్తవ్యులు. ప్రస్తుతం అచ్చంపేటలో స్థిర 
నివాసంగా ఉంటున్నారు. సాయమ్మ, పార్వతయ్య వీరి తల్లిదండ్రులు. శీకృష్ణశతకము, 
హితోపదేశసహస్రము, మల్లికార్జున శతకము, ప్రీ పర్యాయపదకోశం, వివాహ విధానము 
వంటి అనేక రచనలు చేశారు. వారి తాతగారైన దరెగోనిరాములు రచించిన “శ్రీరామ 
భజన తారావళి” పుస్తకాన్ని సంకలనం చేశారు. శ్రీశైలంగారు “అయ్యప్పభజనపాటల” 


సంకలనం తెచ్చారు. 


224 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


మయోసమాయను జవిజూడ...! 
(తత్వం) 

మోసమాయెను జీవచూడగ మోహపాశములధికమయెను 
గాసి జెందగ జేసె నీ గతి కర్మమేమందూ ॥జీవా॥ 
కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయెను తిరగిచూడగ 
అల్ప సుఖమని కలలో మరియుచు ఆడుచున్నావు ॥౭ీవా॥ 
కోటిజన్మము లెత్తియును శతకోటిదుఃఖములనుభవిం 
చుచు నాటి మాటలు తలచుకొంటె నాటునీమదికీ ॥౭ీవా॥ 
ఇరువదొకవెయ్యారునూరులు జరుగుహంసలు తరుగు 
నాయువు హరిహరాదులు వచ్చి నిలచిన ఆగదీతనువూ ॥జీవా॥ 
లేనిపోనీ దుఃఖజాలము లోనబడి చెడిపోవుటెందుకు 
మాన అవమానంబులని నీ మమత విడలేవూ ॥౭ీవా॥ 
నిజగురుండగు సూర్యుడిప్పుడు నిజముగా వుదయించె 
చూడుము త్రిజగములవారంత మేల్మొని తెలివిగన్నారూ ॥జీవా॥ 
బట్టబయలును గురుడుజూపిన నట్టులే కను పుడమి 
అందున పట్టువిడువక గుట్టుమరువక దిట్టమైపోవే ॥జీవా॥ 
మాయతనువే మాయతానై మాయపనులను జేయుచును 
మరి మాయతన మర్మంబుగననే మాయమైపోవున్‌ ॥౭ీవా॥ 
ద్వాదశి షోడశులనే జలధార కర్ణములందు సోకిన 
బాధలన్నియు తొలగి నీవిక భ్రాంతి వొదిలెదవూ ॥జీవా॥ 
భాగవత శ్రీకృష్ణదేశిక ప్రభువరుండిటు రానేవచ్చెను 
వేగగని తను మన ధనంబులు వీడి శరణనవే ॥జీవా॥ 
ఫీలుఖాన శంకరుండని పిలిచి ప్రభువరు డేలినారట 
మూలమూ లేనట్టి యెరుకను ముంచివేసిరటా ॥జీవా॥ 


శ్రీ ఫీల్మాన శంకర ప్రభువులు (1855-1897) :- ఈ కవి హైద్రాబాద్‌ వాస్తవ్యులు. 
కరణం నరసింహరావు, రామమ్మ దంపతులు వీరి తల్లిదండ్రులు. ఇతని అన్న ఫీల్థాన 
లక్ష్మణదేశికులు. తొలుత సిద్దేశ్వరులను గురువుగా భావించారు. తర్వాత ఆనాటి సుప్రసిద్ధ 
అచల గురువు భాగవతుల కృష్ణప్రభువును ఆశ్రయించి పూర్ణబోధను పొందారు. ఎందరో 
శిష్యులను తయారు చేసారు. భక్తజనముక్తావళి, నిజగురుస్తవం సుజ్ఞానదీపం, జ్ఞానామృతం, 


భక్తానందసాగరం వంటి [గ్రంథాలను రచించారు. ఈయన సమాధి బేగంపేటలో ఉంది. 


మేలుకొనవే నిజగురుండని ...! 
(తత్వం) 

మేలుకొననే నిజగురుండనే మిహిరుడుదయంబౌచునుండెను 
శీలులై జనులంత జాగ్రత జెందిరదిగొ సుమీ 
కండ్లకును బలధనములనే పొర గప్పి గర్వముచేత పెద్దల 
కండ్లగానకపోతి బూరుగు పండ్లభ్రమ జూచీ 
వచ్చితివి గురుమూర్తితో నొక ముచ్చటాడి పొయెటందుకు 
తుచ్చపనులలో ప్రొద్దుబుచ్చితే మెచ్చరెవరుసుమీ 
ప్రొద్దుజరిగెను బాలయవ్వన వృద్ధప్యంబు సమీపమాయెను 
బద్దమతివై మరచితివి గురు వద్దజేరవలెన్‌ 
సుద్దితో గురుమూర్తి పాదము నద్దిపూజలు జేయవలెనని 
బుద్దిబొడముచు నున్నదిప్పుడు సిద్ధమగుదు సుమీ 
పుట్టిచచ్చెటి తనువుయెరుకల పుట్టకుండగ ముంచి వేయగ 
దిట్టమౌ గురుబోధ గనవలె తెలివిబొందుసుమీ 
నేను మేనులు లేని అచలము లోననేనని పలుకుచుంటివి 
లేని యా యపవాదమెక్కడిదో నెరుగవలెన్‌ 
వున్నదేమొ లేనిదేమొ వుండజూచెటి దనుకనేనై 
యున్నదానవే జననమరణము లున్నవగును సుమీ 


యెంతజెప్పిననీకు మూలం బింతయైనను లేకవచ్చిన 


225 


॥జీవా॥ 


॥జీవా॥ 


॥జీవా॥ 


॥జీవా॥ 


॥జీవా॥ 


॥జీవా॥ 


॥జీవా॥ 


॥జీవా॥ 


226 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


గంతకంబుచే గురునిచే నిజమంతదెలిసె నికన్‌ ॥౭ీవా॥ 
విన్నవా అనుమానభూతము నిన్ను బట్టి త్రిప్పుచున్నది. 

పన్నుగను గురుకరుణసోకితే పారిపోవుసుమీ ॥జీవా॥ 
తన్నెరుంగని వివిధ విద్యల నెన్నియో నేర్చితివిగని 

వకటన్న నిలువక యడవిగాచిన వెన్నలాయెసుమీ ॥జీవా॥ 
పుట్టితివి స్వకృత స్వబుద్దిగ బట్టితివి గురుమూర్తి చరణము 

పట్టువిడువక పోతివా నీ కష్టములుదొలగున్‌ ॥జీవా॥ 
వాద భేదములేక నిరతము ద్వాదశాక్షరి తరచుచుంటివ 

లేదు జన్మము మళ్ళీయిగ గురు బోధదెలియుసుమీ ॥జీవా॥ 
షోడశాక్షరి మంత్రమెప్పుడు చూడు గుర్తెరిగె శరీరము 

తోడ బ్రహ్మభ్రాంతియనెటిన వాడల మునిగేసుమీ ॥జీవా॥ 
అందమగుపొన్నాలరాజ యార్యుచరణము పూజసలిపి 

బంధముక్తులు లేని బోధను బొందవలెనుసుమీ ॥జీవా॥ 
కలలో నెక్కడలేక వచ్చిన కలిమియేయని వీరచారికి 

దెలిపినాడట మాటిమాటికీ తెలివిబొందుసుమీ ॥జీవా॥ 


పోలోజు వీరయాచారిగారు (క్రీ.శ. 1950 (ప్రాంతం):- అచల గురువు 
మేలుకొలుపుల్లో ఈ కీర్తన ఎంతో ప్రముఖమైంది.ఈ కవి మెదక్‌ జిల్లా ప్రజ్ఞాపూర్‌ దగ్గరున్న 
రామసాగరం గ్రామ వాస్తవ్యుడు. ఇతని గురువు పొన్నాల రాజయ్య. చాలా కీర్తనలు, తత్వాలు 
రచించాడు. ఎక్కువ మంది శిష్యులను సంపాదించిన గురువు. 


డా వీ. భాన్సు రయోగి 


మేలుకొను గురు ప్రభులార... 


(తత్వం) 
మేలుకొను గురుపుత్రులారా మేలుకొనరే పవిత్రులారా 
మేలుకొను సుచరిత్రులారా మేలుకొనరయ్యా మిత్రమా 
గాఢనిద్రలో మునిగియున్న తోటి మానవుల మేలుకొల్పా 
కూడి అజ్ఞానాంధకారము కూల్చివేయుటకై మిత్రమా 
మానవ సేవ మన గురుని సేవా మరువకుడి యీ మూల 
సూత్రము మానవుండై రాక గురు మమ్ముద్దరించునటే మిత్రమా 
బోధ బాణుండుదయించిన భ్రమ తిమిరము పొడసూపునా 
గురుని సన్నిధిజేర మనకిక కొరత యుండునా మిత్రమా 
గురువాజ్ఞకు బద్దులయ్యి గురుశిష్యు లేకమయ్యి జరుప 
సర్వకార్యములలో జయమె వినవోయీ మిత్రమా 
గట్టిగా గురుగుట్టు నెరిగి పట్టుచే సంగ కట్టుకట్టి నెట్టు 
దౌర్ద్భముల యిహపర నీతి నిలుపుటకూ మిత్రమా 
కలయ గురుశిష్యుల శక్తిని కాల మెదిరించగపోదూ 
పలుకరే మనమూలపురుషులు పలుతెరంగులనూ మిత్రమా 
గురుబ్రహ్మ గురుర్‌ విష్ణుం గురుదేవో మహేశ్వరంచూ 
గురుసాక్షాత్‌ పరబ్రహ్మని గురియుజూపగదే మిత్రమా 
గురుబ్రహ్సోత్తి కర్తని యెరసి సర్వోన్నతి బీజము 


పరగనాట ఫలప్రదంబౌ కరువుదీరుగదే. మిత్రమా 


227 


॥మేలు॥ 


॥మేలు॥ 


॥మేలు॥ 


॥మేలు॥ 


॥మేలు॥ 


॥మేలు॥ 


॥మేలు॥ 


॥మేలు॥ 


॥మేలు॥ 


228 
సర్వకళలకు మూలసూత్రం సరస్వతియే గురునివాక్యం 


అందిజ్ఞానం బొందసౌఖ్యం హైందవుల్లారా మిత్రమా 
పాలకుడు గురువిష్ణుమూర్తి పాలించును జగత్‌ఖ్యాతి 

నీతి నియమము శాంతిభద్రత నిలువనీ యిలనూ మిత్రమా 
తనవు మనము ధనము లొసగి అనయము గురు కార్యదీక్షను 
పనులు సల్ప స్వతంత్రలక్ష్మి ఫలము లొసగుగదే. మిత్రమా 
గురుడు మహేశ్వరుడె కాలుడు సర్వమును హరించు బుధుడు 
యెరుగుమిట్టిశక్తికాలన్‌ చిలను బొగడగనూ మిత్రమా 
అనువులోనే సర్వజగములు జనించి మించి జనుచునుండును 
కనుమిదే ఉత్పత్తి స్థితిలయ కాలగతియనుచూ మిత్రమా 
గురుసాక్షాత్‌ పరబ్రహ్మని గుర్తెరుగు అనువుకు యావలిది 
యెరిగి అరుగా అరిగేరాములందులేరోయీ మిత్రమా 
భూమనీ గురువర్యుడాయే భూమిలే నీ దేవుడాయె 


భూమిలో దోచిన సర్వంబేమీలేదాయె మిత్రమా 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥మేలు॥ 


॥మేలు॥ 


॥మేలు॥ 


॥మేలు॥ 


॥మేలు॥ 


॥మేలు॥ 


॥మేలు॥ 


అరిగె రామస్వామి (క్రీ.శ. 1895-1978):- ఈ కవి హైదరాబాద్‌లోని 
కుమ్మరిగూడలో జన్మించారు. గొప్ప ఆధ్యాత్మికవేత్త. సంస్కర్త. 1925లో కవాడీగుడలో దళిత 
కన్యను దేవదాసీగా మారుస్తుంటే, అడ్డుకొని తర్వాత వివాహం జరిపించాడు. అచలమార్గంలో 
పయనించి మందిప్పల హనుమంతరాజ యోగీశ్వరుల శిష్యులుగా మారారు. ఆ తర్వాత 
శ్రీ భూమానందస్వామి పేర గురుమండలి స్థాపించారు. రామస్వామి గొప్ప ఆధ్యాత్మికవేత్తగా 
మారిపోయి అనేక సంస్కరణలు చేసాడు. అనేక తత్వాలు రచించినా ప్రస్తుతం కొన్ని 


మాత్రమే మనకు లభ్యం అవుతున్నాయి. 


డా వీ. భాన్సు రయోగి 


అన్నలార రండీ... ! 


(తత్వం) 


అన్నలార రండీ గురుసేవ జేయుదమండీ ఓయన్నలారరండీ 


యెన్నరాని భవ భయముల నెగురజిమ్ముదమండీ 
మంచి తరుణమండీ యోచించి చూడరండీ 
మించనివ్వకండీ గురు పంచనజేరుదమండీ 

తనువు లశాశ్వతమూ మన వెంటరాదు ధనమూ 
కనుగొను మిది నిజమూ మన కందరకనుభవమూ 
సారము లేదిందూ సంసార సాగరమందూ 
మరువకు మన సందు ఘోర నరక మున్నది ముందూ 
సతిసుత హితులన్నా మనగతికి బండిస్తున్నా 

వెతల జెందదరన్నా మతిమంతుల మాటలువిన్నాకన్నా 
చింతలెల్ల దీర్టూ మన వింతలు దెగటార్టూ 
సంతసమున బ్రోచూ అతి త్వరితము దరిజేర్టూ 

విను భ్రమరహితుండూ హనుమంత దేశికుండూ 
జనన మరణ బాధల తానణగ ద్రొక్కుచుండూ 
దబ్బునగను గొనుడీ మీమబ్బువదలు వినుడీ 

అబ్బుగారి వీరయార్య మదినిబ్దరమిదెగనుడి 


229 


॥[దీయన్న 


॥రొయన్న॥ 


॥[దీయన్న 


॥దీయన్న 


1దీయన్న॥ 


1దీయన్న 


॥లుయన్న॥ 


అబ్బుగారి వీరయార్య : ఈ కవి వరంగల్‌ జిల్లాకు చెందినవాడు. అచలమార్గస్థుడు. 
మందిప్పల హనుమద్దాసు శిష్యుడు. “అచల గురుపూజా తత్వగానామృతము” సంకలనంలో 


ఇతని తత్వాలు కొన్ని పొందుపరచబడ్డాయి. సలక్షణంగా వీరయ్య తత్వాలు రచించాడు. 


230 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


మేలుకొండి ... 
(తత్వం) 
మేలుకోండి మేలుకోండి ఓ అయ్యో మేలుకొని గురునీ జేరు ఓయమ్మో ॥మేలు॥ 
ఏముంది ఏముందిరన్నో ॥చం॥ మూన్నాళ్ల ముష్టి బ్రతుకన్నా చేం॥ 
ఏముంది ఏముంది రన్నో కొన్నాళ్ల కొలత బ్రతుకన్నా ॥మేలు॥ 
కన్నబిడ్డ ప్రేమకొరకు చందమావయ్యో ఓలా 1చం॥ 
సతీపతులు ఒక్కటయ్యి ॥చం॥ తొమ్మిది మాసములు తల్లి ॥చం॥ 
గర్భమందు పెంచి తుదకు ॥చం॥ కష్టమోర్లి కన్న శిశువు చం॥ 
కాళ్ళరాసి నీళ్ళు బోసి ॥చం॥ మూతి గడిగి ముడ్డిగడిగి 1చం॥ 
ఇరువదేండ్లు కొడుకు జేస్తే [చం కన్నబిడ్డ ప్రేమ కొరకు(2సార్లు) 1చం॥ 
వాడు కాళ్ళతోటి తన్నవట్టె చం! తిట్టి చేతులతో కొట్టవట్టే ॥మేలు॥ 
బిడ్డలు బ్రతుకాలానీ ॥చం॥ బీడు భూములన్ని దున్ని 1చం॥ 
ఆకలనక నిద్రనకా ॥ చం॥ అంటుప్రేగులారగట్టి ॥చం॥ 
డబ్బును సంపాదించి ॥చం॥ విద్యబుద్దులెన్నో జెప్పి చేం॥ 
ఉద్యోగం చేయిస్తే ॥చం॥ బిడ్డలు బ్రతుకాలానీ (2సార్లు) చం॥ 
నీ చేతులొక్కపైస లేక ॥చం॥ నీది బిచ్చగాండ్ల బ్రతుకాయే 1చం॥ 
గడ్డిగుడిసె గండమాని ॥చం॥ చెట్టు గొట్టి కట్టెతెచ్చి 1చం॥ 
ముగ్గుబోసి మట్టి దవ్వి ॥చం॥ పిల్లర్లేసి స్లాబు బోసి ॥చం॥ 
నల్లగట్టి ఫ్యాను బెట్టి చం! రంగురాసి లైటు లేసి ॥చం॥ 
ఇంద్రశోభ నీవు జేస్తే [చం॥ గడ్డి గుడిసె గండమాని (2సార్లు) ॥చం॥ 
నీకు దొడ్డిపాక మంచమాయే ॥చం॥ నీకు దోమలులీగలునుముసిరే ॥మేలు॥ 


పట్టె మంచం పరుపు దెచ్చి ॥చం॥ పడకగదిలో పరచినీవు ॥చం॥ 


231 


చలికి రగ్గు చద్దర్లు ॥చం॥ డబ్బు ఇచ్చి తెచ్చి కప్పి చం॥ 
కొడుకులు దొరబిడ్డల్లా 1చం॥ ఉండాలని ఆశతోని ॥చం॥ 
సూటు బూటు నీవు చేస్తే ।చం॥ పట్టెమంచం పరుపుదెచ్చి(2సార్లు) ॥చం॥ 
నీకు కట్టుబట్ట కరువాయే ॥చం॥ నీకు పండనులక మంచమాయే ॥మేలు॥ 
తిండితిప్పలుండద్దని ॥చం॥ సన్నవడ్లు సాగుజేసి 1చం॥ 
పట్నమెల్లి పల్లినూనె ॥చం॥ తెచ్చి కూర నారలండి ॥చం॥ 
పాలబుక్క నెయ్యి బుక్క॥చం॥ కడుపునిండ బెట్టుకోని 1చం॥ 
కన్నవాల్ల పెంపుజేస్తే చం॥ తిండి తిప్పలుండవద్దని (2సార్లు) 1చం॥ 
నీకు అడుగు బొడుగు అన్నమాయె ॥చం॥ 
నీకు గొడ్డుకారం గొంతు మండె ॥మేలు॥ 
ఎండమావి జగముజూసి ॥చం॥ భ్రాంతి వీడక బ్రతుకుతుంటే ॥1చం॥ 
పునరపి జననం మరణం ॥చం॥ ఈ పుడమి పైన దప్పదాయే ॥చం॥ 
వయసు పెరిగి వృద్ధుడవై ॥చం॥ బ్రతుకు బరువు భారమాయె 1చం॥ 
బాధలు ఇవి తప్పవాయె ॥చం॥ ఎండమావి జగముజూపి ॥చం॥ 
అచల గురుని అండజేరు ॥చం॥ నీకు తిరిగిరాని బాట జూపు ॥చం॥ 
భీమయార్యుల మాట నమ్మి ॥ చం॥ పదదాసుడయ్యె చక్రపాణి ॥మేలు॥ 


బండి చక్రపాణి (జననం: 1949):- ఈ కవి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 
రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామస్థుడు. బండి రాజయ్య, మల్లమ్మల పుత్రుడు. 
అచలగురువు నిర్మలానంద పిల్లలమర్రి భీమయ్య గారి ప్రియశిష్యుడు. అచలమార్గంలోని 
అనేకమంది కవుల తత్వాలు, కీర్తనలు సేకరించి ముద్రించడంలో ఇతని కృషి చాలా గొప్పది. 
“అచల గురు పూజ తత్వ గానామృతం (2005) పేరుతో చక్రపాణి చేసిన సంకలన గ్రంథంలో 


ఎందరో కవుల పాత, కొత్త తత్వాలు లభిస్తున్నాయి. 


232 


నిదిగోర గురు కీలకము 


(తత్వం) 
నిదిగోరగురుకీలకము జీవవినరఅదుగోర యోగ 
సాధనము ఇదిగో శ్రీగురుపద ద్వంద్వములు నీ 
హృదయాము లోపల వదలాకయుంచితె 
కొండ మీదను పెద్ద గుండు వున్నదిరా గుండు నడుమ 
రెండు గండ్లు వున్నవిరా గండ్లు నడుమ సన్నగండి 
లోనుయున్న పండనుభవించితె ప్రజ్ఞానబ్రహ్మమురా 
ధాత్రిలోను ఒక్కగాత్రమున్నదిరా గాత్రమునకు చిన్మయ 
నేత్రమున్నదిరా నేత్రమందున గురుసూత్రాములో యున్న 
పాత్రా మెరిగితేను బ్రహ్మమౌనురా 
చూపులోన నీలరూపమున్నదిరా రూపములో ఒక్క 
దీపామున్నదిరా దీపాములో వున్న తేజస్సు తెలసీతె 
పాపాములన్నణగి తత్వామసియౌరా 
అయిదై దియిరువై అయిదై యున్నదిరా అయిదింటి 
మీద ను ఆత్మవున్నదిరా ఆత్మానుమదియించి అమృతాము 
సేవించే అనుభవమెరిగితే అయమాత్మ బ్రహ్మరా 


కరిచి 
గురువాక్యములు నాల్లు గుర్తెరుగవలెరా గుర్తెరిగి 


నంతాట పరమూతానౌరా పరశురాముని వర నర్సింహృయోగికి 


పరమపదము బట్టబయలైయున్నదిరా 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥ఇదిగో॥ 


॥ఇదిగో॥ 


॥ఇదిగో॥ 


॥ఇదిగో॥ 


॥ఇదిగో॥ 


॥ఇదిగో॥ 


నరసింహయోగి (1810-1856): - ఈ కవి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నివాసి. 
కానీ తెలంగాణ ప్రాంతంలోనే ఇతని జీవితం గడిచింది. పరశురామ కోటయ్య 
సోమయాజులు, సుబ్బమ్మలు ఇతని తల్లిదండ్రులు. వీరు అచల గురువు శేషమాంబగారి 
అన్న రాకమచర్ల వెంకటదాసుతో సంవాదం చేసింది ఈయనే. అచలానికి పాఠ్యప్రణాళికలాంటి 
భద్రాద్రి రామశతకం, పరశురామ సీతారామశతకం, తిరుమల దత్తశతకం, శివరామ 


దీక్షిత చూర్ణికలు రచించాడు. కంబలూరి అప్పబ్రహ్మం శిష్యుడు. 


డా వీ. భాన్సు రయోగి 


ప్రేమకు నీవే పెన్నిధివయ్యా....! 


(కీర్తన) 
ప్రేమకు నీవే పెన్నిధివయ్యా 
మమతకు నీవె మందిరమయ్య 
ఓ వనమాలీ ఓ వనమాలీ 
నీవేలేని అణువేలేదు నీదయలేక జీవించలేము 
కొలిచేవారి కొరతలుదీర్చి పిలిచేవారీ కలతలు బాపి 
ఆపదలందు అండగనిలిచీ కొండంత 
బాధను గోరంతజేసి భక్తుల పూజా బాధలు 
తొలగా దాసరిపాట అశకేగాదా మాయలో జీవుడు నీసాయ 


మరచి ఏపఛాయకేగీన అపాయమోయి కాయము పైన నమ్మకమేదీ 


శ్వాసాగిపోయితే శవమందురోయిమట్టితో బొమ్మను 
మలచితివయ్యా పుట్టెడు బంధాలు పెంచితివయ్యా 
పువ్వులుపూచే వేల రకాలూ పూజకు నోచే కొన్ని రకాలు 
అందరు భక్తులె అందరు శిష్టులె మొక్కెరు మిము తమ 
ఇష్టాలతీరే అందరిలో మరి ఎందరికుందో నిన్ను పొందేటి 
యోగమబిందో ఉల్లము నందే అల్లరి లేక 

నిర్మలమైన చిత్తమదైనా చిక్కేమిలేదు నీవు చిక్కుటకు 

తక్కువే లేదు ఆనందమునకూ మక్కువతో నిన్ను మైొక్కేవారికి 
ఆకలిదప్పల తిప్పలు లేవూ నమ్మినవారికి సోమ్మైనావూ 
నమ్మని వారికి గోప్యమైనావూ 

నీ మనసైతే రాయి తురాయి తోచితివేని రాజు సిపాయి 
తోచదె మాకు నీ చేతలేమో ఏవేల ఏతీరు ఖేలించుతావో 
యోచించి యోచించి యోధాన యోధులు 

తలవంచి నీచెంత నీరుకారారూ అంచలవారీ అంతా చనిరి ! 
అంతేలేని నీలీలనిరీ ఎంత చిత్రమిది జాతులతీరు కులదేవుడవై 
కూర్చున్నావు తోచినతీరు అర్జనజేస్తే ఆలకించావు ! 

వారి నమస్తే గేటు గుట్ట క్రింది భక్తులు కలసి చేసిరి 

భజనలు దీవించ వోయి వో వనమాలీ ఓ వనమాలీ 


233 


| 1ప్రేమ। | 


॥ప్రేమ॥ 


॥ప్రేమ॥ 


మేర్లు నారాయణదాసు (క్రీ.శ.1950 ప్రాంతం):- ఈ కవి వరంగల్‌ జిల్లా 
వాస్తవ్యులు. తూడి దేవమాంబ శిష్యుడు. అచలమార్గంలో వందలాది తత్వాలు 
రచించాడు. అవన్నీ సలక్షణంగా సిద్ధాంతపరంగా గొప్ప కవితానుభూతితో ఉన్నాయి. 


234 
యవరేమంటె భయమేమున్నది...! 
(కీర్తన) 


యెవరేమంటె భయమేమున్నది యెరుకలేని 


సద్దురువులనూ గురుపుత్రులనూ అవనిలో ॥యెవ॥ 
నిజగురు నాశ్రయించి తన 

భవబాధలు నెడ బాసిన వారల ॥యెవ॥ 
యింతింతయనుటకు అంతులేని 

బయలంతటున్నదని యతికినవారల ॥౦మెవ॥ 
మూలములేని యీ నాల్గవతనువును 

గాలించెడివిధి గనుగొనువారల ॥౦యమెవ॥ 
రెండు మేనులలో రెండహములన 

ఖండరూపెరుక కలయనువారల ॥యెవ। 
మించిన బయలులో కెంచెపుయెరుకను 

ముంచెటి నేర్చు సాధించినవారల ॥౦మెవ॥ 
పరిపూర్ణమున పలికినయెరుకను 

యెరిగిరెంటి జోలెరుగని వారల ॥యెవ॥ 
తనువు గురువుకు దానము జేసి నేనను 

పెనుమాయను యంటనివారల ॥1యెవ॥ 
వాసిగ ఆగయదేశికుసేవలు 

యీ సమయంబున జేసినవారల ॥యెవ॥ 
ఘనకొరుపోలు యీ కర్రచెన్నయా 

వినజెప్పితె నవ్విడచినవారల ॥యెవ।॥ 


కర్ర చెన్నయ్య(క్రీ. శ.1950 ప్రాంతం) :- ఈ కవి వరంగల్‌ జిల్లా వాసి. వీరు 
అగదాసు శిష్యులు. ఎన్నో కందార్ధాలు, తత్వాలు రచించాడు. 


235 
సొమాన్యమటోయి 


(తత్వం) 


సామాన్యమటోయి సద్ద్గురుని పూజచేయుట సామాన్య మటోయి 

మూడు ఇండ్లు భిక్షమెత్తాలి ఐదుబాండ్లల్లో వండి పెట్టాలి ॥సామా॥ 
పట్టపగలు పచ్చికర్ర తేవాలి చిట్టచీకట్లో యెండ బెట్టాలి 

రేయింబవళ్లు లేనిస్థలమందు రమ్యమైన వంటచేసి పెట్టాలి ॥సామా॥ 
తల్లిలేనిపిల్లను తెచ్చిపెంచాలి తండ్రిలేనివానికిచ్చిచెయ్యాలి 

కులము గోత్రము లేని వాడొస్తే కుదురుగ పుస్తెకట్టుచుండాలి ॥సామా॥ 
తూరుపు పక్షము తిరుగుచుండాలి తుమ్మెదలైదు పట్టితేవాలి 

పట్టి తెచ్చిన తుమ్మెదలైదు సాధులకు తినిపంచుచుండాలి ॥సామా॥ 
ఏరులేని ముల్లాకు తేవాలి భూమిలేని స్థలమందు పరువాలి 

చచ్చిన వానిని చంకబెట్టుక బ్రతికున్నవానికి మానియివ్వాల ॥సామా॥ 
ఆరుగుర్రాల బండిగట్టాల ఎనిమిది కళ్లాలెగసి పట్టాల తొమ్మిది 

గుట్టింబులపైన గూర్జాని పదోగుజ్టాన్ని పంపుచుండాల ॥సామా॥ 
దాసదాసులకు దాసుగావాల దేసికురాజుల దోసిలొగ్గాలి 


దాసే కమాల్‌దాసుగావాల ధరణిలో ఢంకా కొట్టుచుండాలి ॥సామా॥ 


కమాల్‌దాసు :- తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధంగా వినిపించే ఈ తత్వం రచించిన 
'కమాల్‌దాసు” ఎక్కడివాడో తెలియడం లేదు. 


236 
అడుగమ్మా గురుని... 

(తత్వం) 
అడుగమ్మా గురుని అడుగమ్మా నీకు అడిగేటి 
మనసుంటే అడుగమ్మా అడుగమ్మ సద్ద్గురుని 
యతి భక్తితోడుత అడుగులొత్తియు శంకలుడుగమ్మా 
కూతా కూయనికోడి పుంజమ్మా మూడు 
గ్రుడ్లు పెట్టెనట చూడమ్మా ఖ్యాతిగనార్వురు 
కందువలును బుట్టి ప్రీతితో బ్రహ్మాండ మేతీరునేలిరో 
విత్తులేని చెట్టుబుట్టెమ్మ దాని వేరు జగమెల్లా 
బారెమ్మా సత్తుయిరవై అయిదుశాఖాలు 
గలవాట ఎత్తుచూడగ బోలె యేడు జానలాట 
నాలుగు బురుజుల కోటమ్మ దాని నట్టానడుమ 
నొక్కప్యాటమ్మా వాలయముగ నడినాళమందున 
రాజు వోలలాడుచు నుండే చూడమ్మా 
పుట్టిందెపుడో గిట్టునోయమ్మా పుట్టి గిట్ట దానిని 
నమ్మబోకమ్మా పుట్టిగిట్టని దొక్క బట్టబయలే 


నిజము పట్టుబడదు కొత్తపెల్లి శంకరుడానె 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥అదుగ॥ 


॥అదుగ॥ 


॥అదుగ॥ 


॥అదుగ॥ 


॥అదుగ॥ 


కొత్తపల్లిశంకర్‌ :- ఈ కవి వరంగల్‌ జిల్లా వాస్తవ్యులు. కొన్ని తత్వాలు రచించారు. 
అచలమారంలో జీవించిన ఈ తత్వకవి గురుస్తుతులు, అచల సిద్దాంతాన్ని తన తత్వాల్లో 
(0) లాలు థి ౧ 


పొందుపరచారు. 


చదువరా...! 
(తత్వం) 

చదువరా చదువు చదువరా బడిలోకి వెల్లి చదువరా చదువు 
ఉదయకాలమునందు లేచి పదరపంతులు పాదములకు 
ముదముతోడుత మొక్కి పెదవులు కదిలికేమియు లేక దినము 
అటు ఇటు ఎటు జూడబోకుము అదుగొ ముందర పలుక ఉన్నది 
పలుక బలుపము లోన అక్షరమటుల ఎరుగుము లేకదినము 
పాపములు పుణ్యములు రెంటికి బ్రాంతియే కారణము 
నీ కనుపాప లోపలచెల్లని దీప మార్పిక లేక దినము 
నిద్దమగునె లేని చదువు శ్రద్ధతో మన పెద్దలంత 
పొద్దుమాపు అనగబోక చదివిరి బుద్దిమంతుడ లేక దినము 
దిట్టరి అయినట్టి అగయదేశికుని సేవించి ఈ మోరి 


శెట్టిరామ లింగయాఖ్యుడు చెప్పే తత్వము లేక దినము 


237 


॥చదు॥ 


॥చదు॥ 


॥చేదు॥ 


చదు! 


॥చదు॥ 


చదు! 


శెట్టి రామలింగయ్య (క్రీ.శ. 1950) :- ఈ కవి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 
వాస్తవ్యులు. వాడపల్లి ఆగమదాసు శిష్యుడు. అచల సిద్ధాంతాలను చక్కని తత్వాల్లో నింపాడు. 


238 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


దున్నరా పొలమూ దున్నరా...! 


(తత్వం) 
దున్నరా పొలముదున్నరా మడికట్టు జేసి 
దున్నరా యాపొలము మానవజన్మమెత్తిన ఫలమిదేనని 
సన్నుతించియు బుషులు మునులు సాగుచేసిన మట్టిపొలము 
మద మత్సర కామక్రోధములనియెడు యావెదురు కంపను 
ముదముతో గురుదీక్ష మంత్రము పదునుగొడ్డలి చేత నరికియు 
సూటిగను నున్నటి నాగటి పాలకర్రను చేతబట్టియు 
వాటము కుడియెడమ యెడ్లను బాటతప్పక నడచున్నట్లుగ 
మందమతివై చెడక యెద్దుల ముందరనున్నట్టి స్థలమును 
ముందుగను యోచించియును నీడెందమందున తొందరొందక 
విత్తనంబుల జల్లుటకు మేనత్త బిడ్డను వెంబడుంచుక సత్తు 
చిత్తును పొత్తు జేసి యుత్తమోత్తమమైనపొలమును 
నడవలేనటువంటి యెడ్లను నడుపుటకు నీ కుడిచేతిలో 
నడుకయనే యీ శాస్త్ర సూత్రపు నాడికర్రను చేతబూనియు 
అందమగు కోరుట్లపురమునందున నివసించు పూర్ణానందుడు 


చెన్నయ్య దాసుకు నందజేసిన పొంది పొలము 


॥దున్న॥ 


॥దున్న॥ 


॥దున్న। 


॥దున్న॥ 


॥దున్న॥ 


॥దున్న॥ 


॥దున్న॥ 


పూర్ణానంద చెన్నయ్యదాసు :- ఈ కవి కరీంనగర్‌ జిల్లా కోరుట్ల వాస్తవ్యులు. కొన్ని 
తత్వాలు రచించాడు. అచలమార్గంలో సాగిన ఈ తత్వాల్లో సామాజిక విషయాలు 


కన్పిస్తున్నాయి. 


డా వీ. భాన్సు రయోగి 


ఎన్నిజేసిన కూటికేరన్న...! 


(తత్వం) 
ఎన్ని జేసిన కూటికేరన్నా ఎన్నాళ్ళు బ్రతికిన కాటికేరన్నా 
ఉన్న నాళ్ళలో గురుని చేరితే జన్మసార్థకమగుటకేరన్న 
మనసు ఉన్న నాటికేరన్నా ధనకనకాములపై ఆశకేరన్నా 
మనసు దాటే ఉపమూ దెలసితె జనన మరణరహితమేరన్నా 
బ్రాంతిఉన్నా నాటికేరన్నా సతిసుతులపైనా ఆశకేరన్నా 
బ్రాంతిరహితమైన నాటికీ బ్రహ్మము దరిజేరుటేరన్నా 
ఆత్మానాత్మం బెరిగితేరన్నా వివేకమని గుర్తెరిగితేరన్నా 
ఆత్మాలో మనసేకమైతే ఆనందమై తానుండుటెరన్నా 
అంగా లింగములెరిగితేరన్నా సంగామై తానుండుటేరన్నా 
అంగాలింగము భంగమైతే జంగమై తానుండుటేరన్నా 
గురు నాగామాంబజేరితేరన్నా ధరజన్మ సార్థకమగుటకేరన్నా 


గురువులాను జేరినందుకే గురుస్వామి జన్మ సార్టమన్నా 


239 


॥ఎన్ని॥ 


లన్ని! 


ఎన్ని! 


॥ఎన్ని॥ 


లన్ని! 


॥ఎన్ని॥ 


భోజరాజు :- ఈ కవి కర్ణాటక-తెలంగాణ సరిహద్దు ప్రాంతం వాడయినా ఇతని తత్వాలు 
తెలంగాణలో ప్రసిద్ధం. భోజరాజు రచించిన అనేక తత్వగీతాలు ఇక్కడి సరిహద్దు ప్రాంత 


ప్రజలు గానం చేస్తారు. 


240 
లింగని సేవింపబోదామా...! 


(కీరన - ఏకతాళం) 


= 


లింగని సేవింప బోదామా శ్రీశైలమందిర లింగని సేవింప బోదామా ॥లింగ॥ 
లింగని సేవింప బోదామా అంగనామణులంత గూడుక 
పొంగుచును శ్రీశైలమునికుల పుంగవుని పూజించ శ్రీశివ ॥లింగ॥ 


ఎల్లలోకములేలు వాడాట చూచేటి వారికి తెల్లని దేహంబువాడాట 

కల్లగాదు ముజ్జగములకు తల్లియైన పార్వతికి తా 

వల్లభుండై సకల జనులను చల్లగా పోషించు శ్రీ శివ ॥లింగ॥ 
క్షేత్రుడనుటకు రూపులేదాట క్షేత్రజ్ఞులకు సర్వత్రమును గనుపించు 

వాడాట ధాత్రియును యీలోకమందున మాతయగు పార్వతికి మంగళ 
సూత్రమును మెదయందుగట్టి త్రినేత్రుడై నిలచున్న శ్రీ శివ ॥లింగ॥ 
మంగళాకరమైన వాడాట తనజూటమందున గంగమాతను దాల్చి నాడాట 

రంగుగను మది పొంగుచును సారంగమును ధరియించి నాడాట 
అంగనామణులార యిక మనజంగమ వేల్పైన శ్రీశివ ॥లింగ॥ 
కొండలాపై నుండు వాడాట అఖిలాండ కోటి బ్రహ్మాండ మెల్లను 

నిండి నాడాట పండు వెన్నెల కాయు రీతిగ నండ బాయక సకల 

జనులను నిండు వేడుక తోడ బ్రోచెటి కొండ చిలువల భూషణుండట ॥లింగ॥ 
జంట పార్వతి గూడి నాడాట కైలాస పురమున బంటువలె నిలచున్న 

వాడాట కంఠమందున కాల కూటము అంటబట్టక అఖిల జనముల 

జంటనెవ్వరు లేక పార్వతి వెంట బెట్టుక తిరుగునట శ్రీ శివ ॥లింగ॥ 


దరెగోనిరాములు: - అమ్రాబాద్‌ మండలం తిర్మలాపురం (బికె) వాస్తవ్యులు. వారు 
రచించిన “శ్రీరామ భజన తారావళి'లో 27 కీర్తనలు ఉన్నాయి. రామ, ఆంజనేయ, శివ 
కీర్తనలు ఇందులో ఉన్నాయి. ఇవి 1963 ప్రాంతంలో దరెగోని రాములు రచించినట్లు 
తెలస్తుంది. 1968లో ఈ కవి మరణించారు. 


241 


నందివాహనా! హరా! ... 
(కీర్తన) 


నందివాహనా హరా నగరాజ సుతవరా 

వదలక నను గావరా ముదము మీర శంకరా ॥నంది॥ 
నీ దివ్యచరితమును నేను వింటి సుజనులతో 

నేవిబూది దాల్లితి నినువేడ్కతో గొలిచితి ॥నంది॥ 
మతములెల్ల మానవతా మమకారపు మాలలని 

భావనమ్ము జేసితి భవనిన్నే దలచితి ॥నంది॥ 
భవబంధాలెల్ల ద్రెంచు భాగ్యదాత వీవటంచు 

నీ పాటలు బాడితి నిన్నే కొని యాడితి ॥నంది॥ 
పదరపురము నందున ముదము మీర వెలసిన 

పరశు రామేశ్వరా వరభక్త మందారా ॥నంది॥ 
శేఖరు మొరనాలకించు శీఘ్రమ్మే కరుణించు 


కాపాడగ రమ్ము ఇక రాపాడకు మమ్ము ॥నంది॥ 


మల్లేపల్లి శేఖర్‌రెడ్డి (12.6. 1943-2016):- ఇతడు నాగర్‌కర్నూల్‌ జిల్లా రాకొండ 
వాసి. బాలమ్మ, నారాయణరెడ్డి ఇతని తల్లిదండ్రులు. కపిలవాయి లింగమూర్తి, ఇమ్మడి 
జెట్టిచంద్రయ్యల అనుచరుడిగా మెలిగాడు. పద్యం, కావ్యం, కీర్తన లక్షణాలు బాగా 
తెలిసినవాడు. పరిశోధన బుద్ది గలవాడు. దున్న ఇద్దాసు తత్వాలు, రామగిరి, రామయోగ 
చరిత్రలను పరిష్కరించాడు. “వివేక శంఖారావం” పేరుతో రాసిన పుస్తకంలో కొన్ని 


కీర్తనలున్నాయి. 


242 
ఎరుకనెరిగి నడువవలెనన్నా...! 
(తత్వం) 
ఎరుకనెరిగి నడువవలెనన్నా 
సద్దురుని గాంచి గురుతు 
దెలిసితె మరువవలెనన్న ॥ఎరుక॥। 
ఎరుక నెరిగి నాది నీదని 
తరుక వాదములేక యెప్పడు 
గురుని కల్పిన మనుచు గర్వం 
తరుముగొట్టు తక్షణంబున ॥యఎరుక॥। 
కొంత యెరుకను గాంచు మంటి 
దొంతులని భ్రమలన్ని విడిచి 
గోరంత కపటము లేక సర్వం 
బంత నిండి లేనిదేదో 1లఎరుక॥ 
కోటి విద్యలు నేర్పిన 
తనకూటికేనని దృఢతోను 
జూటమాటలు వదలి యెరుక 
యేటి కెదురుగ యీదబోవలె ॥ఎరుక॥ 
పరుల కాంతను తల్లితీరుగ వేరులేక 
నమ్ముకొని జారతనములు మటిచి 
చక్కని దారి ఎదుకుట స్థిరము నీలో ॥ఎరుక॥ 
మూట గడచి మూలమెరిగి 
సూటిగా కలవంటి దేహము 
మాటిమాటికి తలచి మమత 
మగ్నమయ్యే విధము నీలో ॥ఎరుక॥ 
వాసిగ సింగవటంబులో 
దేశి కేంద్రదుర్ణయ్యారుల 


దాసదాసుల శరణు జేసి ॥ఎరుక॥ 
మామిడాల నారాయణదాసు: - ఇతడు మేరుదుర్గయ్య శిష్యుడు. ఈ కవి కీర్తనలకు 
“గురు శిష్యలయబోధామృతము” అని పేరు. ఈ పుస్తకంలో కీర్తనలు, తత్వాలు, సంవాదం, 
సీసపద్యాలు, కందర్థాలు, మంగళ హారతులు ఉన్నాయి. ఇవి సలక్షణమైన కీర్తనలు. 
“ధరణి వేములవాడ పురీశుని చరణమునమ్మర ఓరన్నా” అని రాజరాజేశ్వరునిపై కీర్తన 
చెప్పాడంటే బహుశా! ఆ ప్రాంతం వాడై ఉండవచ్చు. 


డా వీ. భాన్సు రయోగి 


నిలువదు నిలువదు కాయం... 


(రేగప్తి రాగం, చాపు) 


నిలువదు నిలువదు కాయం యిది నిమిషములోన మాయం నిలువదు 


నిలువదు నీటి బుగ్గ యిది కలలో భోగము కనబడు చందము 
అప్పడిప్పడునబోకు మృతియెప్పడో తెలియదునీకు 
తప్పదు మృత్యువు తనువుకెన్నటికీ కప్పసర్పమును మ్రింగినగతి 
చాలుచాలు దుర్దుద్ది వినవదిపమి నాబుద్ది మేలని సద్గురు 
కీలుదెలయకను కాలము వ్యర్ధము గడుపుచున్నవిక 

'అ 


శాంతగుణ మదిదలచి వేదాంత విచారమె దెలిసి కంతుహరుని 
పద కమలములను నీ మంచి తనమున యేమారక దలువుము 
సుఖదుఃఖములు రెండు మదినొకటవి దలచుచునుండు 
సుఖమేనిజమని చూడబోకు నమ్మకముగాదు నీవిక భ్రమజెందక 
సుందర బీబీపేట బాలేందుధరుని నీ నోట అందముగను 
నీవభినుతించి జయ మొంది సద్గతి జెందుట క్షేమము 
పనికిరాని పనులకును పరుగులెత్తబోకికను హనుమద్దాసుడు 
ఆడినమాటలు వినజాలవు యేమని తెలుపుదునిక 


243 


నిలు! 


నిలు! 


॥నిలు॥ 


nDలు॥ 


॥నిలు॥ 


॥నిలు॥ 


నిలు! 


రెడ్డిశెట్టి హనుమద్దాసు(మరణం: 1928) :- ఈ కవి కామారెడ్డిజిల్లా దోమకొండ 
ప్రక్కనున్న బీబీపేట వాస్తవ్యుడు. ఇతణ్జి బీబీపీట హనుమద్దాసుగా కూడా పిలుస్తారు. 
కాచాపుర విశ్వనాధాచార్యునికి ఈ కవి ప్రియ శిష్యుడు. తెలంగాణ ప్రాంతంలో ఇతని 
కీర్తనలు బహుప్రసిద్ధం. వీరు రచించిన “జ్ఞాన బోధాధ్యాత్మలు నిజాం కాలంలో (నిషాన్‌ 
నెం. 34) రిజిష్టర్‌ చేయబడ్డాయి. సలక్షణంగా ఉన్న ఈ కీర్తనల్లో హెచ్చరికలు, లాలిపాట, 
మేలుకొలుపులు, జోలపాటలు కూడా ఉన్నాయి. జగదాంబ కీర్తనలు, జీవబోధ శతకం 


ఈ కవి ఇతర రచనలు. 


244 
శ్రీ కాలేశ ముక్తీశగొమ్యూ! 
(కీర్తన) 

శ్రీ కాళేశ ముక్తీశగొమ్మూ 

ఓ కరుణామయా మంగళమ్మూ 

నీలగాత్ర ఇటు వేగిరమ్ము 

పాలనయనా మా మనవి వినుము ॥శ్రీ కాళేశ॥। 

నీ లీలలను తెలియ ఏనరుని తరమా 

నీ జాలి వెదజల్ల జాలమా 

ఓ బాలేందుధర దారిజూపుమా 

ఆలింపు మానుతి భారమా 

మము పాలింపవచ్చని నేరమా 

ఈ కలిలోన దిక్కెనరు తెలుపుమా ॥శ్రీ కాళేశ॥ 

ముదమార పూజింప విధమెరుగ మీశ 

నీ మది కరుగు పదమేదో గిరీశా 

నీ దయ గోరినామో మహేశా 

ఓ నాథాత్మకా భవవినాశా 

నాతో వాదేల నీకోపరేశా 

ప్రాణహిత గోదావరి తీరవాసా ॥శ్రీ కాళేశ॥ 
రుక్మాభట్ల విధుమౌళి శర్మ:- నరసయ్య, వెంకమ్మలు ఇతని తల్లిదండ్రులు. యతివరులైన 
భావానందస్వామిని గురువుగా స్వీకరించారు. వీరు సుప్రసిద్ధులు. రామాజీపేటకు 
చెందినవారు. ఈ కవి రచించిన 'కాళేశ్వర- ముక్తేశ్వర హారతిని” ప్రసిద్ధ కాళేశ్వర 
దేవాలయంలో రోజూ పాడుతారు. ఈ కవి రచించిన 396 పుటల తందనాన 


మహాభారతమును 1955లో కొండాశంకరయ్య సికింద్రాబాద్‌ ముద్రాక్షరశాలవారు 
ముద్రించారు. దానిని శతావధాని విఠాల రాజమౌళిశాస్త్రి గారు పరిష్కరించారు. 


డా వీ. భాన్సు రయోగి 


రామకృష్ణయని మనసును... 


(కీర్తన - ఆది) 
రామకృష్ణయని మనసును ప్రేమతో రాట్నము జేయుర ఓరన్నా 
కామక్రోధమనె విత్తుల నిలలో కడుకు దీయవలె ఓరన్నా 
చిక్కిన చెత్తయుదీయగ నిలలో చక్కగా దూదినియేకన్నా 
పెక్కువిధంబుల దూదిని యేకి చక్కని పోగును జేయన్నా 
గురు తీర్థమనే గంజిలో దారము గరుగ ముంచర ఓరన్నా 


దురిత జాలముల దుర్గుణంబుల నిరతము పడుగు పోయన్నా 


చెడుగుణంబులను బట్టియు ఇలలో పడుగుజాపవలె ఓరన్నా 
తరబడుచుండెటి కోపంబులను త్రాడుచేత బిగి యించన్నా 
సంచితార్థమును వంచించెటి యాకుంచెనుబట్టర ఓరన్నా 
పంచి పెట్టరా కుంచెను పట్టి అంచుల నిండను ఓరన్నా 
విడివడి తిరిగె అరుగుణంబుల వడిగ కుంచెచే ద్రుంచన్నా 
జోడుగనున్నలాకలచేడి అంటనివ్వకుర ఓరన్నా 

ఆత్మ విచారంబెట్టి అచ్చును అతుకుచుండవలె ఓరన్నా 
ఆత్మలోనున్న జ్యోతిని కనుగొని అంచుదీయవలె పిరన్నా 
తొమ్మిది త్రోవల మగ్గముపై సమ్మతి నేతను జాపన్నా 

దిమ్మరి మనసును దిరుగకుండ నొకదాపు బిగించర పిరన్నా 
పెక్కువిధంబుల చిత్తవిభ్రమలు తొక్కర పాదము ఓరన్నా 
నిక్కముగాదిది మాయ లోకమని చక్కగ వాడెను వేయన్నా 
అందమైన జరికొంగు వేసియు పొందుగ పలుకచెగొట్టన్నా 
సుందరమైన కిరీటము దాల్సియు ముందుకు సద్గతి జెందన్నా 
ధరణిలో కొంతల పురి నారాయణ దాసదాసుడర ఓరన్నా 
నిరతంబునహరిజేరు మార్గమిటు నెరుకపరచెను ఓరన్నా 


245 


॥రామ॥ 


॥రామ॥ 


॥రామ॥। 


॥రామ॥। 


॥రామ॥ 


॥రామ॥ 


॥రామ॥। 


॥రామ॥। 


॥రామ॥। 


॥రామ॥। 


॥రామ॥। 


కొంతాలపల్లి నారాయణ :- 'జ్ఞానామృతసారము' పేరుతో ఈ కవి రచించిన కీర్తనల్లో 


కీర్తనలు, తత్వాలు, కందర్భాలు, మేలుకొలుపులు ఉన్నాయి. వీరి ఇంటిపేరు అరిగె” అని, 
కొంతాలపల్లి ఇతని నివాసం అని తెలుస్తుంది. ఈ “జ్ఞానామృతసారము” చెర్విరాల 


బాగయ్యగారిచే పరిష్మరించబడింది. 


246 
పూజచేసే విధము తెలియండీ...! 


(కీర్తన - ఆట) 
పూజచేసే విధముదెలియండీ గురువీరబ్రహ్మము 
భజన జేసీ భావమెరుగండీ పూజాజేసీ విధము దెలిసియు 


నిజముగా గురుచరణములకు అజుడు రుద్రులడాదిశివుడని ॥పూజ॥ 
ఆత్మసేవలు సలుపరండీ సవినయముగ నాల్గుగలపండీ 

సూశ్రూషణంబులు స్నానమును జేయించి విధమండి ॥పూజ॥ 
కేవలము జల్లారు పంచెలు అందముగ ధరియించు ప్రభునకు 

సలలితంబుగ నుదుట తిలకము స్వామికిడగ ॥పూజ॥ 


పూలదండలు అందమౌగంధంబు బూయండి 
అక్షంతలిడియాదక్షిణల గురుస్వామి కొసగండి ॥పూజ॥ 
అత్తరు పన్నీరు పరిమళమందమౌ బుక్కాగులాలును 


అంచితంబుగ ధూపదీపములాదినిడి మైక్కంగవలెనూ ॥పూజ॥ 
అంగనలు మీరంత గూడండి శృంగారముగ 

గురుపుంగవుని జేరికొలవండి బంగారూ పళ్ళెరమునందున ॥పూజ॥ 
బాగుగా జ్యోతులను నిలిపియు భంగమును లేకుండ 

జయశుభ మంగళంబని సారెసారెకు ॥పూజ॥ 


ధరణిలో సికింద్రాపురమండీ వీరబ్రహ్మందాసులెందరో గలరు వినరండీ 
నిరతమును బ్రహ్మాండమంతయు నిండియుండిన ప్రభుడటంచును 
గురుతుగను సాతెల్లి బాబయ మరువకను పూజించుమనేెనే ॥పూజ॥ 


సాతెల్లి బాబదాసు:- సికింద్రాబాదు నివాసి. శ్రీపోతులూరి విరాట్‌ వీరబ్రహ్మేంద్ర 
స్వామి కాలజ్ఞానం ఆధారంగా 'కలి ప్రమాణ తత్తకీర్తనలు' రచించానని చెప్పుకొన్నాడు. 
ఇది ముద్రితం. ఇతర వివరాలు తెలియరాలేదు. 


ఈ నరజన్మ్మంబిత్తినందుకు ... 


(తత్వం-నామనాదక్రియ-ఆదితాళం) 


ఈ నరజన్మంబెత్తినందుకు యహపరములు సాధించవలెను 
మానక సద్గురు నామము నిరతము ధ్యానముచే మదిబూనవలెన్‌ 
వాదభేదమూల మానియు సద్గురు పాదముపై భ్రమజెందవలెన్‌ 
నాదబిందుకళిపాదు దెలిసి యానంద యోగమును పొందవలన్‌ 
మూడురంగులా మేడ మీదను చేడెనుకన్నుల చూడవలెన్‌ 
జోడుగూడి యెడబాయక నిరతము గూఢమైన రతికూడవలెన్‌ 
యెక్కువైన యెనిమిది గజముల నొకకుక్క చేత గరపించవలెన్‌ 
ముఖ్యముగా ఈ మూడులోకములను చక్కని వృక్షము నెక్కనలెన్‌ 
అన్ని మతంబుల చిన్నెలు దెలిసి ఎన్నికయిన మతమెరుగవలెన్‌ 
చెన్నుమీరుగను పున్నము వెన్నెల కన్నుల మధ్యనుగానవలెన్‌ 
ధరణిలో శ్రీమంధిన వేంకట సద్గురునకు మర్మము నెరుగవలెన్‌ 


అరమర లేకను జనన మరణముల యెరుగని దేహము నెరుగవలెన్‌ 


జగముగడచి కుడియెడమల నడమును చెడుగుడుయని నడువవలెన్‌ 


తడబడకను శ్రీయడ్ల రామదాసు దృఢముగనుండి నడుపువలెన్‌ 


247 


॥1ఈనర।। 


॥ఈనర॥ 


1ఈనర॥ 


॥ఈనర॥ 


॥ఈనర॥ 


॥1ఈనర॥ 


1ఈనర।। 


యడ్లరామదాసు:- ఈ కవి విజయనగరం ప్రక్కనున్న కలవచల్ల అగ్రహారం వాడని 
తెలుస్తున్నది. ఇతని గురువు మంథని వేంకటాచార్యులు. ఈ మంథని కరీంనగర్‌ జిల్లాలో 
ప్రసిద్ధ పట్టణం. రామదాసు విరచిత “సుజ్ఞాన చంద్రికలో 108 తత్వకీర్తనలున్నాయి. 
109వ కీర్తనలో సుదీర్హ ఆత్మరామాయణం ఉంది. యడ్లరామదాసు కీర్తనలు తెలంగాణలో 


248 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


శ్రీగిరి వాసుడ 
(శివపార్వతుల సంవాద కీర్తన) 
శ్రీగిరి వాసుడ చిన్మయరూపుడ- 
శీఘ్రుము వాకిలి తెరవ్వే -నీ చెంతకు ననురానివ్వే 
కులమున తక్కువ వనితను దేగను 
తలుపు నేనెటు దేరతూ 
నీతప్పలు నేనెటు మరుతూ 
కులములేల? నను గొలచువారి 
నా కులమున గలుపుకనుందూ 
ఇది తెలియద పార్వతి ముందూ 
శిరయాళు భక్తిజాడ తపసివై 
నరమాంస మడుగ సుతుని నరకీ 
నీకిడగ మెచ్చీ కైలాస పురపదవి నొసగినావు 
(లాలికీర్తన) 
లాలి పరమేశ లాలి నాయన్న 
లాలి భూతేశ లాలీ 
లాలి గౌరీశ లాలీ శివలింగ । 
లాలి విశ్వేశ లాలీ ! 


శ్రీగిరి! 


శ్రీగిరి! 


శ్రీగిరి! 


శ్రీగిరి! 


ప్రొద్దుటూరు వీరయ్య గుప్త, రుద్రస్వామి గుప్త:- వీరు జంటగా 'సుజ్ఞానకల్చ్పవల్లి' 
పేరుతో తమ పుస్తకాన్ని 1959లో హైదరాబాద్‌లో అచ్చువేశారు. బహుశా! వీరు 
హైదరాబాద్‌ ప్రక్కనున్న మహేశ్వరం మండలం ప్రొద్దుటూరు వాస్తవ్యులు. ఈ కవులు 
తత్వాలు, కీర్తనలు, జగదాంబ కీర్తనలు, సంసార నీతికందాలు రచించారు. అవన్నీ 


అలభ్యం. 


ఎగిసిపోకు ....! 

(తత్వం) 
ఎగిసిపోకు జీవా! నీవు పరదేశివిగావా 
భోగమె శాశ్వతమని మదినమ్మకు 
ఏగతి గాంతువో ఎరుగవు నీవు కథ 
ఆలుపిల్లలెవరు నిన్ను ఆదరించలేరు 
కాలమృత్యువు కాచుకయున్నాది 
ఏక్షణమందునొ పడిపోయెదవిక 
కట్టిన భవనములు మేడలు పెట్టెలుండు ధనము 
పట్టెమంచములు పరుపులు దిండ్లు 
గట్టిగ విడిచియు మట్టిలొబడెదవు 
మించిన సబ్బులచే దేహము మంచిగ కడుగుచును 
పంచ భక్ష్యములు పరమాన్నంబులు 
ఎన్నో మంచివి మంచివి మాటికి తినుచును 
కోరిన వస్త్రములు నీవు తీరిచి కట్టుచును 
పరసమునుగని భ్రమయుచునుందువు 
మందిని ముంచెదవా నీవు వందలు గూర్దెదవా 
ముందు గతిని నీవెందుకు దెలియవు 
బొందలబడి నీవందలెంచుతవ 


నీ సంపదలెల్ల విడిచియు నీవు బోవుచుండ కాస్తయినను 


నీ వెంటరాదుగా కారడవుల పాలు గావింతురు నిన్ను 


ధరనినురామదిలో లక్షణదాసుడిట్టులనియె పరమగురునిచే 
పరతత్త్వముగని నిరతము శ్రీహరి స్మరణము జేయుము 


249 


॥1ఎగసి॥ 


॥1ఎగసి॥ 


॥1ఎగసి॥ 


1ఎగసి॥ 


॥1ఎగసి॥ 


॥1ఎగసి॥ 


॥1ఎగసి॥ 


॥1ఎగసి॥ 


చేపూరు చిన్నలక్ష్యయ్య(1904-1975) :- ఈ కవి అమ్రాబాదు నివాసి. వీరు 
ఎల్లయ్య, రుక్మిణమ్మ దంపతులకు 1904లో జన్మించారు. చేపూరు చిన్నలక్ష్మృయ్య గొప్ప 
ఆధ్యాత్మపరుడు. తత్త్వకవి. తన అన్న పెద్దలక్ష్మయ్యగారిలాగానే గొప్ప సాధకుడు. చిన్నలక్ష్మయ్య 
కీర్తనలు, తత్వాలు నాకు కీ.శే. కపిలవాయి లింగమూర్తి గారినుండి లభించాయి. తత్వాలు, 
కీర్తనలు కలిపి 10 వరకు ఉంటాయి. అవి అముద్రితం. కవిత్వ లక్షణం, తత్వం బాగా 
తెలిసిన చిన్నలక్ష్యయ్య కీర్తనలు ప్రాసలతో, అలంకారశోభితంగా ఉన్నాయి. వీరు 1975లో 


దేహం చాలించారు. 


250 
ఎంత పిలిచిన బలుకవేమయ్యా...! 
(కీర్తన-ఆటతాళం) 

ఎంత పిలిచిన బలుకవేమయ్యా ! ఓ శంభులింగా ! 

ఇంత కరినమదేలనీకయ్యా । ఎంత పిలిచిన బలుకవేమి 

నిరంతరము పదకమలముల నాయంతరంగమున 

భజించెద పంతగించుట పాడియగునా ॥ఎ౦త॥ 
హాలహాలమును మ్రింగినాడవుగా అలనాడు రాక్షసుల 

నిమిషులనేలంగ దలచియుగా పాలుమాలిన 

బ్రతుకునాకిడి జాలిజూపక మిన్నకుంటివి కాలహరణ 

మదేలనో యిక తాలజాలను నీలకంఠా ॥ఎంత॥ 
పతిత పావన పన్నగాభరణా ! గతి నీవె నాకిల 

యమునీశ్వర వినుత శుభ చరణా ! సతియు సుతులను 

భ్రమలజెందియు వెతల నొందితి వెల్టినై సద్దతిని 

జూపగ రమ్ము పశుపతి గారవంబున నేరమెంచక ॥ఎంత॥ 
అగుడు సేయుట తగదు నీకయ్యా 

మహిలోన మందడి నగర వాసుడ బ్రోవరావయ్యా 

పగలు రాతిరి యనక నీదగు భజన సేయగ బూనినాడను 

రగులుచున్నది కాల కింకర బుగులు నాలో క్షణక్షణానికి ॥ఎం౦తే॥ 
భవ విదారక భర్గ మహదేవా పాలించరాగదె ప్రావు 

నీవని నమ్మితిని దేవా శివ శివాయని చిత్తమలరగ 

స్టిరముగను ధ్యానించుచుండిన నవనిలో శివరాజ 

దాసుని ఆదరించి మోక్షమివ్వగ ॥Dంత॥ 
ఆకుల శివరాజలింగం (జననం: 15. 6. 1945):- ఈ కవి మహబూబ్‌నగర్‌ జిల్లా 
కర్వెనలో జన్మించినా ప్రస్తుతం వనపర్తిలో స్థిరపడ్డాడు. హిందీ అధ్యాపకుడిగా పనిచేసారు. 
వీరి తల్లిదండ్రులు ఆకుల వీరప్ప, మల్లమ్మలు. విద్యాగురువు సంగిశెట్టి చిన్నయ్య. శివరాజు 
సంకీర్తనలు (1997), బాలనీతి శతకం (2003), బసవ చరిత్ర (హరికథ - 2006), 
భగవన్నామ సంగీతభజన కీర్తనలు (2011), శ్రీ మల్లినాథ శతకం (2015), శ్రీన్ససింహ 
శతకం (2018), వీరి రచనలు, సాయినాథ భజనావళి(2018), హిందీ భజనమాల(2018), 
సంగీత భజనకీర్తనలు (2017), శివరాజు సాహిత్య ఆడియో, వీడియో క్యాసెట్‌ (2013) 
శివరాజు సాహిత్య సంగీతలహరి (2013) పేర్లతో క్యాసెట్‌లు, సిడిలు వచ్చాయి. 


251 


గంగా జలర్వుురీ ....! 
(కీర్తన) 
గంగాజలరురీ భరా గగనశిశిశ్రీ శంకరా 
సాంగజితానంగ తనూత్తుంగ విభూత్సంగరార ॥గంగా॥ 
లింగ సదాలింగ శ్రీ మంగళ దేవతా 
పారగ శుభాంగ శ్రీమాననీయ వాహనా ॥గంగా॥ 


మనుజచయ విమోహనాదానఘనాసూనధనా 

దీనజన జ్ఞానహన నానా భావా మానా వనా 

సూనశరాహననానూనలోచనా ॥గంగా॥ 
భోగిరాజ భూషణా పుష్పగిరి నీవేశనా 

ఆగమ శ్రీరాగమహ తాగకళా భోగవహీ 

వాగాధీ వాదగీత శ్రీ భూగగనాంతర భోగమాన ॥గంగా॥ 
శ్రీనరసింహ భారతీనాధ హృదయ కృతరతీ 

ధీరసూరి బంగారు బుధాధారక కవి ॥గంగా॥ 
ల్వోరుసుధా ధారా ధారా ధీర ధీరా 

కారణరూప శృంగార శరీర శ్రీ ॥గంగా॥ 


బంగారు కవి(1970ప్రాంతం) ఏ- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా అచ్చంపేట తాలూకా 
ఉప్పునుంతల నివాసి. అంబమ్మ, లక్ష్మృణశాగ్రి వీరి తల్లిదండ్రులు. కొన్నాళ్ళకు ఇతడు అక్కడికి 
దగ్గరున్న కొండారెడ్డిపల్లిలో నివసించాడు. పల్లానారాయణాధ్వరికి శిష్యుడైన అచ్యుతయతి. 
ఓసారి ఆ కాలంలో ప్రసిద్ధమైన 'గరుడాచలం” అనే యక్షగానాన్ని దరువుప్రతిగా రాయమని 
అడిగితే ఒక్క రాత్రిలో రాసి యతికి వినిపించాడట. ఆ శైలికి మెచ్చి ఇతనికి సువర్ణకవి అనే 
బిరుదు ప్రదానం చేసారట. ఇతని అసలు పేరు నరసింహశాస్త్రి అయినా బంగారు కవిగా 
పిలిచేవారట. శశాంకవిజయం, సత్రాజిత్తుపరిణయం, కాళిందీపరిణయం, ప్రమీలార్జునీయం, 
పారిజాతాపహరణం అనే యక్షగానాలు, సప్తాహమాహాత్యం, గజేంద్ర మోక్షం అనే 
పద్యకావ్యాలు రచించినా ఇందులో సప్తాహమహాత్యం తప్ప అన్నీ అలభ్యం. 


252 
నమో నమో...! 


(కీర్తన-ఏకతాళం-మధ్యమావతి రాగం) 

నమోనమో ద్వివదరాజవదనా ॥నమో॥ 
నామరూప వర్ణితరిపు మదనా 

రమానాథ వంధ్యమానచరణా 

శమదమాది సంయుతాత్మశమనా ॥నమో॥ 
బాలచంద్రలసితభధ్యఫాలా 

భక్తలోకసన్నుతగుణ జాలా 

మాలతీ మనోజ్ఞవిధృతమాలా 

నీలకంఠ మానసానుకూల ॥నమో॥ 
మారకోటి సుందరాంగధర 

చారుభక్త హృదయ పద్మచార 

నారదాదినత విఘ్నహరీ 

భూరిలసితగదావిహారీ ॥నమో॥ 
ధరణి కొండరెడ్డిపల్లివాసా 

ధరణుదారసరిజాతభావరసా 

సరసనవర్య నరసింహదాస 

సన్నుతాంగకలితదోర్విలాస ॥నమో॥ 


రామాజిపల్లి నరసింగయ్య శాప్రి (1804ప్రాంతం):- ఈ కవి నాగర్‌కర్నూల్‌ 
జిల్లా రామాజిపల్లి వాస్తవ్యులు. అన్నపూర్ణమ్మ, అమ్మయ్యలు వీరి తల్లిదండ్రులు. బంగారుశాస్త్రి 
శిష్యుడు. 12 ఏళ్ళు కాశీలో సంస్కృతం అధ్యయనం చేసిన పండితుడు. క్రీ.శ. 1804 
చిత్రభాను సంవత్సరంలో రాఘవరావు అనే కరణం వారి గ్రామంలో పాండురంగ ప్రతిష్ట 
చేసి పూజా విధానం రాయమని కోరగా సంకీర్తనరూపంలో శాస్తి రచించాడు. సంస్కృత 
శబ్దాడంబరంతో ఈయనళశైలి ప్రసన్నంగా ఉంది. 


253 
ఆకలెవ్వరి నొమ్ముగాదు .....! 


(తత్వం) 
ఆకలెవ్వరిసొమ్ముకాదు మోసమున అమ్మినా కొననీకేరాదు ఆక 
దాన్ని దైవమేసృష్టించినాడు తద్వారా జీవులను పోషించినాడు 1 ఆక॥ 
ఆకలే లోకమున అన్నీ జీవులలోని పోషణ కోసమై పోరాడుతున్నది 11ఆక॥ 
పాల ఆకలి కన్నా పరులెవ్వరున్నరు చిన్న మాటగాదు మిన్నలోకమందు ఆక॥ 
అమ్మ మర్చినగాని ఆకలి మర్వదు కన్న వారి కన్న మిన్నైనదాకలి 1ఆక॥ 
కడుపు నిండకపోతే కరుణైనజూడదు కల్మిలేముల తోటిపనిలేదు 11ఆక॥ 
దానికి టైము మించరాదు తానెంత ఘనుడైన ॥ఆక॥ 
మంచితనముతోటి ఉంచాలే కంచాన 1ఆక॥ 
చిన్నపెల్లలకై చన్ను పాలంటది కన్న తల్లినైన తన్ని చెప్తున్నది ॥ఆక॥ 
దైవ నిర్మితమై తనువులందాకలి సర్వజీవులనెల్ల సాధించుతున్నది 1ఆక॥ 


మానవుడు నేనెంతో మొనగాడిననవచ్చు ఆకలొక్కటిలేకఅవనిపై నిల్దున్నా 1 ఆక॥ 


ఆకలినిమాన్పించు అధికారమునులేదు ధాతకైనా వానితాతకైనా ఆక॥ 


కొత్తకాపు నారాయణరెడ్డి(జననం: క్రీ.శ. 1942):- ఈ కవి వనపర్తి జిల్లా 
దొడగుండ్లపల్లి వాస్తవ్యులు. శంకరమ్మ, శంకర్‌రెడ్డి వీరి తల్లిదండ్రులు. ప్రస్తుతం వనపర్తిలో 
స్థిరనివాసం. నారాయణరెడ్డి 2015లో ముద్రించిన 'మంచిమాటి అనే సంకలనంలో 
పద్యాలు, కీర్తనలు, తత్త్వగీతాలు, మంగళహారతులు ఉన్నాయి. తాళ సూచనలు ఉన్న ఈ 
కీర్తనలు, తత్వాలు సరళ సుబోధకంగా ఉన్నాయి. 


254 
నిత్యానందము జెందవలెనన్నా ...! 
(తత్వం - ఆటతాళం) 
నిత్యానందము జెందలెనన్న నిజగురు జేరగ వలెనండి 


నిత్యా నిత్యము లెరిగియు మీరు నిశ్చలమతులైనుండండి ॥నిత్యా॥ 
పెద్దలు జెప్పిన వాక్యంబులను బుద్దితో మనము జేయండి 

పెద్దల కన్నను పెద్దనునేననె జిద్దుమాటలను మానండి నిత్యా 
శిలల పూజలు మానిననాడె చిత్తము నిలచును వినరండి 

అలలవంటి యీ మనసును నీలో నిలపిన నిశ్చల మౌనండి ॥నిత్యా॥ 
వేషధారులజేరియు మీరు దాసులగుట సరిగాదండి । 

ఆశ నిరాశలనంటక మీరు రోసి రోసి మరి నిలువండీ ॥నిత్యా॥ 
గురుడు జెప్పిన మార్గము మీరు మరువక నడచిన చాలండి 

యెరుక జగంబని యెర మీరలు పరమ పదంబును గనరండి ॥నిత్యా॥ 
వేదశాస్త్ర ఇతిహాసములన్నయు వేశ్యలవంటివిగనరండి 

వేదాతీతంబైన విద్యను వెదకుచు సాధనజేయండి ॥నిత్యా॥ 
దృక్కుద్రవ్యములు నెల్లను మీరు దూరము జేసితే చాలండి 

మక్కువతో శ్రీగురువాక్యంబును చక్కగనమ్మితెచాలండి నిత్యా! 
అండపిండ బ్రహ్మండములను అంటకనున్నది గనరండి 

రెండు రెండుగా దోచెటియెరుకను ఖండన జేసితే మేలండి నిత్యా! 
తాలు మాటలు తత్వంబులను తలచుచునుండుటగాదండి 

చాలగ నిజగురుసేవ జేసియు కీలుదెలసి మీరుండండి ॥నిత్యా॥ 
శ్రీగురు రామస్వాముల భావము త్యాగులకే వశమౌనండి 

వేగమె వెంకట దాసుడు పలికెను యోగికి ముక్తి నిజమండి ॥నిత్యా॥ 
వాసిగ తిరుమల పురములోపల దాస దాసుడను వినరండి 

వాసనంబుల వదలియు మీరు ధ్యాసతో గురుని జేరండి ॥నిత్యా॥ 
సక్రమొల్ల వెంకటదాసు :- ఈ కవి నారాయణపేట జిల్లా తిర్మలాపురం వాస్తవ్యులు. 


అప్పరెడ్డపల్లి నిర్మలానందరామస్వామి ఇతని గురువు. “అచలనిజగురుతత్వములు’ (2013) 
పేరుతో 67 తత్వాలు. మేలుకొలుపులు, మంగళహారతులు రచించారు. 


డా వీ. భాన్సు రయోగి 


రామ హరే... కృష్ణ హరే...! 


(దశావతారములు - కీర్తన) 
రామహరే కృష్ణహరే తవనామ వొదామి సదాన్ఫహరే 
రామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామిభవతరణే 
వేదోద్దార విచారమతే సోమకదానన సంహరతే 
మీనాకార శరీరనమో భక్తంతే పరిపాలయమాం 
మందర గిరిధర ధారణహే దేవాసుర పరిపాలవిభో 
కూర్మరూప శరీర నమో భక్తంతే పరిపాలయమాం 
భూభారకహర పుణ్యమతే క్రోడాకృతి భూదేవ హరే 
క్రోఢాకార శరీర నమో భక్తంతే పరిపాలయమాం 
హిరణ్యకసిపుచ్చేదనతే ప్రహాలాదాభయ దాయక హే 
నరసింహాచ్యుత రూపనమో భక్తంతే పరిపాలయమాం 
భవభంధనహర వితతమతే, పాదోహత వితతా గతతే 
పటువటువేష మనోజ్ఞనమో భక్తంతే పరిపాలయమాం 
క్షితిపతి వంశ క్షయకరమూర్తే క్షితిపతి కర్తాహరమూర్తే 
భృగుకులరామ పరేశనమో నమో భక్తంతే పరిపాలయమాం 
సీతావల్లభ దాశరధే దశరధనందనలోకగురూ 
దానవ మర్దన రామహరే భక్తంతే పరిపాలయమాం 
కృష్ణావంత కృపాజలధే కంసారీ కమలేశహరే 
కాళియ మర్దన లోకగురూ నమో భక్తంతే పరిపాలయమాం 
దానవ సతిమానాపహరా త్రిపురవిజయ మర్దన రూప 
బుద్ధజ్ఞాయత బౌద్ధనమో నమో భక్తంతే పరిపాలయమాం 
శిష్టజనావన దుష్టహరా ఖగతురగోత్తమవాహన తే 
కలికిరూప పరిపాలనమో నమో భక్తంతే పరిపాలయమాం 


255 


॥రామ॥ 


॥రామ॥ 


॥రామ॥ 


॥రామ। 


॥రామ॥। 


॥రామ॥। 


॥రామ॥ 


॥రామ॥। 


॥రామ॥ 


॥రామ। 


॥రామ॥ 


కొండపల్లి అండాలమ్మ:- పాత వరంగల్‌జిల్లా నెల్లికుదురుమండలం బ్రాహ్మణకొత్తపల్లి 
ఈమె స్వగ్రామం. కానీ వారికుటుంబం మహబూబ్‌నగర్‌లో స్థిరపడింది. మాటేటి 
వరవరరావు, రాధారుక్కిణమ్మ గార్లు ఈమె తల్లిదండ్రులు. ఈమె మేలుకొలుపులు, 


మంగళహారతులు, లాలిపాటలు, తిరునామాలు ... మొదలైనవి రచించింది. 


256 
రారాగురురాజా ...! 


(తత్వం) 


రారా గురురాజా రాజాయిందూ మరవనవిహారి 
యోగి హృదార విందవిహార కరుణాసార 
సంస్కృతిపార నిత్య విచార జితసంచారధీరా 
పరుడావూ సర్వాంతరుడవూ వరదహరిహర హరి 
హయాబ్దజ సురగరుడ ఖచరాప్పరాగర తిరియగా 
వనచరణ భక్తోద్ధరణా మహిత వితరణభావా 
ధనుడావూ పరమార్ధ దత్తాధనుడావూ ఘన సృజన 
కానన దహన సజ్జన మనోమన వనప్రియా సంజనన 
వర్ధనహనన రహిత సుధన ఘనాసాధన చతుష్టయా 
హితుడావూ దాసాత్మలాభా మదినిమిము వేడితిమి 
మాహ్యాక్షితిని వైరాగ్యతను నద్యాత్మత సుబీజాల్‌ 
నాటీవాటిని జతనపరచగ నతజనావన 

పలుడావూ శిష్యాత్మ చరణాసాఫలుడావూ భరితమౌ 


కామాది శత్రువలయమున కవ్వలను వెలిగి వెలుగుగలయగ 


దలచినిలిచితి లలిత సురవర నిలయాదేవరా 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


1రారా॥ 


"రార 


"రారా 


"రా౮॥ 


"రా౮॥ 


సాయిలు :- ఈ కవి నారాయణపేట జిల్లాకు చెందినవాడు. మిడిదొడ్డి ఎల్లయ్య శిష్యుల్లో 


ఒకడు. అచలమార్లంలో తత్వాలు రచించాడు. 
ty 


257 
గురుమహదేవా... 


(తత్వం) 


గురుమహదేవా గురుమహదేవా గురుయెల్లయార్య సద్గురు మహదేవా 

నిన్ను నే నెరనమ్మియున్నానుదేవా కన్న తండ్రివాలె కాపాడుదేవా ॥గురు॥ 
పంతమదేలా పరిపూర్ణశీలా కరుణాలవాల పరమకృపాల 

అనుదినము నిన్నాత్మలో దలచుచు పరిపరివిధమూల ప్రస్తుతిజేసేదా ॥గురు॥ 
నరుడానుగానూ ప్రియుడానునేనూ బావంబులోనిన్నూ నెరనమ్మినాను 
వేదావేదాంతాతీతుడవని నిన్నాశ్రయించితి మహాకారణరూపా ॥గురు॥ 
దిక్కునీవంటీ దీనూడనంటీ ప్రార్థింపుచుంటీ మన్నించుమంటీ కనకమణి 
భూషణంబుల నిమ్మనగలేదు కరుణాతో నా జన్మ కడతేర్చుమంటీ ॥గురు॥ 
ధరవింజమూరు పురమానెయూరు యెల్లయ్య గురువరుని వరమియ్యగోరూ 


సంకటములనెల్ల సాగరమందిడి పొంకముగ బుచ్చిదాసు స్మరియించె ॥గురు॥ 


దోరేపల్లి బుచ్చయ్య :- ఈ కవి నారాయణపేట దోరెపల్లి వాస్తవ్యులు. మిడిదొడ్డి ఎల్లయ్య 
శిష్యుడు. వింజమూరిగురుభక్తమండలి తత్వాల్లో ఇతని తత్వం పొందుపరచబడింది. 


258 


గురుదేవ...! 


(తత్వం) 


దాసుడనైయుంటి గురుదేవ 
నీకు దాసోహంబును చేతుగురుదేవ 
దాసులపాలిటి దేశిక గురురాయ 


నీదాసదాసుడ త్రిగుణ రహితుడ 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥గురు॥ 


॥గురు॥ 


అండాండములు మాయ పెండాండములు మాయ 


బ్రహ్మాండములు మాయ బ్రహ్మమాయహరి 


వాసిగవింజమూరు గురుదేవ యల్లయ్య 


॥గురు॥ 


దేశికవచనము గురుదేవ ధ్యాసతో ఊషన్నదాసు 


భజించెను దోసిలొగ్గుచు గురుని ధ్యాసతో తలచేను ॥గురు॥ 


బూనీడు ఊషన్న :- నారాయణపేటజిల్లా మద్దూర్‌ మండలం బూనీడు ఇతని స్వగ్రామం. 
మిడిదొడ్డి ఎల్లయ్య శిష్యుడు. వింజమూరు గురు 'భక్తమండలి” తత్వాల్లో ఇతను రచించిన 


ఒక తత్త్వం ఉంది. 


గురుడే దైవంబని ....! 


(తత్వం) 
గురుడేదైవంబని యనరా గురుకరుణను నీవు కనుగొనరా 
గురునిగొలచిన గురికుదిరించును గురుతుగ నీకు గోప్యము దెలుసును 
అందుయిందు శోధించకురా నీ అంతరంగమున వెదుకుమురా 
పొందుగా షట్‌చక్రంబుల మీద పసందుగనిల్లిన పరమహంసను 
పంచముద్రలను గనుగొనరా పరికించిచూచిన తెలియునురా 
పంచపంచముల పరిశోధించిన సంచితముగ సద్దురుడుగనబడు 
హంసమూలము గనుగొనరా శోధించిన నీకుదెలుసునురా పంచజేరి 
గురుపడిపడి వేడిన మంచిదారి నీకుముదమున జూపును 
తారకమంత్రము దొరకదురా నీవు ఓరిమితో దాని పొందుమురా 
కోరిగురుని మదిమేలుగ గొలచిన కూరిమితో నీకు గురుతుదెలుసును 
కామక్రోధముల విడువుమురా నీవు కామినివలలో జిక్కకురా 
కోరికలణచి గురుని భజించిన కూరిమితో నీకోరిక దీర్చును 
జ్ఞానజ్ఞానముదెలియుమురా అజ్ఞాన తిమిరము తోలుమురా 
సుజ్ఞానముతోసూటి నెరింగిన ప్రజ్ఞానము ప్రత్యక్షము తోచును 
ధరణిరాంపుర దాసుడురా పరమును మనమున నిల్వెనురా 
పరగవెంకటదాసుడు గురునిచరణములు మదినిల్పితెల్పెను 
ధరణివింజమూరి వాసుడురా యెల్లయార్యదేశిక వర్యునిరా 
హృదిలో నిల్పిమేలగ గొల్టిన ముదముతో ముక్తిమార్గము జూపును 


259 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


మిడిదొడ్డి ఎల్లయ్య (జననం:1918): - నారాయణపేట జిల్లా వింజమూరు పరిసరాల్లో 
గొప్ప అచల గురువు. ఇతని తండ్రి హనుమద్దాసే ఇతనికి గురువు. వింజమూరు 
గురుభక్తమండలివారి కీర్తనల్లో, తత్వాల్లో ఎల్లయ్యవి కొన్ని చేర్చి ముద్రించారు. 104 ఏళ్ళ 


వయసులో వీరు ఇంకా అచలమతం ప్రచారం చేస్తున్నారు. 


260 

మూలములేని స్తూల శరీరము... 

(తత్వం) 

మూలములేని స్టూల శరీరము కీలుదెలియుముర ఓరన్నా 
కాలయముడు నీజోలికిరాడు పాలుమాలకుర ఓరన్నా ॥మూల॥ 
మద మత్సరములు లోభక్రోధము విధము మోహ కామమురన్నా 
కలసియున్నదాకాశతత్వము వదలక పరిశోధించన్నా ॥మూల॥ 
భయములజ్జ తీవ్రమయములె జేయుగమనచలనమురన్నా 
వాయుభూతములు కాయమునకు సరిపోయెనుగదరామాయన్నా ॥మూల॥ 
ఆకలి దప్పిక నిద్ర సంగమాలస్యమాయెరా ఓరన్నా ప్రాకటముగ 
ఈ అయిదును గూడుకొని అగ్ని భూతములాయెన్నా ॥మూల॥ 
లీలజలముచే రక్తమూత్రములు చాలగశ్లేష్మము మెదడన్నా 
వాలాయముగ శుక్లము గూడుక మేలుగ ఈ మాఘమాయన్నా ॥మూల। 
హితముగ మాంసపు తతిగలచర్మము లతులిత రోమమురోరన్నా 
పృథివి భూతముల నరశల్యంబులు ధృతిమతి నుతిజేయుమురన్నా ॥మూల॥ 
వాసిగ హనుమద్దేశికేంద్రుని ధ్యానజేయుముర పిరన్నా 


మోసమేమి లేదనుచు వెంకటదాసుడు నుడివెను ఓరన్నా ॥మూల॥ 


అల్లీపురం వెంకటదాసు:- ఈ కవి నారాయణపేటజిల్లా కోయిలకొండ మండలం 
వింజమూరు నివాసి. ఈయన వింజమూరు హనుమద్దాసు శిష్యుడు. వింజమూరు భక్తమండలి 
ముద్రించిన తత్వాలను 1992లో పుస్తకంగా ముద్రించారు. అల్లీపురం వెంకటయ్య 41 
తత్వాలు రచించారు. అచల మార్గంలో సాగిన ఈ తత్వాలు రాగ, తాళ, సూచనతో 


సలక్షణంగా ఉన్నాయి. 
యు 


261 


భజనలు చేయుమురా 
(తత్వం) 
భజనలు చేయుమురా రాముల భజనలు చేయుమురా 
సుజనులతో కూడి ఆజపగాయత్రులు మానితె చెయ్యవు ॥భజి॥ 
రామరామయనురా రఘుకులసోముని దలువుమురా ॥రామ॥ 
పారవార గంభీర దురితములు దూరము చేయును రాములదలచితే ॥భజ॥ 
తామసమిడువుమురా మురళిని మదిలో దలువుమురా ॥తామ॥ 
కోమల గుణములు మదిలోనుంచక మాధవమాధవ యంటే చాలు ॥భజ॥ 
హరియని తలువుమురా కరిని బ్రోచిన దొరయనురా ॥హరి॥ 


పరమ పావనుడనైతిని యనుచును కరములు గొట్టుచుమరుగున జేరుము ॥భజ॥ 


ఆశలు విడువుమురా మూడాశలు వదులుమురా nen 
భాషలు యెన్ని నేర్చినగాని మోసమెగాని పాశము తప్పదు ॥భజ॥ 
భారము నీదనురా గురువే రాములదలువుమురా ॥భార॥ 
కోరిన కోరికలన్ని దీర్షిన ధీరుడు అప్పిరెడ్డిపల్లె వాసుడు 1భజి॥ 
శేషముంచబోకు కాసినివాసులనెంచాకుబాసురముగా ॥భజ॥ 
యావత్తు గుండ్లల్లో దాసుడు శేషయ్య యన్నది నమ్మము 1భజ॥ 
భజనలు చేయుమురా రాముల భజనలు చేయుమురా ॥భజ॥ 


నడిమింటి శేషయ్య :- ఈ కవి నారాయణపేట జిల్లా దామరగిద్దవాసి. ఈయన 
తండ్రిపేరు హనుమప్ప. గురువు గుండుమల్ల బుగ్గయ్య. ఈ కవి కృతిలో 52 తత్వాలు, 
28 కందార్ధాలు, 3౩ మంగళహారతులు ఉన్నాయి. 


262 
రఘుకుల దీపమా 
(తత్వం) 
రఘుకులదీపమా రావణ సంహార 
రఘువంశపు తిలకమా శ్రీరామచంద్రుడా ॥రఘు॥ 
అయోధ్యలోనె దశరథునికి సుతుడవైతివీ 
అలవికాని శివధనస్సు విరిచితివయ్యా 
జానకినాథుడా జగదోద్దారకా 
జయహారతులివియే గొనుమొ రఘుకులరామా ॥రఘు॥ 
మహాభారత యుద్దమందు మాయలుపన్నీ 
అధర్మంబు రూపుమాపి గీతచాటగన్‌ 
విశ్వస్వరూపమున్‌ గాంచెను పార్టుడే 
విజయంబే పాండవులకు ఇచ్చిన కృష్ణా ॥రఘు॥ 
కలికాలములందు కలిమి చెలగాటములే 
కామ క్రోధలోభ మోహములతో వెలయగన్‌ 
ప్రజలే మొరలిడన్‌ ప్రణవము వెలయగన్‌ 
ధర్మంబునిల్ప సాయి అవతరించెన్‌ ॥రఘు॥ 
పుట్టపర్తి లోనె సాయి మహిమలు జూపన్‌ 
సత్య ధర్మ శాంతి ప్రేమ దిశలు మోగగన్‌ 
భగవాన్‌ సాయిరాంయని భక్తులు వేడగన్‌ 
భవబంధము బాపుమనుచు సీత పాడగన్‌ ॥రఘు॥ 


సీతమ్మ :- ఈమె నారాయణపేటజిల్లా మక్తల్‌ గ్రామస్థురాలు. హిందీ పండితురాలిగా 
పనిచేసి పదవీ విరమణ చేసింది. సీతమ్మ సినిమా బాణీల్లో తత్వాలు రాసినా భజనల్లో 
పాడేందుకు అనుకూలంగా ఉన్నాయి. 


పంచముఖ హనుమంతా 


(కీర్తన - ఏకతాళం) 
పంచముఖీ హనుమంతా ననుపాలించర ధీమంతా 
కొంచగాడ నీ పంచజేరితి వంచనసేయక సంచితముంచక 
అప్పడిప్పడనబోకు సుమి తప్పదు మృత్యువునాకు 
కప్పను మ్రింగినకాల సర్వమై ముప్పచేతిలో తిప్పలబెట్టకు 
యార వినుతజిత రణశూరా శ్రీరఘుపతికార్య విచారా 
వారధిలంఘు సుధీర కేసరివీరమహాప్రభో 
లంకిణి మర్ధనాకారా అకలంక రావణుని జేరా రంకేవేసి ఇరు 
వంకల దిరుగుచు పొంకముగా ఆ లంకలో వెతికిన 
వెతికివెతకి వేసారి అశోకవృక్షమునుజేరి అతులిత 
సీతాదేవినిగని వెతలువలదని ముద్రికను చూపించిన 
పండితార్య జనపాలా ఊర్కొండ ప్యాటఖిలఖేలా 
ఖండితమొందుకు దండముజేశెద 


అండ నారాయణుంనుండ జేయుమిక 


263 


॥పంచ॥ 


॥పంచ॥ 


॥పంచ॥ 


॥పంచ॥ 


॥పంచ॥ 


॥పంచ॥ 


॥పంచ॥ 


వింజామరం నారాయణ (జననం:1940):- ఈ కవి కల్వకుర్తి ప్రక్కన గల 
ఊర్కొండపేట దేవాలయ పూజారి. వీరి తండ్రి అంతయ్య భాగవతార్‌ ద్వారా సాహిత్య 
అభినివేశం పొంది పద్యాలు, కీర్తనలు రచించారు. (ప్రస్తుతం వీరు ఊర్కొండలో నివాసం 


ఉంటూ అక్కడి ఆంజనేయస్వామిని సేవిస్తున్నారు. 


261 
పదవే పోదాము 


(తత్వం - ఆదితాళం) 
పదవే పోదాము వదలాని భక్తితోడ ॥పదవే॥ 


సదయహృదయూడంట స్వామీ సద్గురుడంట 


కదలాని పాపములను వదిలించి వేస్తాడంట ॥పదవే॥ 
అర్హముజెప్పి పాదతీర్లమునిస్తాడంట 

థి థ క 
వ్యర్ణులనుగాకుండ సుకృతార్జులను జేస్తాడంట పదవే! 


గొంగాడీ గప్తాడంట గోప్యంగా జెప్తాడంటా 
గంగాయమునలసందు బంగారమున్నదంటా ॥పదవే॥। 
తూడుకుర్తి వాసుడంట వేడ్కనివసిస్తాడంటా 

తోడ్కొని పోతాడంటా ఆడుకున్నట్లుంటండంటా ॥పదవే॥ 
ధరలో లక్ష్మీపతియంట దారిజూపే గురుడేనంటా 

బరులు యెవ్వరూ గారంటా గురుమూర్తి తానేనంట 1 పదవే॥ 
హనుమంతరాయుడంట వినుతించుచున్నాడంట 
కనుగొననిచ్చేనంట కడతేరేమార్గమంట ॥పదవే॥ 
శ్రీపురవాసుడంట నరుడేనారాయణుడంట 
పరిపూర్ణయోగమంట భావమే బ్రహ్మమంట ॥పదవే॥ 


తూడుకుర్తి హనుమంతరావు (1894-1965):- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా 
తూడుకుర్తి నివాసి. రంగమ్మ, చెన్నకిషన్‌రావులు ఇతని తల్లిదం(డ్రులు. “తూడుకుర్తి 
హనుమంతరాయ కీర్తనలు, తత్వాలు’ వీరి రచన. అలాగే లక్ష్యయోగభావం పేరుతో మరో 
పుస్తకం రచించారు. సలక్షణమైన తత్వాలను హనుమంతరావు రచించారు. 


265 
జ్ఞాన పవిత్రము 


(తత్వం) 


జ్ఞాన పవిత్రము ఓంకార నాదముతో జ్ఞాన! 
సర్వ ఉత్పత్తి ప్రకయము ప్రణవనాదముతో 

పరమపిత పరమాత్ముని అన్ని నామములు నాదములో  ॥జ్ఞాన॥ 
సర్వధర్మ నామములు ఓంకార నినాదములో 

నాదములో ఆకసము గ్రహనక్షత్రములు జ్ఞాన! 
శబ్ద రూపములో బ్రహ్మాండ అతిశయములన్నీ 

ఓం నాదములో వేద భగవానునీ మంత్రార్థములు జ్ఞాన! 
నాద దేవునిలో పరిశుద్ధ ధర్మ సందేశములు 

దేవతరంగములే పరమ పవిత్రము పరిశుద్ధము ॥జ్ఞాన॥ 
తేజతరంగములో లోకలోకాంతరముల జ్ఞాన సందేశము 
జ్ఞానముతో ప్రణవోపాసనముతో దేవనగిరి బాటలో జ్ఞాన! 


ఆనంద పరమానందములు దేవనాదములో 


మహర్షి యోగానంద (జననం: క్రీ.శ. 1944) :- ఈ కవి కర్ణాటక రాష్టం చిత్రదుర్గ 
జిల్లా మల్లాడిహల్లిలో జన్మించారు. పూర్వాశ్రమంలో నిజలింగప్ప అనే పేరు కలిగి 
అనంతరం సన్యాసం తీసుకుని యోగానందగా మారిపోయారు. ఈయన ప్రస్తుతం 
నారాయణపేట జిల్లా కోస్టి దగ్గరున్న దుద్యాలలో పతంజలి యోగాశ్రమం నడుపుతున్నారు. 
ఆధ్యాత్మిక విషయాలపై కూలంకషమైన పరిశోధనతో ఎన్నో పుస్తకాలు రచించారు. భక్తులు 
పాడుకునేందుకు వీలుగా వారు కొన్ని తత్వాలు కీర్తనలు రచించారు. 


266 
ఎందుకూ ఎంగిలి జన్మమెందుకూ 


(తత్వం - ఆటతాళం) 
ఎందుకూ ఎంగిలి జన్మమెందుకూ కొరగాని దేహము ॥ఎందు॥ 
తెల్లగాబట్టలను గట్టియు తేటతేటగ తిరుగుచును బహు 


తెరువుగానక తర్లిపోయే కల్లజన్మము ఎప్పటికినీ ॥ఎందు॥ 
మరచియూ గురునామ స్మరణను విడిచియూ మతిలేక హరునీ ॥మరి॥ 
మూలమేమియు దెలియలేకను మాయ భ్రమలో మునిగితేలుచు 

ముందటికిని మోక్షమెరుగక వెతలుజెందే కల్లజన్మము ॥ఎందు॥ 
తెలియకా సన్మార్గములో నడువకా సద్ద్గురుని భావము ॥తెలి॥ 
సారమేమియులేని సంసారమందున అణగిమణగీ 

గురుసూత్రమేమియు తెలియలేకను సుడిబడేటటువంటి జన్మముల ॥ఎందు॥ 
వెతుకకా కారణగురువులజేరకా బహుసంతసంబును ॥వెతు॥ 


కానిపోని పనులజేసియు కల్లజగమని తెలియలేకను 

నిజము నీతియుగానకను ఒక నిమిషమాత్రంబైన నిలువదు ॥ఎందు॥ 
ధరణిలో శ్రీ ఎన్నపల్లిపురములో సద్దురుడి నిలయము ॥ధర॥ 
పాపరాజనె గురుని జేరి పామరత్వము పాడుజేసి 

పదిలముగ గౌరయ్యదాసుడు పాపిజన్మము వదులుమనెను ॥ఎందు॥ 


గౌరయ్యాచారి (జననం: 1968): - వీరి స్వగ్రామం నారాయణ పేటజిల్లా దామరగిద్ద 
మండలం దగ్గరున్న మొగిలిమడక. గంగమ్మ, భీమయ్య ఇతని తల్లిదం[డ్రులు. గురువు 
కూరపాటి పాపయ్య. అనంతరం యానెగొంది మాణికేశ్వరి భక్తుడయ్యాడు. శ్రీ 
శివశంకరమాత, గురుతత్వ రత్నావళి పేరుతో రచించిన సంకీర్తనల్లో 68 కీర్తనలు, 
“శివశంకర తత్వరత్నావళి” పేరుతో 35 కీర్తనలు రచించారు. 


267 
జయ జయ జయ జయ - బజరంగభలీ 


(తత్వం - ఆటతాళం) 


జయ జయ జయ జయ బజరంగభలీ 

జయ హో జయహో బజరంగభలీ 

జయ రణధీరా జయ మహవీరా ॥జం౦రు॥ 
జయ బలబీమా జయ బల ధామా 

సీత శోకమును హరించినావు 

రావణ దర్పము నడంచినావు ॥జయ॥ 
నీ నామమ్మును స్మరించినంత 

భయము హరింతువు కద హనుమంత 

దండము దండము ఓ హనుమంత 

దయచూడవయా నన్నిసుమంత nజంరు॥ 
జయ జయ హనుమా నను కృపగనుమా 

నామొర వినుమా దయగల హనుమా 

పావన చరణా పాతక హరణా 


కోరిక దీర్చగ హారతి గొనుమా ॥1జయ॥ 


దాగోజీరావు (జననం: 19382):- ఈ కవి స్వస్థలం వనపర్తి పాన్‌గల్‌ మండలం 
కేతేపల్లి. వీరి ప్రస్తుత నివాసం మహబూబ్‌నగర్‌. భక్తిపరుడైన డాగోజీరావు 'భక్తిమాలి 
పేరుతో రచించిన సరళమైన గీతాలు ఆధునిక భజనల్లా ఉన్నాయి. 


268 
రండీ చూతాము మనమూ 


(కీర్తన - సావేరి- ఆటతాళం) 
రండీ చూతాము మనమూ రక్షించేటీ దండీ నరహరిని 
వేడుదమూ కొండామసి పూతవంటి గండామూ 
లెన్నైనా చెండించీ వేసునాట అండాజ వాహనూడు ॥రండి॥ 
అక్షాయా మిచ్చూనాటా లక్ష్మీ యెప్పడూ 
వక్షామందుండూనాటా రక్షాకా యనుచు మనము దీక్షాతొ 
వేడుకుంటె మోక్షామూ యిచ్చునాట పక్షీవాహనుడు మనకు ॥రండి॥ 
శంఖచక్రధారుడాటా మనకుండబడిన 
శంకలన్నిదీర్దునాటా సంకట హరణా యానీ సన్యూతిజేసితే 
పొంకముతో బ్రోచునాట యింకను అలస్యమేల ॥రండి॥ 
సందరముగ నిలిచినాడాటా యీ యాదగిరిలో అందమైన 
నరహరేనాట వందనమని బుచ్చిదాసుడు పొందుగాను అందరికిని 


సందియములు లేక తెల్పితి ముందుత నా మనవి వినుడి ॥రండి॥ 


ఈగ బుచ్చిదాసు (క్రీ. శ.1900-1947):- ఈ కవి స్వస్థలం వరంగల్‌జిల్లా, కానీ 
యాదగిరిగుట్టకు వచ్చి స్వామిని సేవిస్తూ గుట్టపైనే స్థిరనివాసం ఉన్నాడు. ఈగ బుచ్చిదాసు 
యాదాద్రిపై నివసించి స్వామివారికి మేలుకొలుపులుపాడి సుప్రభాత సేవచేసేవారు. ఆయన 
కృతులు శ్రీలక్ష్మీనరనింవా భజనకీర్తనలు, శివభజనకీర్తనలు, మేలుకొలువులు, 
నరనింహశతకం, మంగళహారతులు, బతుకమ్మపాట “యాదగిరిక్షేత్ర సంకీర్తనకవి” 
సంకలనంలో వీరురచించిన 127 తత్వాలు, కీర్తనలు ఉన్నాయి. 2017లో జరిగిన ప్రపంచ 
తెలుగు మహాసభల సందర్భంగా నా సంపాదకత్వంలో వారి కీర్తనలు, నరసింహశతకం 
గ్రంథాన్ని ‘తెలంగాణ సాహిత్య అకాడమి” ప్రచురించింది. 


269 
పచ్చ పచ్చాని కొండ...! 
(కీర్తన) 

పచ్చ పచ్చాని కొండ 

వన్నెల సిరికొండ 

సింతాలు తీర్చేటి 

సలేశ్వరుని కొండ ॥పచ్ల॥ 

రంగు రౌతుల కొండ 

మెరుపు రవ్వల కొండ 

మేఘాలు తాకేటి 

మేలైన పాలకొండ ॥పచ్చ॥ 

చూస్తే చుక్కాల కొండ 

సుర మునులుండే కొండ 

సాధు సజ్జనులకు 

జప తపాలుండు కొండ ॥పచ్చ॥ 

వస్తున్నాం స్వామీ అంటేయంటే 

రా బిడ్డయను కొండ 

పోతున్నాం స్వామీయంటే 

పో బిడయను కొండ ॥పచ్చ॥ 

వచ్చిపోయే దారిలోన 

కాపు దాపులుండు కొండ 

క్షేత్ర పార్థమి నాడు 

మంచు పూల వాన లొంకల 

జల జల రాలంగా 

భక్తుల పాపాలు వదిలెల్లి పారిపాయె ॥పచ్చ॥ 
మొగుళ్ళ కుర్మయ్య :- ఈ కవి నాగర్‌కర్నూలుజిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి 
గ్రామస్తుడు. “సలేశ్వరం లింగమయ్య పాటలు” రచించిన జంటకవుల్లో ఇతడొకడు. 


270 


శివుని శిరసుపై....! 
(కీర్తన) 

శివుని శిరసుపై దూకేటి గంగమ్మ 
వందనం నీకు వందనం 
పాపాలు పరిహారం చేసేటి తల్లి 
నందనం నీకు నందనం 
తెప్పనుంచి రాలి నేలపైన పారి 
పుట్టినిల్లు వదిలి మెట్టినింటికొచ్చి 
పరుగు పరుగున పొంగి పారిలేటి 
వాగు వంకలె అన్నదమ్ములైరా 
చెట్టు చేమలే అక్క చెల్లెలైరా 
కొండ కోనలేమో బంధుమిత్రులైరా 
నీ రాక తోని పూవే పూసింది 


కొమ్మలో కాయేమో పండై నిలిచింది 


నెమలి పింఛమిప్పి నాట్య మాడింది 
సలేశ్వర లొంకలో నింగెత్తు ధారవై 
భక్తుల తలనీల శనివాపె గంగవై 


అలుగుల తొలుకుతూ అలిగి పోకమ్మ 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥శివుని॥ 


॥శివుని॥ 


॥శివుని॥ 


॥శివుని॥ 


॥శివుని॥ 


॥శివుని॥ 


రాసమొల్ల చంద్రయ్య :- నాగర్‌కర్నూలుజిల్లా లింగాలమండలం రాంపూర్‌ పెంట 
దగ్గర సలేశ్వరం గొప్ప క్షేత్రం. విష్ణుకుండినుల కాలం కన్నా ముందు నిర్మించిన సలేశ్వరం 
లింగమయ్య జాతర ఏటా చైత్ర పౌర్ణమికి రెండురోజులు ముందు తర్వాత రెండు రోజులు 
జరుగుతుంది. సలేశ్వరం ఒక సాహసయాత్ర. అక్కడి లింగమయ్యపై లింగమయ్య స్వామి 
పాటలు” పేరుతో (2016) రాసమొల్లచంద్రయ్య, మొగుళ్ళ కుర్మయ్య ఒక రచన చేసారు. 
ఈ కవి లింగాలమండలం అప్పాయిపల్లి గ్రామస్సుడు. 


విడములర్పించేదనయ్యా 
(కీర్తన - ఆటతాళం) 
విడెములర్పించేదనయ్యా రామకడుభక్తితోను మామయ్యా 
వడియ గట్టీన మీగడసున్నమును నాగవల్లీ దళము కాచువరజాజి 


మృగనాభి పొడిని జాపత్రీ లవంగలు పోకచెక్కలు పూలధృతియు 


ముడిచినట్టి ఆకుమడుపు ముదముతో నందుకోవయ్యా 
దాసోహమని నీకుమొక్కి నీ దాసదాసుల యాజ్ఞచిక్కి 
దోసిలొగ్గితి పాపనాశము జేసెటి ఈశుడవని నిన్ను 
ఆశ్రయించినాడ భూసుతాధిప యీ సమయమున గాసిబహు 
ఆయాస పెట్టెను దాశరథి నాకర్మమేమొ దానిజోలిపుడేమి నీకు 
ఉపచారములు జేసెదాను రామ నెపము లెన్నకు ధీనుడాను 
విపరీతమైన దుర్విషమూలు చిత్త చపలాము గలిగించె 
చెప్పదెవ్వరితోను కపటమింతయులేక నమ్మితి 
కారణాచార్యుడవు నీవని అపరిమితముగ నీదు 
చరితములందు మనసును పొందజేసి 

బంగారు కుసుమంబు రామ సర్వభద్రాం చిత సుగుణధామ 
శృంగారమగుపాద అంగూళములకు సన్మంగళ 

యుతము శ్రీరంగ యిస్తున్నాను గంగపురివాసా 

సురేశా గ్రక్కున ననుబ్రోవుమలవేల్‌ మంగనాథ 

చన్నదాసుని మానప్రాణధాతవీవని 


271 


॥విదె॥ 


॥విదె॥ 


॥విదె॥ 


॥విదె॥ 


దాయపంతులపల్లి చెన్నదాసు (మరణం: 1964):- వీరు మహబూబ్‌నగర్‌ జిల్లా 
నవాబ్‌పేట మండలం దాయపంతులపల్లి వాస్తవ్యులు. నాగమ్మ, నాగయ్యలు ఇతని 
తల్లిదండ్రులు. ఈకవి వేపూరు హనుమద్దాసు ప్రియశిష్యులు. కీర్తనలు, యక్షగానాలు రచించిన 
కవి. హనుమద్దాసు చివరి దశలో వీరి దగ్గరనే ఉండి దేహం చాలించారు. చెన్నదాసు తమ 
స్వంత పొలంలో వారి సమాధి నిర్మించారు. శ్రీరామ కీర్తనలు, గంగాపురం చెన్నకేశవ 
శతకం, మాయానాటకం, సానందోపాఖ్యానం, రామాయణ కందపద్యాలు ఇతని రచనలు. 
'శ్రీరామభజనకీర్తనలు’ పేరుతో 1956లో ఒకసారి 1996లో మరోసారి ముద్రించబడ్డాయి. 
92 కీర్తనలు మొదటివిభాగంగా ఉన్నాయి. 10 తత్వాలు కూడా ఇందులో ఉన్నాయి. 


272 
రామా నీదయ రాకవోయెనా ...! 


(కీర్తన-ఆదితాళం) 
రామా నీదయ రాకపోయెనా నన్నూ రక్షించుటకు 
బరువాయెనా నా మానాసమునందు వేమారు 
మీ పాద తామారసమూలానూ దలచి వేసటగలిగె ॥ రామా॥ 
కరుణాసాగరుడాని వింటిని యెంతో మురయూచు 
మొరసేయుచుంటిని కరిమోర విని నాడూ త్వరగా 
చక్రముబూని పురవడి జనీ మకరి శిరము ద్రుంచినావటా ॥రామా॥ 
నా మీద నీకింత కోపమా అయ్యె నన్ను బ్రోచితెయేమీ 
పాపమా కామితఫల సునామ యాశ్రిత జన 
కామూమవటగా నానోము ఫలంబెమొ ॥రామా॥ 
వాపావ సురమౌని పోషణా శ్రీనివాస దానవవంశ 
శోషణా ఆశతోవేపూరూ హనుమదాసుడ నా 


దోసిలొగ్గితినయ్య దాసానుదాసూడ ॥రామా॥। 


వేపూరు హనుమద్దాసు (1897-1947):- ఈ కవి స్వగ్రామం కల్వకుర్తి ప్రక్కనున్న 
వేపూరు. చిన్నప్పటినుండే రామభక్తితో భక్తి రసాన్ని పండించిన కవి. యువకుడయ్యాక 
కొండెగట్టి గురువుగా మారి ఊరూరా తిరిగి సంకీర్తన గానం చేసాడు. తెలంగాణలోనే 
పేరెన్నికగల సంకీర్తనలు, తత్వాలు రాసాడు. ఈయన కీర్తనలను 1982లో గద్వాల మహారాణి 
ఆదిలక్ష్మీ దేవమ్మ ముద్రించింది. సుమారు 500 కీర్తనలు, తత్వాలు రచించిన హనుమాద్దాసు 
వేపూరు జలక్రీడ, కృష్ణలీల, వేపూరు శారద రామాయణం, బహద్దూరు వేపూరు రామమూర్తి 
శతకము, బొబ్బిలి పాటలు...ఇలా మొత్తం 13 రచనలుచేశాడు. ఉర్టూ కీర్తనలను తెలుగు 
లిపిలో రచించాడు. అవి అముద్రితం. 


డా వీ. భాన్సు రయోగి 


కావగ రారా కపికుల వీరా 


(కీర్తన) 
కావగరారా కపికుల వీరా కరుణాలోలా మముజేర 
దీవెనలివరా దీనదయాళ దిక్కెనీవై బ్రోవుమురా 
కొండ మల్లెల దండలు దెస్తిమి కొండగట్టు అంజన్న గైకొను 
పండు వెన్నెల కాంతి జ్యోతులు ప్రకాశంబుగ వెలుగుచుండగా 
నిండు ముదంబున వేడుచుంటి నానిందలన్ని దెగటార్జువేగమే 
జీవుడవిక మా దేవుడ నీవే పావన మూర్తీ రావయ్యా 
నీవే ప్రభువని వేడుకొంటిమి నిత్యము భజనలు సల్పుచు మామది 
ద్యావంతంబుల బాపవయ్యనే దండమలర్పణ జేసితి దేవ 
భగవంతా మా బాధలు దీర్చే భారము నీవని నమ్ముకొంటిమి 
మూగబోయెనా గొంతుల బల్మక ముద్దుల మాటలు వచ్చునెన్నడో 
పగతుడగానో పరమపావన పాలిదైవమని వేడిన భక్తుల 
ఎక్కడున్నవో హనుమంతా నీకెందుకు నాపై ఇంత పంతము 
చిక్కుల శెరలో నుంటినయ్య నా చింతలెల్ల ఎడబాపుమంటిని 
చక్కనయ్య మాదిక్కు నీవనే మైక్కుకొంటి మా మొరలాలించి 
కక్షయేల ఓ కరువలి తనయా కనికరించి మము బ్రోవుమంటిని 
దీక్షావ్రతమును భూనెదమయ్యా దివ్యమైన నీనామ మంత్రమున 
మోక్షప్రసాదములివ్వు స్వామి ఈమోడు బారినదాస జనంబుల 
లోక పావన దీనభాగ్యుల లోపములెంచకు శాంతమూర్తివి 
చేకొని భక్తుల నాదరించమని చెంతజేరి శిరమొంచి యుంటిమి 
ప్రాకటంబుగను కానుకుంటపుర పరమ భక్తుల మొరలాలించి 


273 


॥రావ॥ 


॥కావ॥ 


॥కావ॥ 


॥రావ॥ 


॥రావ॥ 


॥రావ॥ 


॥రావ॥ 


మయ(బ్రహ్మవీరాచార్యులు : ఈ కవి మెదక్‌ జిల్లా జిన్నారం మండలం కానుకుంట 
గ్రామస్థులు. వీరి ఇంటిపేరు రాళ్ళబండి వారని తెలుస్తుంది. ఈ కవి 2011 నాటికే 78 
పుస్తకాలు రచించారు. అందులో ఎక్కువగా భజన సంకలనాలు, జానపదగేయాలసంకలనాలు 


ఉన్నాయి. ఈ కవి రచనలను ఎక్కువగా సిద్దేశ్వరపబ్లికేషన్స్‌ వారు ముద్రించారు. 


274 
మొగడు మంచివాడు దొరికేనె 
(తత్వం) 
మొగడు మంచివాడు దొరికెనె వోయమ్మ నాకూ ॥మొగ॥ 
నిగమ గోచర సుఖము నేర్పేనే 
మొగడు మంచివాడు దొరికెను పొగడగా త్రిజగమును 
అగడు చేసెటి అన్నగాని యెగరగొట్టి యెరుకజేసిను ॥మొగ॥ 
కదలకుండ కలసి ఉంటాడు నా ప్రక్కలోనూ 
వదలకుండా పండుకుంటాడూ 
వుతుకులాడిన వుదర శిశువుల బ్రతుకండా 
గొంతు పిసికి తుదకు నాకు 
సంతానంబు వెదకినా లేనట్లె జెసెను ॥మొగ।॥ 
వారువీరని చూడనియ్యడు 
వాకిలిడిచి పరులయిండ్లకు పోవనియ్యాడు 
సారెసారెకు తన్ను సేవా హరి ముఖమూలోనుజేసుట 
వూరిసంగతి మరచినన్నూ వూరకేవుండంటడమ్మ ॥మొగ॥ 
పెయ్యినిండుగ సొమ్ము లిచ్చేను 
వోయమ్మ చూడే పేరులేని చీరెచ్చేనూ 


చీరపంచె వన్నె పోగులు 


డా వీ. భాన్సు రయోగి 


బారయెనబై నాల్గులక్షలు మూరవేసి 


చూపమంటే మార సంహరు కలవికాదు 


నేత్రంలేనివాడు నేశిండూ యీ చీరె జూడె చేతల్లేనివాడు కోసిండూ 


గాత్రం లేని రానినేను రాత్రింబగలు కట్టుకొని 

పాత్రమాడితి పారమార్థిక సూత్రమెరిగి సూక్షంలోనూ 

కొట్టితిట్టి జ్ఞానం చెబుతాడు కోర్కెలు లేని నిష్టచూచి 
బబ ౫ 

తానెవోపుతాడూ కష్టమేటికి నష్టమేటికి సృష్టికర్త 

శివుని మీద దృష్టివొకటి వుంటెతెచ్చి పెట్టడేమీ వుంటెతానే 

తన్ను నామమె తలవమంటాడు వోయమ్మ చూడె 

నన్ను నమ్మీ కొలచుమంటాడు 


యెన్ని జన్మములెత్తినా నేనిన్ను విడువానంటడమ్మా 


అన్నదాన్ని గురుడెమాకు మచ్చ తండ్రి మొదటి మొగడు 


275 


॥యొగ॥ 


॥వెయగ॥ 


॥1మొగ॥ 


॥వెయగ॥ 


పాలమూరు తిక్కయ్య (1860-1920):- ఈ కవి ఎక్కడివాడో తెలియదు కానీ 
బైరాగిగా వచ్చిపాలమూరులో ప్రసిద్ధగురువైన 'నూకల చంద్రయ్య' గారి ఇంట్లో 5,6 
సంవత్సరాలు ఉన్నాడు. తిక్కయ్య శిష్యుడు రామకృష్ణయ్యకు ఆశువుగా చెప్పిన తత్వాలు 
కొన్ని మనకు దక్క్మినాయి. పాలమూరును విడిచాక ఇద్దాసుపీఠం, పోలేపల్లి ప్రాంతాల్లో 
ఇతని సంచారం ఉండేది. మహబూబ్‌నగర్‌లోనే ఈయన సమాధి ఉందని రుష్యశివయోగిగారు 
చెప్పారు. తికృయ్య మరణించాక పాలకొండ రామకృష్ణయ్యరాసి పెట్టుకొన్న తత్వాలను 


పంచాచార్యప్రెస్‌లో మొదటిసారిగా ముద్రించారు. 


276 
భజన యెట్టిదో తెలియర 


(తత్వం - నాదనామక్రియ రాగం - ఆటతాళం) 
భజన యెట్టిదో తెలియరా నిజము గనుగొని నడవరా 
అజుడు వ్రాసిన వ్రాత కొలదిగ సుజనులకు నిదిచిక్కుర ॥భజన॥ 
పంచభూతములైదురా ప్రపంచరూపములాయెరా 
కొంచపరచక నీవు యీ పంచాక్షరిని పరియించురా ॥భజిన॥ 
ఇంటిలోపల పోరురా కలకంఠి కనబడదేమిరా 
వెంటనున్న దొంగలార్లురు మంటిలో పడిమండెరా ॥భజన॥ 
దృఢముగను మనసుంచరా జాడగనుగొని చూడరా యేడు 
మేడలపైని యొక్క ఆడదున్నది యెరుగరా గంగయమునల ॥భజన॥ 
నడుమరా సంగమున్నది చూడరా సంగములొ 
స్నానంబు జేసితె లింగరూపము నీవెరా ॥భజన॥ 
నక్కయొక్కటి యుండెరా కుక్కల నెగదోలెరా 
చిక్కులేకను చీమమకరిని నిక్కముగ దిగమ్రింగెరా 1భజన॥ 
గొప్ప పాములు అయిదురాకప్పనొకటిని జూచెరా 
చప్పడేమియు చేయకుండగ నిప్పలోబడి చచ్చెరా [భజన॥ 
ఈగ యొక్కటి జూచెరా వేగమంచము మ్రింగెరా 
జాగుచేయక మర్కటంబులు రోగములు తెగగోసెరా ॥భజన॥ 
కరువు దీరగ దొరికెనా ధరణిలో కనకయ్యరా 
దురితములు తెగగోసెరా నారాయణుని దరిజేరెరా ॥భజన॥ 


కనకయ్య :- “తారకామృతసారము'లో కనకయ్య కీర్తనలు, తత్వాలు పొందుపరచబడి 
ఉన్నాయి. భాషనుబట్టి ఇతడు తెలంగాణ ప్రాంతం వాడని తెలుస్తున్నది. 


277 
జై శంకర కైలాస పతేశివ 


(రాగం- పురియా ధనశ్రీ) 


జైశంకర్‌ కైలాస పతేశివ 

పూరణ్‌ బ్రహ్మ సదా అవినాసీ జై శంకర్‌! 
అంగ విభూతి గలే ముండమాలా 

శీశ్‌ జటా జల గంగ బిరాజే ॥జై శంకర్‌॥ 
చంద్రకళా మస్తక్‌ పర్‌ శోభే 

తీన్‌ నయన్‌ త్రైలోక వికాసీ ॥జై శంకర్‌॥ 
కర త్రిశూల్‌ పహనే మృగఛాలా 

సంగ్‌ బసే గిరిజా నితదాసీ ॥జై శంకర్‌॥ 
బ్రహ్మానంద కరో కరుణా ప్రభు 

భవ భంజన భక్తన సుఖరాశి ॥జై శంకర్‌॥ 


బ్రహ్మానందస్వామి (1900 ప్రాంతం): తెలంగాణ ప్రాంతంలో 70 ఏళ్ళ క్రితమే 
“బ్రవ్మానంద్‌ భజన్స్‌” (బ్రహ్మానంద భజనమాల) ప్రసిద్ధం. మాతృక హిందీ అయినా ఇవి 
తెలుగులిపిలో ఉన్నాయి. మన (ప్రాంతంలో ప్రసిద్ధ హరికథకుడు చీకటి మామిడి 
రాఘవాచార్యులు కథ మధ్యమధ్యలో బ్రహ్మానంద భజన్స్‌ పాడేవాడట. 1962 నాటికే 
ఆకులమల్లయ్య గారితో తెలుగులిపిలో రాయించి 500 కీర్తనలను రామ్మోహన్‌బుక్‌డిపోవారు 
చిన్న(ప్రీమియర్‌) సైజులో ముద్రించారు. గొప్ప కీర్తనలు రచించిన ఈ బ్రహ్మానందస్వామి 
పూర్తి వివరాలు తెలియవు. 


278 
నీవే నాపతి గతియని...! 


(కీర్తన-కళ్యాణిరాగం) 
నీవే నాపతిగతియని నమ్మితి మరులు జెంది నిను 
దరిచేరితిని దరిశనమివ్వొకసారి శ్రీహరి దరిశనమివ్వొకసారి ॥నీవే॥ 
నీ దరిశనమే బాహుభాగ్యంబని భావించితిమురవైరీ శ్రీహరి 
భావించితిమురవైరీ నీపొందే నాభాగ్యంబని భావించితి మురవైరీ నీవే! 
నీపద దాస్యము ఒప్పకొనుటయే నేరంబాయెను శౌరీ హరి 
నేరంబాయెను శౌరీ అడుగనులే బంగారము వెండి 
అలుగబోకు రావయ్యా శ్రీహరి దరిశన ॥నీవే॥ 
తనవారలతో తగవులాడుటిది ఎక్కడి న్యాయము స్వామి 
నీకిది ఎక్కడిన్యాయము స్వామి పంతము వీడి నీ పంచబడితిని 
పంకజలోచన రమ్మీ ఇటు పంకజలోచన రమ్మి కావుమునను ॥నీవే॥ 
కంసారి నను కావుమునను కంసారి ముదమలరగ మురళీధర 
మాధవ భక్తియు ముక్తియు నొసగుము శ్రీహరి ॥నీవే॥ 


చింతల్‌గట్టు మురళీధర్‌:- సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో భజన సంప్రదాయం 
ఎక్కువ. ఆ ప్రాంతంలో దశాబ్దాలనుండి పాడుతున్న కీర్తనలు - తత్వాలు ఒక సంకలనంగా 
తేవాలని కొందరు భజనభక్తులు ప్రయత్నం చేసారు. పాండురంగారావు, టి. విశ్వనాథరావు, 
వి. నర్సింహరావు, మన్నెవెంకటేశం, ఇటిక్యాలమనోహర్‌, ప్రసన్న మారుతి ఇందులో ముఖ్యలు. 
“సదాశివపేట భజనమాల పేరుతో ప్రచురితమైన ఈ సంకలనంలో సుమారు 375 కీర్తనలు, 
17 మంగళహారతులు ఉన్నాయి. అంతేగాకుండా ఇందులో తెలుగు, హిందీ, కన్నడ, 
మరాఠా కీర్తనలు ప్రచురించారు. వీటితోపాటు చింతల్‌గట్టు మురళీధర్‌ రచించిన 17 
కీర్తనలు ఇందులో పొందుపర్చబడ్డాయి. రాగ, తాళ, సూచనతో సలక్షణంగా కీర్తనలున్నాయి. 


279 
రంగానిన్ననమ్మితీ 
(మధ్యమావతి రాగం - చాపుతాళం) 
రంగానిన్నే నమ్మితీ విరలపాండురంగా రమ్మనివేడితీ రంగనాయక వేద 


దొంగసోమకునీకై గంగాలో మీనమై గుంగా ద్రొక్కిన తండ్రీ ॥రంగా॥ 
సురలంత మొరలిడగా గైకొనికూర్మ వరరూపామెత్తి వేగ సరగూన 

యేతెంచి సురలానురక్షించి శరణన్నభక్తూల దరికిజేర్షినతండ్రీ ॥రంగా॥ 
మదమూచె కనకాక్షుడూ భూధరమంత మలిపిచుట్టగను నేడు వదలా 

కనీవేనా వరహారూపముదాల్లి కదలాకవానిబట్టీ ఖండించినా తండ్రీ ॥రంగా॥ 
హరియన్న ప్రహలాదునీ చెరబెట్టుచున్నట్టి హిరణ్యాక్షూనీ కొరకే ముందూ 

నీవు నరమృగ రూపమై దొరుకబట్టియు మధ్య వరకు జీరినతండ్రీ ॥రంగా॥ 
దానమిమ్మని భూమినీ పాదములుమూడే బలీచక్రవర్తిని వానీపాతాళంబునకు 
దొక్కివరమిచ్చి దీనబంధుడ వామనూడవైతివితండ్రీ ॥రంగా॥ 
పగతులో క్షత్రీయులా ద్రుంచుటకొరకు పరశురాముడవైతివి నిగమలోచననీవే 
నీలకంఠునివిల్లు యిగదెచ్చి జనకూని యింట్లో నుంచిన తండ్రీ ॥రంగా॥ 
నేనన్నా రావణున్నీ ద్రుంచుటకొరకు నీవే శ్రీరాముడవై దానవులను బట్టీ 

దండించి యాలంక మానకా విభీషణూనికిచ్చి తండ్రీ ॥రంగా॥ 
దుష్టూడౌ యా కంసుని ద్రుంచుట కొరకు కృష్ణదేవుడవైతీవి సృష్టిపాలన 

కుంతీ సుతులరక్షించియు అష్టమదాంధ కౌరవుల జంపించిన తండ్రీ ॥రంగా॥ 


భూమి లోపల జొచ్చియు దనుజుల కొరకు బుద్దరూపము దాల్చి 
కామాంధకారుల ఖండించి సుజనూలకీమహిలోపాల ధీమైయుంటివి తండ్రీ॥రంగా॥ 
కలహంసాధిప నీవె కలియుగమందూ కలిపురుషుడౌ నీవెకా యిలజెనూలకు 


మాయ విదినీవె చూపించి నెలవుబుట్టినచోటు కలలో జూపిన తండ్రీ 1రంగా॥ 
దాసదాసుడనంటీవి రాజయార్య దాసుడానైయుంటీనీ ఆశలోబడద్రోసి 
మోసాగించకు విర్ధలేశ నారాయణదాసూ నేలిన తండ్రీ ॥రంగా॥ 


దాసరి నారాయణ :- ఈ కవి వరంగల్‌ జిల్లా మానుకోట తాలూకా గుర్తూరు గ్రామస్టుడు. 
శ్రీశైలంమల్లేశ్వర శైవసిద్ధాంతపీఠ సచ్చిదానందన్యాలపల్లి రాజయార్య రాజయోగి శిష్యుడు. 
తెలంగాణ స్థాయిలో నిలబడగల తత్వాలు ఇందులో ఉన్నాయి. వెంకటరామయ్య, రామమ్మ 
ఇతని తల్లిదండ్రులు. 'శివతారకము” అనే పేరున శివతత్వబోధామృతం రచించాడు. ఇవి 
రాగ, తాళ, సూచనతో సలక్షణంగా ఉన్న కీర్తనలు. 


280 
ఆలయమునకూ వెళ్ళనివారికి 


(కీర్తన-ఆది తాళం) 


ఆలయమునకూ వెళ్ళనివారికి అపవర్గపు దారెక్కడిది 


అర్దన సేయుట నెరుగనివారికి ఆత్మానందం బెక్కడిది neon 
ముమ్మారులు గుడివలగొనకున్న ముక్తికి తెరవు ఎక్కడిది 

చేతులెత్తి శరగొందని వారికి చేటులేని పదమెక్కడిది nen 
మంటపముననుగంటను తాకక మాధవుదయగనుటెక్కడిది 

ఘంటానాదము చెవిబడకున్నా కలుష విమోచన మెక్కడిది ॥1ఆల॥ 
మూలవిరాట్టును దర్శించకనే ముక్తి పథము తనకెక్కడిది 

యధాశక్తి సేవలు చెల్లించక ఎవరికైనగతి ఎక్కడిది 1ఆల॥ 
కాయకప్పరము దేవునికీయక కైవల్యము తనకెక్కడిది 

తీర్పప్రసాదము తీసికొనకనే తిరిగిరాని పదమెక్కడిది neon 
సాష్టాంగమునకు సంశయపడిన సాయుజ్యము తనకెక్కడిది 

దేవుని ముందర దేహార్పణము చేయక సద్గతి యెక్కడిది ॥ఆల॥ 


కపిలవాయి లింగమూర్తి (1928-2018): - నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం 
జినుకుంట గ్రామస్థుడు. మాణిక్యమ్మ, వేంకటాచలం ఇతని తల్లిదండ్రులు. మేనమామ 
అయిన చేపూరు పెద్ద లక్ష్మయ్య గారివద్దే సంస్కృతం, సాహిత్యం నేర్చుకొని పాఠెం కళాశాలలో 
చరిత్రోపన్యాసకులుగా పనిచేసారు. లింగమూర్తి వెలయించని సాహితీ ప్రక్రియ లేదు. 
వీరు శతాధిక గ్రంథకర్త. కవితా కళానిధి, పరిశోధనపంచానన, కవి కేసరి, వేదాంత 
విశారద, డి.లిట్‌. (తెలుగు విశ్వవిద్యాలయం) బిరుదులు పొందారు. లింగమూర్తి గారు 
అమ్రాబాద్‌ వంకేశ్వరం దగ్గరున్న లక్ష్మీనరసింహస్వామిపై 'లక్ష్మీపురనృసింహస్వామి కీర్తనలు 
పేరుతో 81 కీర్తనలు రచించారు. తాళ నిర్దేశంతో ఉన్న ఈ కీర్తనలు నరసింహతత్వాన్ని 


గొప్పగా స్తుతించాయి. 


291 
నరులారా 


(కీర్తన - ఆటతాళం) 


నరులారా శ్రీ సత్యనారాయణుని 

దివ్య చరితాము వినజేతునూ 

సరసులంత నిరతాము భజియింపను ॥నరు॥ 
వరనైమిశారణ్యమందు సూతునిగాంచి 

హరిగాధలను శౌనకాదులడిగినయంత 

నరయ నారద మునికి శ్రీహరి యపుడు సత్యవ్రత విధానము 

కరుణతోడుత దెల్పినట్టి క్రమము సూతుడు దెల్పినాడట ॥నరు॥ 
కలియూగమందూనగల జనములెవరైన కమలనాభుని 

గూర్డియు చాలగ భక్తి సల్పి షోడశ పూజయు పాలు చక్కెర 

నెయ్యి పరగ గోధుమపిండి మేలి అరటిపండ్లతోను ప్రసాదము 

చాలగను భక్ష్యములు పాయసమూలు నైవేద్యంబులొసగిన 

శీలవంతులకందరికి బలు మేలుగల్లునటంచు చెప్పెను ॥నరు॥ 


చేపూరుపెద్దలక్ష్మయ్య (క్రీ.శ. 1899-1965):- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా 
అమ్రాబాద్‌ ప్రాంతానికి చెందినవారు. ఎల్లయ్య, రుక్మిణమ్మలు వీరి తల్లిదండ్రులు. లక్ష్మయ్య 
గొవ్ప పండితుడు. వేదార్థవనవనీతం, మనోబుద్దిర్వివాదం, మూర్తిత్రయశతకం, 
అచలతత్వాలు, అచలమంజరి, శివశతకం, కోదండరామశతకం వీరి రచనలు. 
రామాయణకథ ను సుదీర్హసంకీర్తనగా రచించారు. అలాగే సత్యనారాయణకథను 
కీర్తనారూపంలో రచించారు. 


282 
| 
అబ్బబ్బా రామబ్బా...! 
(కీర్తన - ఏకతాళం) 
అబ్ద్బబ్లా రామబ్లా దబ్దున నన్నేలబ్లా 
అబ అ బు అ 
అబ్బబ్బ తబ్దిబ్బుగ బల్‌ డబ్దులెన్ని డబ్దిన మీ 
యబ్బకై నా వెరతునార గొబ్బున నా దెబ్బ జూడు 
గట్టిగ నీ రెట్టబట్టి హట్టుజేసి బాజున నిలబెట్టి 
పట్టుకొనకపోతే వట్టివాడని పేరుబెట్టు 
పగలు రాత్రి పొగడుచున్న పగలు యాల పొగరువాడ 
తెగబడితి జగడమునకు అగడు సేతు నగులుగాదు 
అప్పడిప్పడనుచు తప్పజెప్పిన నేనొప్పేనా 
మాయప్పగా తప్పించుకున్న తప్ప నాయొప్పలకుప్ప 
భక్తులకు భుక్తిముక్తి రక్తిమీర నొసగి బ్రోవ శక్తి 
వ్యక్తిగల్గియూ కుయుక్తులూన యుక్తమేనా 
చిక్కములొ పిట్టరీతి చిక్కితి వింకెక్కడ బోదువు 
చూస్తావా తమాషా తలుపు మూస్త తగవుకు దీస్తకాదని 
పిస్తామెప్పిస్తా యొప్పిస్తా యెవరొస్తారొ చూస్తా 
గడువు దాటి తడవాయెమీ నుడువురీతి నడువను వరే 
భడువా విడువు విడువన్నా యాతడవసాదం కుడువ విడువ 
కొడ్డాతిడ్తానెడ్తా నని భయపెడ్తూ మిడ్సిపడ్తా వాయరి 
కడ్దా పాదంబడ్డా పైకల వడ్డా కడపాకడ్డంబడ్తా 
వాసిగా శ్రీ సోలిపురవాస లక్ష్మీ నారసింహ 
దేశికామిమ్మిడిస్తే కృష్ణదాస నామందీసి పిల్వు 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


nd 
చ 
nd 
చ 
11అబ్న॥ 
చ 
nd 
చ 
11అబ్న॥ 
చ 
nO 
చ 
nd 
చ 
nO 
చ 
nO 
చ 
1అబ్న॥ 
చ 


1అబ్న॥ 
చ 


ఉప్పరిపల్లి కృష్ణదాసు (క్రీశ. 1820 ప్రాంతం):- ఈ కవి స్వగ్రామం ఉప్పరిపల్లి. కానీ 
వనపర్తి జిల్లా సోలిపురంలో నరసింహయోగి శిష్యుడైనందువల్ల సోలిపురం కృష్ణదాసు అని 
పిలుస్తారు. లక్ష్మీనరసమ్మ, నరసయ్యలు ఇతని తల్లిదండ్రులు. కృష్ణదాసు వట్టెంపాపకవి 
మేనల్లుడు. కృష్ణదాసు విద్వత్తుగల సంకీర్తనాచార్యుడు. “సోలిపురం గురుభజన కీర్తనలు” 
పేరుతో 199 కీర్తనలు, 28 సీసాలు, 80 షోడశోపచారపూజాపద్యాలు, 80 కీర్తనలు 10 
మంగళహారతులు రచించారు. అపశబ్దాలు లేకుండా సలక్షణంగా కృష్ణదాసు కీర్తనలు 


రచించాడు. 


చూడరే గురునీ వేడరే 


(కీర్తన-ఆదితాళం) 
చూడరేగురునీ వేడరే చిత్తామశివుడని చూడరేగురునీ వేడరే 
చూడరే చూడ్మూలనిండ చూపమునసువ ఘటిజేసి 
యీడుజోడుగాని ప్రథమా దేవూడానుకోని పూనీ 
ధీరుడే గుణగంభీరుడే దేదీప్యమాన్యుడు శూరుడు 
శుభకర తేజుడే ధారుణిస్వారూపుడై ఆధారమై ఆడించు 
దానిని పారమార్థిక చింతచేతను బేరమాడియు కారణాగుర్తు 
ఆడరే పాటలు పాడరే హరిహర రూపునికూడరే భారంబిడరే 
వాడవాడల యాడజూచిన వాసమయ్యిన వాసుదేవుడు జోడు 
లేకనున్న నిర్మల జాడగని మీరోడకను గురి 
అందరే పూరీపదమొందరే అంతాటగలదని పొందరే 
ముక్తినొందరే అందరేమీలోనయున్న ఆత్మతత్వము 
తిరిగిచూచి అందమైనా కేవలాత్మను అంది జీవన ముక్తులై 
యీశుడే సర్వాధీశుడే యిలలోన వెలివర్తీశుడే 
ఘనసర్వేశుడే వాసవాసూలాకునూ వర్ణింపరాకనున్న 
వరుని బాసదాసూడైన రామదాసు హృదయమునందు చేకొని 


283 


॥చూడ॥ 


చూడ! 


॥చూడ॥ 


॥చూడ॥ 


॥యాడ॥ 


॥యాడద॥ 


వెలివర్తి రామదాసు (1850 (ప్రాంతం):- ఈ కవి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి 
మండలం వెలివర్తి గ్రామస్థుడు. వెలివర్తి అన్నమరాజురామదాసు అచల గురువుల్లో గొప్పవాడైన 
భారలింగదేశికుల శిష్యులు. రామదాసు తత్వాలు అచలమార్గానికి సిద్ధాంత ప్రాతిపదికలు. 
ఈ రోజుకూ అచలమార్గంలో ఆయన కీర్తనలు లేకుండా ఏ సంకలన (గంథం ఉండదు. 
“పరిపూర్ణ గురుసార సంగ్రహము పేరిట రామదాసు రచించిన తత్వ కీర్తనల ఉ[ద్దంథము 
అచల సిద్ధాంత మార్గదర్శినిలా ఉంటుంది. 1956 నాటికి దాచేపల్లి కిష్టయ్య అండ్‌సన్స్‌ 
వారు ద్వితీయము[ద్రణగా ఈ పుస్తకాన్ని అచ్చువేసారు. ఇందులో నిర్గుణగురుస్తవం, 
మానసపూజ, గురుభజన కీర్తనలు, హరిభజన కీర్తనలు పరిపూర్ణతత్వ కీర్తనలు, కందార్భాలు, 


దర్వులు ఉన్నాయి. 


281 
దేహమెనా ఇల్లుయాయెను 
(తత్వం - ఆదితాళం) 


దేహమె నాఇల్లుయాయెను వోయమ్మలార 

దేవుడిక్కడ వుండడాయెను దేహమనేెడి 

ఇంటిలోపల దేవుడు మెలగూతువుండగా 

దేశమంత తిరిగివచ్చి దేవుడగుపడపాయనంటరు ॥దేహ॥ 

ఇంటిలోపల ఇరుకువడ్డాది వోయమ్మలారా 

కంటిలోపల మెలగుతుంటాది ఇంట్లకెళ్లి 

బయటికొస్తడు బయటి నుంచి ఇంట్ల కోతడు 

వచ్చిపోయే తారకమ్మును వక్కరైన చూచినారె ॥1దేహ॥ 

ఇల్లువిడచి వెళ్లిపోతమ్మా వోయమ్మ నేను 

మళ్లరాకనె మాయమవుతమ్మా 

ఇల్లుమూసి సిలుకుపెట్టి ఇంటికి తాళము వేసి 

యిరుగుపొరుగు వాండ్లతోను ఇల్లు వాడిపోతదాని ॥దేహ॥ 

యెవరికేమని చెప్పదోయమ్మా ఇహమందు 

నేను వెళ్లిపోయెడి దారిగననమ్మా అవనిలో 

యింకెవరు నన్ను ఆదుకోనెడివారులేక 

దేవుడాదిక్కానినమ్మి దేవులాడుతుపోతువుంటిని ॥దేహ॥ 

ధరణి సర్హఖానిప్యాటమ్మా గురు వీరమాంబయు 

దారిజూపగ బ్రతికితోయమ్మా ధర్మమయితే 

తెలుసుకోని దాసుడు నారామయణుండు కోరి 

మొల్లరలోన వుండక వేరేవూరికి జేరియుండెను ॥దేహ॥ 
మందడి నారాయణరెడ్డి(జననం: 1950):- ఈ కవి మహబూబ్‌నగర్‌జిల్లా మొల్గర 
గ్రామస్సుడు. వాసుదేవమ్మ, పాపిరెడ్డి ఇతని తల్లిదండ్రులు. శివరామ దీక్షితుల సంప్రదాయానికి 
చెందిన సర్జఖాన్‌పేట వీరమాంబను గురువుగా చేసుకొన్నాడు. శ్రీనిజగురుతత్వమాల (1990), 
శ్రీ సద్గురు చరణ సంకీర్తనలు (2005) పేరున రెండు సంపుటాలు వీరు ముద్రించారు. 
నిజగురు తత్వమాలలో 45 కీర్తనలు, సద్గురుచరణ కీర్తనల్లో 58 కీర్తనలు ఉన్నాయి. 
గురుభక్తి, అచల సిద్ధాంతాన్ని తన తత్వాల్లో ప్రకటించారు. 


285 
గురువరా....! 


(తత్వం - ఆటతాళం) 


గురువరా పరిపూర్ణమునుగన చేరి కొలిచితి శ్రీధరా 
పరము పావన భవహరునీ మరుగుదెలియగ నైతిగా 


శరణు శ్రీ శివరామదీక్షిత మొరనువిని కాపాడినవుగా ॥గురు॥ 
అప్పబ్రహ్మము అతని పలుకులు అప్పడప్పడే ఆదరించి 

చెప్పరాకనె చొప్పదెలిపి చప్పడిక లేదంటివీ ॥గురు॥ 
పరుశురామ శ్రీ సీతరామప్రభు వెరపుజెంది వేడగానే 

త్వరితముగ ద్వాదశినిదెల్పి అరయ షోడశిలేనిదనని ॥గురు॥ 
మరువకుము అదె పరమపదము మారులేకనే నిలిచియున్నది 

మరి మరి శ్రీకృష్ణప్రభువుల వశము తానైయున్నదీ ॥గురు॥ 
గురుతుగాకనె కుదురుగున్నది కోరి వెతికిన దొరకరానిది 

నిరతమును శ్రీ ఫీల్మానలక్షణాచార్యుల చేరువైనది ॥గురు॥ 
పరమగోప్యంబైన పదవిని మరి మరి అయ్యప్పగురుని 

నిరతమును సేవించి కాళిదాసు శేషము బాసెగా ॥గురు॥ 
ఎన్ని విధముల బోధవినినను సున్న మాత్రము గాదు 

యెరుక కనుట కనువైనట్టి సూత్రము మననచేయగనైతినీ ॥గురు॥ 
చూపు కందక సూటిగున్నది తేపకు నీముందేయున్నది 

దాపునీవే యనిన వారికి దరియు తానైయున్నది ॥గురు॥ 
పృథివియందున మాధవరము వ్యధనుజెంది వేచియున్న 

సతతము సాయన్న నేలినస్వామి వేంకటగురువరా ॥గురు॥ 


కస్తూరిపంతులు సాయన్న:- ఈ కవి నారాయణపేట జిల్లా “మాధవరం'గ్రామవాసి. 
అచల మార్గకవి. “ఆధ్యాత్మతత్వచంద్రికి (2007) పేరుతో రచించిన పుస్తకంలో 74 తత్వాలు, 
3 మంగళ హారతులు, 116 కందార్థ దరువులు, 14 కీర్తనలు ఉన్నాయి. సాయన్న 
లక్షణయుతంగా రచించిన కీర్తనలు, తత్వాలు అచలమార్గంలో ఎన్నదగినవి. 


286 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


రామానీ దయ నాపై రాని 
(కీర్తన) 

రామా నీ దయ నాపై రాని కారణమేమి రాజీవదళలో చన 
ఏమారకను నిన్ను నా మనంబునను స్వామి తలచెద నిన్ను ప్రేమతో 
బ్రోవవే కామక్రోధములెల్లనణచియు సారె సారెకు వేడుచుంటిని 
కామజనక నాదు విన్నపమింతయైనను ఆలకించుము 
దిక్కు నీవని యంటి మొక్కి వేడుచునుంటి చక్కని దొరవంటినీ 
నిక్కముగ నిన్ను నమ్మియుంటిని స్వామి చక్కగ నీ నామ స్మరణ 
జేయుచునుందు గ్రక్కునను నన్నేలు కొనవే గరుడగమన 
పరమ పావన చక్కని నా స్వామినుచు మొక్కి వేడుచుంటిగాన 
మంతనంబున నిన్ను ఎంతో తలచుచునుంటి 
పంతంబువలదంటినీ సంతసంబున నిన్ను సాగిలి 
మ్రొక్కెద వంతు బాపుము న నీకు మైొక్కెద 
యింతయైనను జాగుసేయకు ఎలమితో నన్నేలు కొనుటకు 
ధారుణి మరికల్లుపురమందు వెలసిన పరమాత్ముడవు నీవెగా 
దురిత విదూరుడ సరగున రక్షించు నిరతంబు నీ నామ స్మరణంబు 
జేసెద సరశిజలోచనుడ వేంకటదాసుడను నా మొరలు వినియును 
కరుణతో కాపాడు తండ్రి కరములెత్తి మైక్కుచుంటిని 


॥రామా॥ 


॥రామా॥ 


॥రామా॥ 


॥రామా॥ 


కడదాసు వెంకటదాసు (1930-2005):- ఈ కవి నారాయణపేటజిల్లా, మరికల్‌ 
గ్రామస్తుడు. లక్ష్మమ్మ నర్బయ్యలు ఇతని తల్లిదండ్రులు. చుట్టుప్రక్కల గ్రామాల్లో యక్షగానాలు, 
వీధినాటకాలు నేర్పిస్తూ కవిగా మారిపోయారు. భక్తశిరియాళ చరిత్ర, దత్తాత్రేయచరిత్ర, 
భక్త మార్మండేయ చరిత్ర, శ్రీ అయ్యప్పవిజయం (ఇవన్నీ వీధినాటకాలు) హరిహర 
భజనకీర్తనలు ఇతనికృతి. ఇందులో 45 శివ సంబంధిత కీర్తనలు ఉన్నాయి. కడదాసు 


తన కీర్తనల్లో హరిహరులపై సమభావం పాటించాడు. 


యెవ్వరురారు సాటి 


(కీర్తన-ఆటతాళం) 


యెవ్వరురారుసాటి మద్గురూతోటి భవభయంబుల నెల్ల 
భస్మంబుగజేసి దేవదేవుడవీవెయని తెలిసినటువంటి 
తత్వామస్యాధి నాలుమహావాక్యమూలాను 
త్వరగాదెలిపియు వాటి తత్వార్థమెరగించె 
అండపిండాండ బ్రహ్మాండ వ్యాపకమైయా 

ఖండమౌ వెలిలోనయైక్యమొందించెటి 
పదిరెండూపదిహేను పదహారక్షరమూల 
పద్దాతిదెలిపియు పరపూర్ణమిదియానే గురుతోటి 
ఖర్మరహితముజేసి కంటికంటనిపదవిమర్శామి 
దేయంచు జన్మరహితముజేయు గురుతోటి 
ఆత్మనాత్మవివేక మానందతీతాము అదిగొ 
చూడనినాలో అన్యోన్యమూగ జూపెగురుతోటి 

త్రివిధ దేహములాను తీసివేసియు బయలైపావనమగు 
పరంజ్యోతి రూపము నుండె గురుతోటి 

చారు శ్రీకొందూర్లూ శంకారూనేలినా నిర్గుణపద 
మందూ నిత్యోడైయున్నా సద్దురుతోటీ 


287 


॥[యెవ్వ॥ 


॥[యెవ్వ॥ 


॥౦యెవ్వ॥ 


॥౦ెవ్వ॥ 


॥౦మెవ్వ॥ 


॥యెవ్వ॥ 


పెద్ది శంకరయ్య ( క్రీ.శ. 1925 ప్రాంతం) :- ఈ కవి రంగారెడ్డి జిల్లా కొందుర్లు 
గ్రామస్సుడు. తత్వాల్లో తాను 'శంకరదాసు”గాచెప్పుకొన్నాడు. తెలంగాణస్థాయిలో నిలబడగల 
తత్వాలను శంకరయ్య రచించాడు. వరమార్శతత్వములు, జీవన్ముక్తితత్వములు, 
సుజ్ఞానతత్వములు పేర మూడుసంకీర్తనల సంకలనాలను 1928లో ముద్రించారు. 


శంకరదాసు లోతైన తాత్వికుడని ఈ కీర్తనలను బట్టి తెలుస్తున్నది. 


288 
మమ్మేల రావయ్య...! 


(కీర్తన - ఆదితాళం) 
మమ్మేల రావయ్య కాశీవిశ్వేశ్వర కాపాడరావయ్య కాశీవిశ్వేశ్వర 
నీపాద సేవకుని మీదయాది రాదాయెనా మరి లేదాయెనా ॥మమ్మేల॥ 
కరుణాలవాల కాశీవిశ్వేశ్వర నిన్నే నమ్మి నీ శరణుగోరితి 
నా దొరవునీవని కరుణగోరి శరణంటిని గద నేచులుకనైతినా మమ్మేల॥ 
నీ సేవజేతు ఓ శంకరయ్య నీపూజజేతు ఓ శంకరయ్య 
విడువను పాదము గట్టిగ పట్టుక తన్నులు దన్నిన వెరువక మైొక్కెద ॥మమ్మేల॥ 
గంగమ్మ గౌరమ్మ నీ ప్రక్కనుండ కనులు మూసుకొని కూర్చుంటివేల 
శ్రీమంతమా పలుమారు వేడగా పంతముబూని పలుకవైతివి ॥మమ్మేల! 
నిఖిల లోకముల నేలిన దోరవని కైలాస శిఖరము విడువకుంటిని 
భారమా లేక స్వార్థము నేనెంత బిలచినా పలుక కుంటివి 
స్మశానమే నీస్థిర నివాసము శవబూడిద బూసి తిరిగితివి ॥మమ్మేల॥ 
పట్టు వస్త్ర పీతాంబరముండగ పులిచర్మమును గట్టితివేల 
పసిడి వజ్రమణిరత్నములుండగ నాగాభరణము ధరియించితివి [మమ్మేల॥ 
చింతదీరె ఇక నీదరిజేరగ నను బ్రోతువని ధైర్యము కలిగె పాల్మూరు 
పుర రామలింగేశ్వర నీ పాలబడితి చంద్రదాసును బ్రోవగరావా ॥మమ్మేల॥ 


కావలి చం(ద్రదాసు : ఈ కవి మహబూబ్‌నగర్‌ నివాసి. ఇతని పూర్తి పేరు కావలి 
బోయరామచంద్రయ్య. 1968 తర్వాత అతనిలో కలిగిన భక్తి పారవశ్యముచేత కీర్తనలు 
రాస్తున్నాడు. “పాలమూరు రామచంద్రదాసు కీర్తనలు పేరుతో సుమారు 280 పైచిలుకు 
కీర్తనలు, తత్వాలు రచించాడు. 2012లో ప్రచురితమైన ఈ సంకలనంలో దేవతాభక్తి 
ప్రధానంగా ఉంది. 


289 
యెందుకో నీ కరుణ రాదురా 
(కీర్తన) 


యెందుకో నీ కరుణ రాదురా ఓ యాంజనేయా ॥యెందు॥ 
యెందుకో నీ కరుణరాదుర యెంతకని నినువేడుకొందుర 

పంతమేలర పవనసుత హనుమంత జేరవ నా చెంతస్వామీ ॥యెందు॥ 
దాసహృదయ వికాససుగుణ విలాస సజ్జనపోష నేలర 

ద్వేషమూనకు దాసదాసువు గాసిదీర్ణర మోసగించకు ॥యెందు॥ 
నెపములెన్నకు చపలచిత్తుడనెపుడు నీపద సేవజేసెద 

పాపినని మరిదలపకుర నీ దాపుజేరితి నోపుదేవా ॥యెందు॥ 
యెల్లవేళల నిన్ను గొలిచెద కల్లగాదుర మెల్లమెల్లన 

నుల్లమును విరజిల్లజేయర చల్లనీ దొరగన్న స్వామీ ॥యెందు॥ 
మోదమలరగ సాధుసజ్ఞనులాదరించిన జోదువటగద 

వాదమేలర నీదయా దయజూపినా ధరణివ్వనోపవు ॥యెందు॥ 
ధరణిలో పాల్ఫూరు తిర్మలదేవగిరిపై దాగినావట 


మర్మ మెరిగిన రంగదాసును ధర్మరీతిగ నేలినావట ॥యెందు॥ 


తిమ్మసానిపల్లి రంగదాసు (జననం: 1985):- ఈ కవి మహబూబ్‌నగర్‌ ప్రక్కనున్న 
తిమ్మసానిపల్లి వాస్తవ్యులు. ఇతని గురువు తిరుమలదేవునిగుట్టపై సమాధిచెందిన సద్గురు 
బాల (బ్రహ్మేంద్రస్వామి (బాలయ్యతాత). తెలంగాణ స్థాయిలో నిలువగల ఈ కవి గొప్ప 
పండితుడు. ఆంజనేయస్వామి భజనకీర్తనలు (1956) పేరుతో 201 కీర్తనలు రచించారు. 
మహబూబ్‌నగర్‌ న్యూగంజ్‌ నరసింహస్వామిపై లక్ష్మీనరసింహస్వామి భజనకీర్తనలు, 
బాలబ్రహ్మేంద్ర తత్వసారము, శ్రీలక్ష్మీహయ గ్రీవభజనకీర్తనలు అనే పేర్లతో నాలుగు కీర్తనల 
పుస్తకాలు ముద్రించబడ్డాయి. రంగదాసు శాస్త్రమర్యాదలతో కీర్తనలు రచించారు. 


290 
నీలాకంధరా ...! 


(కీర్తన - ఆదితాళం) 


నీలాకంధరా శూలాయుధ ధర! హాలాహలధరా లీలగ 
జగముల పాలన జేసిన త్రిపురాహర శంకరా 
ఫాలవిలోచన పాపవినాశ శ్రీ గిరిజా రమణా ! 
పాలించవె మహాదేవ మహేశా కాలగర్వ నాశా 
వెండికొండపై వెలసిన దేవా నా మొర వినలేవా ! 
దండి దొరవు నీ అండజేరితిని దర్శన మివ్వలేవా 
బాలుడయిన మార్కండేయుని మొరలాలింపగ లేదా 
కాలుని భయమును బాపియు పూర్ణాయువు నొసగలేదా 
అచ్చము భక్తిచే బోయడు కన్నయ ఆరాధించగను 
పచ్చి మాంసము పాలుగ నివ్వగ యేలితివట మున్నూ 
భాసుర ఆశెనుపల్లి నిలయ హన్మదేశిక దాసుడను 


పోషించవె గౌరీశా పాపవినాశా దయతోనూ 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥నీలా॥ 


॥నీలా॥ 


॥నీలా॥ 


॥నీలా॥ 


॥నీలా॥ 


॥నీలా॥ 


జంబులయ్య *- ఈ కవి నారాయణపేట జిల్లా, కోయిలకొండమండలం, అభంగాపట్నం 
నివాసి. మిడిదొడ్డి హనుమద్దాసు శిష్యుడు. 'సుజ్ఞానబోధామృతము” పేరుతో 59 కీర్తనలు 
రాసి ప్రచురించాడు. అందులో సాంఖ్య విషయాలు, కందార్థాలు సలక్షణంగా సుబోధకంగా 


ఉన్నాయి. 


విన్నావ వినుసోదరా 
(తత్వం) 

విన్నావ వినుసోదరా నిజగురుబోధ గన్నావగను సోదరా 
విన్నవా నీ జనన మరణము రుడుపుధీరునటన్న సంగతి 
యెందుకీ జన్మాదులా నెత్తితివోయి సంధిదెలియక నీవిలా 
మందమతివై పోతివిక నీ ముందు గతియేముందో తెలియుము 
యేలా ఈ సంసారము చాలగలేదాబాలా యిది ఘోరము 
మేలుగని గురుకీలు దెలసిన చలనరహితుడవౌదువటనీ 
జ్ఞానాహీనుడవైతివి మానవ ధర్మామును దెలసీ మననైతివి 
మానవుడు మహదేవుడౌనను మర్మమెరుగక మహిషమైతివి 
తనుతానెరుగుటా న్యాయము తనుమరచూటా తగదు నీకన్యాయము 
తనుమన ప్రాణములు గురునకు నిడిన తెలివికి తెలుపు ధర్మము 
లక్షాధిపతివైయున్నా కోట్లకొలది నిక్షేపముల గూర్చిన 
సాక్షిరహితంబైన గురుకృపపాత్రులకు నీచుండవటనీ 
అష్టైెశ్వర్యములుండినా అనుభవామునా యిష్టాసిద్దులనందినా 
శ్రేష్టతములెన్నైన శ్రీగురుజ్ఞానభిక్షకు సమముగావట 
రాజామాన్యుడా వైయినా మహరాజరాజపూజేశ్వరుడ వైయినా 
నిజగురు ప్రభుపదములకు నీమనసులగ్నముగాక వ్యర్థము 
జపవ్రతా తీర్ధాదులు దానాదూలు, తపయజ్ఞయోగాభ్యాసులు 
అపరిమితముగసలపినను గురుతత్వ మెరుగకనిష్పలంబవి 
తారాక సాంఖ్యాదులు అమనస్మభావాముద్రాయోగాభ్యాసులు 
భద్రమైన బయలునెరుకల యెరిగి యెరుకను నిడక వ్యర్థము 
యింద్రాదిపతివైనా వైకుంఠావాసి చంద్రశేఖరుడయినా 
యింద్రియాది అతీంద్రరహితము నెరుగను తప్పినదిగాదట 
కోటి విద్యలు నేర్చినా కూటికేశతకోటి మహిమలు పొందినా 
సాటిలేనిది బ్రహ్మవిద్యయని సాటినాడట పరమశివుడు 
ధరలో చౌదరీగుడెముననూ పరిపూర్ణ ప్రభువై వరభక్తాళినిబ్రోచెను 
ధీరమతిమయకొండయచారికి దివ్యముగ బోధించేదవట 


291 


॥విన్నా। 


॥విన్నా। 


॥విన్నాః 


॥విన్నా। 


॥విన్నా। 


॥విన్నా। 


॥విన్నా॥ 


॥విన్నా॥ 


॥విన్నా। 


॥విన్నా॥ 


॥విన్నా॥ 


॥విన్నా॥ 


గొరిట కొండయ్యచారి:- ఈ కవి నాగర్‌కర్పూల్‌జిల్లా గొరిట గ్రామస్థుడు. చౌదరిగూడ 
పూర్ణనంద భూసానరసింహార్య శిష్యుడు. ఇతను రచించిన కొన్ని తత్వాలను ఇతర గురువుల 


పుస్తకాల్లో కలిపి ముద్రించారు. 


292 
ఊపిరుండు వరకే నరుడా... 


(కీర్తన-ఏకతాళం) 


ఊపిరుండువరకే నరుడా! ఉన్న బంధువులంతా 

ఊపిరూడగనె బయటికీడిచి ఊరవతలను పాతిపెడుదురు ఊపి 
దేహమున్న వరకే నరుడా! దేహపు బంధువులు -దేహము 

విడిచిన వెంటనే నిన్ను దహనముజేయు తొందరిందురు 1ఊపి॥ 
దొంగలకైనా దొరకకుండగా త్రిజోళ్ళ నుంచి తాళం వేసి 

ధనమునెంతగా దాచిపెట్టినా తనయులెవ్వరు తాకరునిన్ను ॥ఈఊపి॥ 
చీమ కరిచినా భారము నీదని చిద్రూపునిపై చెదరకుండగా 

చిత్తము నిలుపవలె నరుడా! చింతలు లేకుండా నరుడా! ॥ఈఊఈపి॥ 
ఏమి లేనిచోట నరుడా! ఎందుకు నిలిచెదవు 

ఎప్పటికుండే తావేదో నీవిప్పడె ఎరిగితె చేరుకుందువు ॥ఈఊపి॥ 
చింతలేని చోట నరుడా! సంతసమున నిల్వు నరుడ 


తూడుకుర్తికి వెళితె నీకు తోడుదొరుకును దారిదొరుకును ఊపి 


చిగుళ్లపల్లి సుశీలమ్మ :- ఈ కవయిత్రి నాగర్‌కర్నూల్‌ ప్రక్కనున్న తూడుకుర్తి గ్రామస్థురాలు. 
ఈమె తండ్రి వలకొండమల్లయ్యనే ఈమెకు గురువు. సుశీలమ్మతండ్రి చివరిదశలో 
ఉన్నపుడు ఆయనకు సేవలుచేస్తూ ఆయనతో సత్సంగం జరిపేది. ఆయన మరణించాక 
తండ్రిపై, కరీంషాపై ఆశువుగా కీర్తనలు 200 దాకా చెప్పింది. కానీ అందులో 60 మాత్రమే 
“గురుభజన కీర్తనలు” పేరుతో 2009 లో ముద్రించారు. 


డా వీ. భాన్సు రయోగి 


నీవెవరు? 
(తత్వం, 

నీ వెవరు? నీవెవ్వరో నీవారెవ్వరో 
తగవాయె జీవికి తనువుకు మనసా! 
ఇటుక సున్నముతోడ యిల్లు గట్టిపడు 
ఇంటి పెద్దయయ్యో మురిసి పోయినడు 
పెద వెళ్తిపోయే యిల్లు మిగిలిపాయె 
ఇంటితోనొక మాట జెప్పి పోయినడా ! 
ఆలు పిల్లాలంత కలని యాడితిరి 
ఆశలెన్నో యల్లి మోసపోయితిరి 
“ఆశి వెళ్లిపోయే అంతా మిగిలిపాయె 
అందరితో నొకమాట జెప్పిపోయినడా ! 
కొత్త రుచులునెన్నోకోరి మురిసితిరి 
ప్రేమ రసము పోసి పెంప మురిసితిరి 
జీవి వెళ్ళి పోయే తనువు మిగిలిపోయె 
తనువుతోనొకమాట జెప్పి పోయినడా ! 
టి.వి.లో బొమ్మలు రీవిగనాడినవి 
మనసు గఅగి మెయి మరపించినవని 
బొమ్మ ఎగిరిపోయె టి.వి.మిగిలిపాయె 
టి.వి.తో నొక మాట జెప్పి పోయినడా! 
ఆట ఆంగడిలోన యాడి తిరిగితిరా! 
పాట యందరిలోన పాడ నేర్చితిరి! 
ఆట అందక పాయె పాట పలుకకపాయె 
అమ్మను నమ్మిన యర్థంబు దెలియదా 


మాణికేశ్వరి వ మహిమ మహిలోన పొగడంగ 
మదిని, నమ్మిన నీలిరాముండు గొలువంగ 
మనసు మలచి నిండు మనము నిల్పితివా 
మహనీయులను మాట మజగునరసితివే 


293 


॥నీ వెవరు॥ 


॥నీ వెవరు॥ 


॥నీ వెవరు॥ 


॥నీ వెవరు॥ 


॥నీ వెవరు॥ 


॥నీ వెవరు॥ 


దామరగిద్ద నీలిరామప్ప :- ఈ కవి నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామనివాసి. 
యానెగొందీ మాణికేశ్వరీమాత శిష్యుడు. ఆమెను గురువుగా చేసుకొని గురుభక్తితో తత్వాలు, 
కీర్తనలు రచించాడు. ఈయన శ్రీమాతామాణికేశ్వరి శతకం, శ్రీమాతామాణికేశ్వరి 


మపొతోక్తులు, శ్రీమాతా మాణికేశ్వరి భక్తిగీతములు (1996) 


మన్నెంకొండ 


లక్ష్మీవేంకటే శ్వరస్వామి జానపద భక్తిగీతాలు, కాళికాంబ జననతత్వప్రబోధ సంకీర్తనలు 


రచించాడు. 


294 
కాశీ విశ్వేశ్వరా! 
(కీర్తన-ఆటతాళం) 


కాశీ విశ్వేశ్వరా ! కైలాసామందిరా ! కాపాడగా రావా! 
నందివాహన నాగ భూషణ - నమ్మినాడను నామనంబున 
నీవే దేవుడనుచు నిరతమ్ము పూజింతు నిత్యమంగళమూర్తీ 
కరుణించగా రావా! కాపాడగా రావా! 

మమ్ము బ్రోవగ రావా! మాపాలి మహాదేవా ! 

దీనులనేలేటి దేవా దేవుడవయ్యా ! 

దిక్కునీవనియంటి దీనుడను నినునమ్మియుంటి 
రుద్రాక్షా మాలదాల్చిన రుద్రావతారా 

భక్తగణములనేలునట్టి భవా! భవ్యకల్పతరువా 
శరణాగతవత్సలా కరుణాకరగుణ విలోలా 

శరణంటినను బ్రోవు తరుణేందు శేఖరా ! 

శ్రీశైల మల్లేశా సిరులొసగు దేవేశా ! 

కరుణించగ రావా ! కాపాడగా లేవా ! 

అర్ధనారీశ్వరా ! ఆర్త జినోద్దారా ! 

మల్లికార్డునదేవా ! మమ్ము బ్రోవగరావా ! 

శ్రీగిరి మల్లేశా ! శ్రీ పార్వతీలోలా ! 

చెంతకు జేర్చుక చింతలు దీర్చ్పవా ! 

ధరణీ అయ్యవారిపల్లి పురమందున నిలిచి 

నిరతమ్ము బ్రోవుము నీలయ్య దాసుని 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥కాశీ॥ 


॥కాశీ॥ 


॥కాశీ॥ 


॥కాశీ॥ 


॥కాశీ॥ 


॥కాశీ॥ 


అర్విణి నీలయ్య:- ఈ కవి మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం అయ్యవారిపల్లి 
గ్రామస్టుడు. అర్విణిచం[ద్రప్ప, రామలింగమ్మ ఇతని తల్లిదండ్రులు. నీలయ్య గురువు 
బసవలింగయ్య, “శివభజన కీర్తనలు” (2004) పేరుతో 40 కీర్తనలు, మంగళహారతి 
పాటలను ఈయన రచించారు. సరళశైలిలో నీలయ్య శివభక్తి ప్రదర్శన చేసాడు. 


295 
యిది యేమ నాయందు 
(కీర్తన) 
యిది యేమ నాయందు కఠినాముదలచినువ్వు 
యిది యేన నీమరియాద జానకిలోల లేకనా ॥యిది॥ 
మొరనీకు వినలేదా బదులు నాలో పలుక వదియేలా 
నీ దాపేజేరినను కన్నెత్తి చూడవదియేల వదలజాలను 
నీదు పదములు యెన్నో కష్టములోచ్చినామరి 
యిదుగో నీదు రెట్టబట్టి బాజున నిలబెట్టెదాను ॥యిది॥ 
ముదమూతో మీనామభజనజేసిద నిత్యనామదిలోపలాను 
వదలక నీదు పదసేవ జేసి దాసు యిదుగో 
జాలిపడి మొక్కెదను దాసూడబ్రోతుననుచు అభయము 
నాకు యివ్వకను యిదుగో శ్రీహరి తెల్పుచునిన్ను పదిమంది 
పెద్దలతో నీదు భక్తుని బ్రోవుడనియు వారితో జెప్పించె దాసు ॥యిది॥ 
మున్ను దినములయందు యెందరినో భక్తులను బ్రోచీనవని 
యెందరు యికనైనాను నాయెందు నీదయరాని కన్న తండ్రి 
కాళ్ళు మొక్కెదను నీదాసజనులలో నన్ను వక్కని జేర్చుకో 
యికను పన్నగేంద్రశయన చౌదరుపల్లె భక్త బృందంతో 
విన్నపంబుల జేయుచున్నది బ్రోవుమానివేడు చున్నది ॥యిది॥ 
వసూదేవ తనయ శ్రీ వైకుంఠసంచార వందనంబిదె గైకోనర 
ఈ ధర యెందు వలిబాబనేలిన వీరా నాయందు నీదయరాకయున్నది 
యేమిరా మొరను జేయు శ్రీనివాస దాసునేలుమా దయదలంచియు 
మరువజాలను నామనంబున వినుము శ్రీహరి దెల్పెదాను ॥యిది॥ 


భట్టుశ్రీనివాసులు :- ఈ కవి మహబూబ్‌నగర్‌జిల్లా దేవరకద్ర మండలం డోకూరు 
గ్రామస్థుడు. పెద్దపుల్లమరాజు, సంజీవమ్మ ఇతని తల్లిదండ్రులు. ఇతనికి జ్ఞానగురువు 
పెదతండ్రి వేంకటలక్ష్మీరాజు. వలీగురుస్వాములు కారణ గురువు. శాస్తమర్యాదలు బాగా 
తెలిసినకవి. చౌదరిపల్లిదర్గా పీఠాధిపతి సూఫీగురువు వలీస్వాములపై 101 కీర్తనలు 
దేవరకద్రలో సమాధి పొందిన వీరప్పయ్య గురువుపై 13 కీర్తనలు రచించారు. 


206 


చింత వలదు ... 


(తత్వం) 
చింతవలదు శ్రీరాముడుండగను -చింతవలదు 
హరి నారాయణ క్రిష్ణ యని నోట బలికితే 
నీలో పాప కర్మములన్ని పారిపోవ మనసా 
ఎందరెందరొ దొరలు యేలిరి రాజ్యములు 
రాజ్యమేలిన దొరలంతా యేమైరి మనసా 
అంశ వున్నన్నాండ్లు దొరలు దొరతనమేలిరి- అట్టి 
అంశవైదొలగితే దొరలు దొరతనమిడచి బిక్షమెత్తిరా 
తల్లి గర్భము నుండి తానేమి తేలేదు -తాను 
వెళ్ళి పోయెటినాడు వెంటేమిరాదు 
ఉన్నతముగ బ్రహ్మమున్ను వ్రాసిన వ్రాలు 
నిన్నుగన్న వారెవరైన వున్నార మనసా 
అంతట హరి మాయ అనుకుంటె చాలదానీ 
వంతునున్నా కర్మా వద్దంటె పోదూ 
ధర్మమే ఊటచెల్మె కర్మమే పాడుబొంద నీలో 
ధర్మమే కనిపెట్టి నడువవే మనసా 
చాలైన బిజునపల్లి షేకు హుస్సేన్‌దాసు చెప్పుచుండె 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥చింత॥ 
చింత! 
॥చింత॥ 
॥చింత॥ 
॥చింత॥ 
చింత! 
॥చింత॥ 


చింత! 


షేక్‌హుస్సేన్‌దాసు :- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా బిజినపల్లి గ్రామస్థుడు. ఇతడు ఎన్ని 


తత్వాలు రాసాడో అన్నది తెలియరాలేదు. 


భజన బేయగబూనుమా! 


(తత్వం) 


భజన జేయగ బూనుమా భక్తానందా 

భావముగనుగొనుమా మేలైన నేననే దేహము 

లోపలా అందముగను నారుకమలంబులను దెలియా 

అధార స్వాధిష్టానమూ మణిపూరకా అనాహత విశుద్దామూ 

ఆగ్నేయ సహస్రారములయందు దిరుగుచు 
ఆటలాడుచున్న హంసాను బంధించి 

ఖేచరి భూచరులా షణ్ముఖీ “శాంబవి రాధలనూ” 

పంచాముద్రలా పరిశోధించీ పంచాకలలను దర్శనమొందీ 

ఐదు ఐదులనూ ఇరవైయైదూగను జేసి ఇదెస్టూలంబూ 
విశ్వుడందురూ జాగ్రత్త్రయందున జగత్పతిగని 

విశ్వతైజసులానూ ప్రాజ్ఞా ప్రత్యాగాత్మలనూ 

కన్నులు కంఠము పలికినమాటలూ ప్రత్యాక్షముగను పాలమునందునా 
సూర్య చంద్రాగ్నూలా మండల మహిమాలను జూడూ 

నందూన నక్షత్రములు నాగుపించియూ కమ్మీన కారుచీకటి గనుగొనీ 
ఎన్నో విధమూలా విచారించీ చూచినానూ మూలములేకనూ 
తోచిన వింతలూ మృగ జలంబునీ మురయుచు దెలిసీ 

అశరీర చలూడూ ఖాజాదేశిక నామికులూ పూర్ణాసూచననే 

పుట్టుక లేదనీ రాయప్పదాసుకు రాకడలేదని 


207 


॥భజ॥ 


ne 


nO 


॥భజ॥ 
॥ఖేచ॥ 


ne 


1భజి॥ 
॥విశ్వ॥ 
॥భజి॥ 
॥సూర్య॥ 
1భజి॥ 
ఎన్నో! 
1భజి॥ 
1అశ॥ 


1భజి॥ 


రాయప్పదాసు:- ఈ కవి మహదేవునిపేట మల్మిదాసుపుత్రుడైన ఖాజామియ్య శిష్యుడు. 


ఇతని కొన్ని తత్వాలు “మహాదానందమల్శిదేశికచం ద్రికిలో ఉన్నాయి. 


298 
గురుతుగా గురు సన్నిధానము...! 


(తత్వం) 


గురుతుగా గురుసన్నిధానము గురుతుజెప్పారన్నయా 


మరువకా గురుమరుగుజేరి శరణుజేయర చిన్నయ్యా ॥గురు॥ 
అందముగ గురుశిష్య భావము పొందుదెలుపారన్నయా 

అంది పొందుము సందులేని అచలభావము చిన్నయా ॥గురు॥ 
అష్టమదములు అణగద్రొక్కితిమంటరెందుకురన్నయా 

నిష్ట నిలిపిన అష్టమదములు అణిగిపోవుర చిన్నయా ॥గురు॥ 
నేను బ్రహ్మంబైతినాని నిక్కుడెందుకు రన్నయ్యా 

నేను మేనుల వివరమెరిగితి నిజము దెలియర చిన్నయా ॥గురు॥ 
ఉన్న బయలే కన్నమనుకొని ఊహలెందుకు రన్నయా 

ఊహ కన్న మిన్నయన్నది వృత్త బయలుర చిన్నయా ॥గురు॥ 
ఆత్మలో ఆనాత్మ యున్నది అంటరెందుకురన్నయా ఆత్మ 

గాక ప్రత్యగాత్మల మీరియున్నది చిన్నయా ॥గురు॥ 
మాటకావల మేటి శిఖరము సూటిదెలుపారన్నయా 

మేటి స్థానమునందు నిలచి సూటికనుమురా చిన్నయా ॥గురు॥ 
ఉన్నదొక్కటి లేనిదొక్కటి అంటరెందుకురన్నయా 

ఉన్న బయలులో లేనిఎరుక సున్నజేయర చిన్నయా ॥గురు॥ 
వాసిగా శ్రీమలికిదేశికు దోశిలొగ్గితిరన్నయా 

గాసిదీర్ణెనుశ్రీనివాసుని వాసరాంపుర చిన్నయా ॥గురు॥ 


రాంపురం శ్రీనివాసులు : ఈ కవి రాంపురం నివాసి. మల్మిదాసు సంప్రదాయంలోనివాడు. 
“'మహదానంద మళల్ళిదేశిక తత్వచంద్రికి లో ఇతని తత్వాలు కూర్చబడ్డాయి. ఇతను తత్వాలు, 
మంగళహారతులు రచించారు. 


డా వీ. భాన్సు రయోగి 


జైగురుదేవా...! 
(తత్వం) 


జై గురుదేవా జై గురుదేవా 

జై మల్మిదాన శ్రీ జై గురుదేవా 
సరియైన మార్గముచే సైగతో దెల్పి 
శంకలేదంటిరి జై గురుదేవా 
పుట్టినాను మాట కలనైన దలువాక 
గట్టిగ నుండుమనేె జై గురుదేవా 
శంకించుచుండేటి కింకరులజాడ 
మొదటికి లేదాయే జై గురుదేవా 
మొదలు పుట్టాలేదు తుదను గిట్టలేదు 
ఎప్పడే లేదాయో జై గురుదేవా 

గట్టైన గురుబోధ గుర్తెరిగి నీలోన 
పట్టు విడువొద్దానే జై గురుదేవా 

దండి అనుమునికొండ అండానాజేరినా ! 
అహం లేదంటి జై గురుదేవా 

వాసిగ మహదేవుపేటలో వెలసిన 
ప్రభు మల్కిదేశిక జై గురుదేవా 
ధారుణి చేగుంట మల్లయ్య దాసుని 
గాసి దీర్ణిన తండ్రి జై గురుదేవా 


299 


॥జైగురు॥ 


॥జైగురు॥ 


॥జైగురు॥ 


॥జైగురు॥ 


॥జైగురు॥ 


॥జైగురు॥ 


॥జైగురు॥ 


చేగుంట మల్లయ్య :- ఈ కవి మల్కిదాసు ప్రియ శిష్యుల్లో ఒకరు. 


మళల్ళిదేశిక చంద్రిక లో ఇతని తత్వం లభించింది. 


'మహదానంద 


300 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


(తత్వం) 


అక్కరోనన్నిడిచి నీవు ఎక్కడెల్లెద వక్కరో 

కన్న గురువుల కలియ బోదము కలసి రావె చెల్లెలా ॥అక్కరో॥ 
కన్న గురువుల కలియబోతె కట్నమే మడుగక్కరో 

తనుమానా ప్రాణములు తనకు దక్షణయ్యవలె చెల్లెలా ॥అక్కరో॥ 
తనువు దక్షిణ నొసగుటకు నే వినయ మేరుగా 

తనువులో తత్వంబు తానని తరచిగనవే చెల్లెలా ॥అక్కరో॥ 
అన్ని దేహములందు వెలిగే వెలుగు ఎవ్వరు 

ఆత్మనాత్మ భావమెరిగితె అంత తానె చెల్లెలా ॥అక్కరో॥ 
ముందు నేనెందుండి వచ్చితి మూలమెవ్వరు 

ముందు నాదు బిందుకళలానంద మాయెను చెల్లెలా అక్కరో।॥ 
నాదమందున నేను బుట్టు విధానమెట్టిది 


ఎన్నగా జగమెండమావుల జలము రీతిగ చెల్లెలా అక్కరో॥ 
ఎన్నరాని పరము నీకు ఎవరు జూపిరి 
గురుతుగా గురుమలికదేశికగురుడు జూపెనె చెల్లెలా ॥అక్కరో॥ 


వాసిగా పెబ్బేరు పురనివాసుడెవ్వరు అక్కడి 

నివాసమైన కృష్ణదాసుడు గాసి మానెనె చెల్లెలా ॥అక్కరో॥ 
పూర్ణానంద కృష్ణదాసు :- ఈ కవి పెబ్బేరు గ్రామవాసిగా తెలుస్తున్నది. కానీ మల్మిదాసు 
శిష్యపరంపరలో ఒకడు. సంవాదరూపంలో తత్వం రచించడం ఒక పద్దతి. ఇద్దరు అక్క 
చెల్లెళ్ళ సంవాదంలా ఈ తత్వంలో గురుబోధ ఉంది. 


డా వీ. భాన్సు రయోగి 


జైగురుదేవా...! 
(తత్వం) 

జై గురుదేవ జై గురుదేవ 
జై గురుదేవ నిజఖాజయార్య 
చెంత జేరిన వారి చింతలు దీర్షియు 
అంతులేని పదవి అందజేసిన తండ్రి 
కల్లా సంసారంబు కదులానివ్వనివేళ 
కలవంటిదని మీరు వెల్లగొట్టితిరయ్యా 
కుల గర్వముల చేత కాలామంతయు గడువ 
గురుకులమొకటాని గురుతూ జూపిన తండ్రి 
కామక్రోధములన్ని కష్టపెట్టేటి వేళ 
కష్టమేమియులేని నిష్ట జూపిన తండ్రి 
దిక్కు తెలియక నేను దీనూడైయుండ 
ధీరత్వముతో నాకు దారిజూపిన తండ్రి 
మరుగుదెలియక నేను పరుగులెత్తెటి వేళ 
బోధమర్మముదెల్పి పరువునిల్పిన తండ్రి 
ధరణిలో చందుబట్లు దాసుడులక్ష్మణ 


దోసిలొగ్గియు నీదు దాసుడాయెను తండ్రి 


301 


॥జై Il 


॥జై U 


"జై Il 


॥జై Il 


"జై Il 


చందుభట్ల ఆత్మానంద లక్ష్మయ్య :- ఈ కవి మల్మిదాసు శిష్య పరంపరలోనివాడు. 
చందుబట్ల గ్రామస్థుడు. “'మహదానందమల్శిదే శికతత్వచంద్రిక*లో లక్ష్మయ్యత త్వాలు 
పొందుపరచబడ్డాయి. 


302 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


శ్రీ గురుదేవా! 
(తత్వం) 

శ్రీ గురుదేవా యన ఓ మనసా 
శ్రీ గురుపదములు గనోయి మనసా శ్రీగురు! 
ఎన్నో జన్మల సుకృతఫలమూ 
ఖాజా దేశికుల దర్శన భాగ్యము శ్రీగురు! 
యెరుకాచేత యెరిగినదంతా 
ఎండమావులని యెరుగవె మనసా ॥శ్రీగురు॥ 
మూలము లేకను తోచినదంతా 
శశ శృంగంబని తెలియవే మనసా శ్రీగురు! 
గురుడు జూపిన ద్వాదశి భావమూ 
గురుతు దేలియవే ఓ మనసా శ్రీగురు! 
మాటెలేనిది మర్మము గనుమని 
సూటిదేలియుమిది సుస్థిర రహితము శ్రీగురు! 
మహదేవుపేటలో మలికిదేశికులు 
మాట ఇదేయని దెలియనే మనసా శ్రీగురు! 
మాటి మాటికీ పుట్టని గిట్టని 
మార్గమిదేయని తెలియవే ॥శ్రీగురు॥ 
సద్గురుమూర్తి సమరసనందుల 
కరుణ నాపై జుపెనె మనసా ॥శ్రీగురు॥ 
సరగున చందుభట్ల నివాసుని 
జ్ఞానానందుని జేసెను మనసా ॥శ్రీగురు॥ 


జ్ఞానానంద వెంకటయ్య :- ఈ కవి మల్మిదాసు పరంపరలోనివాడు. సయ్యద్‌ 
ఖాజామియ్యను గురువుగా స్వీకరించి కొన్ని తత్వాలు రచించాడు. ఇతనిది చందుభట్ల 
అయి ఉండవచ్చు. 


ఎన్నో జన్మల పుణ్యఫలం ...! 
(తత్వం) 

ఎన్నో జన్మల పుణ్యఫలంబిది ఆచార్యుల దర్శనమాయెగదా 
సమ్మతి కారుడు సమరసనందుని దర్శనభాగ్యంబాయె గదా 
నేననియేటి రోగము యున్నది మందు దినుమని దెలిపెగదా 
మందుకు ముందూ పత్యము నెప్పుడు మరవక పాటించనియెగదా 
మూడు ఏరుల నడుమను జిక్కి మునిగి తేలుచుంటి కదా 
మూడు బెండ్లనూ నడుముకు కట్టీ ముక్తీమూలము దెలిపెగదా 
గురుధ్యానంబూ జెసేవారికి గురుడు మర్మముదెలిపెగదా 
మరువక ద్వాదశి భావమునెప్పడు మదిలో స్మరణం బాయెగదా 
పుడమిలో పుట్టి హెచ్చుచు గిట్టుచు పూనుకనేను యుంటిగదా 
పుట్టుగిట్టుట లేకనెప్పుడు దిట్టముగా యుందిగదా 
నేనుమేనులా వివరము దెలిపే మూలము షోడాశాయెగదా 
నేనుమేనుల రెంటి నెరిగితే నేనేలేకనుపాయెగదా 
ఎరుకమరుపులా ఎరుగకనెప్పుడు పకమైయున్నది బయలుగదా 
గూఢమైనదది గురుగోప్యంబది గుట్టుగురుడే దెలుపుగదా 
సద్గురుమూర్తి శ్రీ ఖాజయార్యులా సేవలు సలుపుచునుంటిగదా 
రాకపోకలు లేవని రాంపుర రాములు రయమున దెలిపెగదా 


303 


ఎన్నో! 


ఎన్నో! 


ఎన్నో! 


ఎన్నో! 


ఎన్నో! 


ఎన్నో! 


ఎన్నో! 


ఎన్నో! 


రామాపురం రాములు :- ఈ కవి మల్మిదాసు అనంతరం బాధ్యతలు స్వీకరించిన 
సయ్యద్‌ ఖాజామియ్య శిష్యుడు. ఈ ఖాజామియ్య ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ బోయపల్లి 
గేటు సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఆయన శిష్యుడైన రాములు అచలభక్తితో కొన్ని 


తత్వాలు రచించాడు. 


304 
గురుదేవా మహానుభావ...! 
(తత్వం-యుమునకళ్యాణి రాగం - ఆదితాళం) 


గురుదేవ మహానుభావా ! 

కరుణించిన తండ్రి ఖాజయార్యా 

ఎల్లలోకమూలన్ని యుల్లాములోపల 

కల్లజేసియు మమ్ముకడతేర్షినా తండ్రి ॥గురు॥ 
నేను మేనుల విధము నెరుగజేసియు మాకు 
ములాములేనట్టి కీలు దెలిపిన తండ్రి ॥గురు॥ 
కామాక్రోధాములన్ని కాలవేసియు మాలో 

కలమేలుకొనజేసి కరుణ జూపిన తండ్రి ॥గురు॥ 
ఈషణాత్రయములు ఇముడుకొనియున్న 

తాపత్రయముల తరిమివేసిన తండ్రి ॥గురు॥ 
కుల గర్వములను కూలగొట్టియు మాలో 
గురుకులమొకటాని గురుతుజూపిన తండ్రి ॥గురు॥ 
దేహాత్మభావము నష్టపరచి మాలో 

కష్టనష్టము లేని సూటిదెలిపెన తండ్రి ॥గురు॥ 
దోషకారుల మాట భూషణామంటిరి 

వాదభేదములేని బోధదెలిపిన తండ్రి ॥గురు॥ 
అజ్ఞానమనే నిద్ర అదరగొట్టియు మాలో 

ప్రజ్ఞానమనె వెలుగు ప్రసరింపజేసిన ॥గురు॥ 
ఎంత వేడిన నిను అంతముండదు తండ్రి 

చెంతజేరిన హరిచింతలు బాపిన ॥గురు॥ 
అంతులేని సంత రంతులేకనెజేసి 

రానిపోని బోధ రామచంద్రుడు నొంద ॥గురు॥ 


భోగారం రాంరెడ్డి:- రాంరెడ్డి భోగారం గ్రామస్థుడు. ఈ కవి మల్మిదాసు కుమారుడైన 
ఖాజామియ్య శిష్యుడు. ఈయన ఎన్నితత్వాలు రచించాడో తెలియదుకానీ 'మహదానంద 
మళల్మిదేశికతత్వచంద్రికిలో 7 తత్వములు, 1 మంగళహారతి మాత్రం ప్రచురించారు. 


305 
నా గురుడు ...! 


(తత్వం -యమునకళ్యాణిరాగం -ఆదితాళం) 


నాగురుడు నన్నింకా జ్ఞాన యోగిగమ్మనేనే 
a 


యోగిగమ్మనేనే నన్ను త్యాగిగమ్మనెనే ॥నాగురుడు॥ 
మొట్టమొదటా నీవు పుట్టాలేదనెనే 

పుట్టుగిట్టూలు లేని బట్టాబయలనెనే ॥నాగురుడు॥ 
మూలామించుకలేని కీలెరుగుమనెనే 

కాలాకాలములెల్లా కల్లా జగమనెనే ॥నాగురుడు॥ 
అన్నదిన్నది కన్నది సున్నాజేయుమనెనే 

సున్నాజేసియు దాన్ని యెన్నగా కనెనే ॥నాగురుడు॥ 
మయా లేనిచోటు మరుగెరుగుమనెనే 

మరుగు ఎరిగితె నీవు తిరిగి రావనెనె ॥నాగురుడు॥ 
మాటాలయమయ్యేటి చోటెరుగుమనెనే 

మాట మహాదేవుపేటమలికిదాసనెనే ॥నాగురుడు॥ 


మల్మిదాసు:- ఈ మహదానంద మళల్మిదాసు నెల్లూరుజిల్లా, ఉదయగిరి తాలూకా 
అయ్యవారిపల్లివాసి. నన్నెబీ, సయ్యద్‌ఖాజాసాబ్‌లు ఇతని తల్లిదండ్రులు. మల్మిదాసును 
14 ఏళ్ళ వయస్సులోనే శివరామ బ్రహ్మేం(ద్రుల కూతురు గోవిందమాంబను తన వద్ద ఉ 
ంచుకొని పూర్ణం బోధించింది. ఆ క్రమంలో హరికథను జీవనాధారంగా చేసుకొని 
సంచారవశంగా నాగర్‌కర్నూల్‌జిల్లా బిజ్నాపల్లి మండలం మహదేవునిపేటకు వచ్చి ఆశ్రమం 
నెలకొల్పి అక్కడే స్థిరపడ్డాడు. దానికి మహానందాశ్రమం అని పేరు పెట్టారు. తేది 7.1. 1985లో 
దేహత్యాగం చేసారు. మల్మిదాసు ఎందరో శిష్యులను తయారు చేసాడు. గురువు మరణం 
తర్వాత శిష్యులు 1988లో “మహదానందమలిదేశికతత్వ చంద్రిక” పేరుతో తత్వాలను 
ముద్రించారు. అందులో మల్మిదాసు రచించిన తత్వాలు ఇతర శిష్యులవి కలిపి ముద్రించారు. 
మల్నిదాసు రచించిన తత్వాలు కొన్నైనా, చక్కని భాషతో, సలక్షణంగా ఉన్నాయి. 


306 
దండి వాడు మన సద్గురు... 
(తత్వం-ఏకతాళం-యమునరాగం) 

దండివాడు మన సద్గురు రాయుడు నిండియున్నవాడు 

సద్గురు నిండియున్నవాడు రెండు లేక వేరెండు గాక తా 

నిండియున్నవాడు సద్గురు నిండీ యున్నవాడు ॥దండి॥ 
అండ పిండ బ్రహ్మాండ భాండముల చెండివేసినాడు 

సద్గురు చెండివేసినాడు ముండమోపి తన మంతబాపి 

నిజ ముక్తినిచ్చినాడు సద్గురుముక్తినిచ్చినాడు ॥దండి॥ 
కంటిలోన కనుగొన్న పాపనీ తొంటి రూపమనెనూ 

తొంటి రూపమనెనూ మింటికి మంటికి ఆధారంబిది 

జంటబాయు మనెను సద్గురు జంట బాయుమనిను ॥దండి॥ 
రెంటు జెప్ప ఈ శాస్త్ర సాధనల సొంటి సాగదనెనూ 

సద్గురు సొంటి సాగదనెనూ ఏ తంట లేక నిష్కంట 

మైనది రాజమార్గమనెనూ సద్గురు రాజమార్గమనెనూ ॥దండి॥ 
ఉన్నదానిలో లేనిదెన్నడు లేనేలేదు అనెను సద్ద్గురులెనే 

లేదు యనెనూ ఉన్నదచలమని అన్నది కన్నది 

సున్నజేయు మనెను సద్గురుసున్న జేయుమనెను ॥దండి॥ 
కన్నుముందర కన్నువెనుక యున్నదచలమనెనూ 

సద్దురుడున్న దలచ మనెను కన్నుగానక లేనివారలే 

యున్నా వారలనెనూ సద్గురుడున్నవారలనెనూ ॥దండి॥ 
అహంబ్రహ్మమనె అహంకారమే తిరిగి 

వచ్చుననెనూ సద్గురు తిరిగి వచ్చుననెనూ 


అహర్మిషలు నిజబోధ మననయే తిరిగి రాదుయనెను ॥దండి॥ 
మహానుభావుడు మలికి దేశికుల మాట 

నమ్ముమనెను సద్గురు మాట నమ్ముమనెనూ 

ఇహములో చేపురిజానయ ఎరిగి ఎరుగడనెనూ ॥దండి॥ 


చేపూరి జానకి రామాచారి:- ఈ కవి కొల్లాపూర్‌ తాలూకా పెంట్లవెల్లి నివాసి. 
మహదేవునిపేట మల్మిదాసు శిష్యుల్లో ప్రముఖుడు. 'శ్రీమహదానంద మల్మిదేశికచం ద్రిక' 
(1988లో జానకి రామాచార్యులు తత్వాలు కొన్ని పొందుపర్చబడ్డాయి. “సంశయరపి 
అబోధామూలంి ఈయన మరొక కృతి. 


“దేవా! పెద్దతనంబునుజేసి 
(వచన కీర్తన) 

“దేవా! పెద్దతనంబునుజేసి మిమ్ము మెప్పించెదనంటినా 
జాంబవంతుడు మీ సన్నిధినే యున్నాడే 
బుద్దిని నేమెప్పించెదనంటినా విభీషణుండు మీ సన్నిధినే యున్నాడే 
దేవా బంటుతనంబుసేసి మిమ్ము మెప్పెంచెదనంటినా 
అంజనీదేవి సుతుండు హనుమంతుడు మీ సన్నిధినే యున్నాడే 
తీర్థంబులాడి మిమ్ము మెప్పించెదనంటినా 
గంగాభవాని మీయంగుష్టంబునందుద్దువించియున్నదే 
ప్రదక్షిణములు సేసి మిమ్ము మెప్పించెదనంటినా 
సూర్య చంద్రాదులు మీ సన్నిధినేయున్నారే 
వేదవేద్యుండనై మిమ్ము మెప్పెంచెదనంటినా 
బ్రహ్మ మీ నాభికమలమందుద్ధవించి యున్నాడే 
గీతప్రబంధములచేత మిమ్ము మెప్పించెదనంటినా 
కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సనకసనందన 


సనత్ముమార పరమభాగవతులు 


307 


॥దేవా॥ 


॥దేవా॥ 


॥దేవా॥ 


॥దేవా॥ 


॥దేవా॥ 


॥దేవా॥ 


308 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


నారదాదులు మీ సన్నిధినే యున్నారే ॥దేవా॥ 
సత్యంబుల మిమ్ము మెప్పించెదనంటినా 

శ్రీమహాలక్ష్మి మీయురమందే యున్నదే ॥దేవా॥ 
శాంత శమదమాది గుణంబుల చేత 

నోర్పుగలిగియుండెదనంటినా 

భూదేవి మీసన్నిధినేయున్నదే ॥దేవా॥ 
విందులు పెట్టి మిమ్ము మెప్పించెదనంటినా 

విదుర భరద్వాజ శబరిమొదలైన వారు మీసన్నిధిని యున్నారే ॥దేవా॥ 


సింహగిరి కృష్ణమాచార్యులు (క్రీ.శ. 1268-1828):- ఈ కవి రంగారెడ్డిజిల్లా 
కేశంపేట మండలం సంతాపూర్‌ గ్రామస్టుడు. అంధుడు. తల్లి పేరు లక్ష్మీదేవమ్మ. 
కుమారస్వామి అనే మఠాధిపతి కృష్ణమాచార్యులను సింహాచలం తీసుకెళ్ళాడు. తెలుగు 
సాహిత్యంలో సింహగిరి కృష్ణమాచార్యుల వచనాలతోనే సంకీర్తన సాహిత్యానికి బీజంపడింది. 
ఈ వచనకర్త సింహగిరివచనాలు, విష్ణునామసంకీర్తనఫలము అనే కృతులు రచించాడు. 
విష్ణునామ సంకీర్తనవలము (809) తంజావూరు సరస్వతీ మహల్‌లో ఉందని 
కులశేఖర్‌రావుగారం పేర్కొన్నారు. డా. కులశేఖరరావు శమించి1968లో 
“సింహగిరివచనాలు” పేరుతో 60 వచనాలు ముద్రించారు. వచనాలకు సాహితీ సుగంధాలను 
అద్దిన కృష్ణమాచార్యులు సంకీర్తన సాహిత్యానికే మూలమలుపు. అలాంటి వచనకర్త 
తెలంగాణలో పుట్టినా ఆరుద్రలాంటివారు విశాఖజిల్లాకు తరలించే ప్రయత్నం చేసారు. 
12వ శతాబ్దంలోనే కులతత్వం నిరసించిన గొప్ప సంకీర్తనకవి కృష్ణమాచార్యులు. 


భుజగ భూళులు... 
(కీర్తన) 

భుజగ భూషణ పిలకు భీమారి - వినవయ్య తెల్పెద 
వీరభోజవసంతయాచారి 
అనుదినంబనకుండ రాముని ఆత్మదలచని మనుజులందరు 
సతిసుతుల ఎడబాసి అడవిలొ దుర్దశల 
బొందుచుదిరిగిరయ్య 
ఏమికాలమువచ్చె శ్రీరామా! ఈ మానవులకు 
దేవులాటలు వచ్చెరఘురామా! 
ఏమికాలమువచ్చె నయ్యో! భూమి మానవులందు 
ప్రేమా లేకయుండిన లోకులందరు 


కాకులై చీకాకులైరిక 


309 


1భుజ॥ 


1భుజ॥ 


1భుజ॥ 


॥1భుజ॥ 


nయుజ॥ 


ఉప్పునుంతల దాదాసాహెబు : - ఈ కవి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల నివాసి. 
దాదాసాహెబ్‌ ఆశుతత్వకవి. ఇతను వరదలు, వ్యాధులు, కరువు, సర్మారుపన్ను, కంట్రోల్‌ 
వంటి సామాజికాంశాలపై తత్వాలు చెప్పాడు. పూర్వం గత్తర, ప్లేగు వ్యాధులు వస్తే జనం 
పిట్టల్లా రాలిపోయేవారు. దానిని తత్వంలోకి మార్చాడు. ప్లేగును 'పిలకు భీమారి” అన్నాడు 


a 


హెబు. 


310 


వద్దు వద్దు నీవు పోవద్దు 
(తత్వం-ఏకతాళం) 
వద్దు వద్దు నీవు పోవద్దు గురు 
హద్దుమీరి నడువగ వద్దు 
ఇద్దరు దొంగల ముద్దుగ పట్టుక 
అద్దములోపల గద్దను జూచియు 
సత్తుచిత్తులను పొత్తుజేసి నీవు 
కుత్తుక క్రిందొక ఎత్తుబెట్టుకొని 
నిక్కి నిక్కి నీవెక్కు బెట్టుకొని 
నక్కపైన నీవెక్మియు వేగమె 
రేపు మాపు మది నోపిక తోడను 
పాపము జూసియు భ్రమసి వేగమే 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥వద్దు॥ 
ద 

॥వద్దు॥ 
ద 


॥వద్దు॥ 
ద 


ముత్యస్వామి (మరణం 1980):- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా కార్వంగ (గ్రామనివాసి. 
ఇతని పూర్వనామం దంతోజు నారాయణ. ఈయన 1956 దుర్ముఖి మాఘ శుద్ధ విదియనాడు 
వీరగురుని మఠం, హనుమదాలయం ప్రక్కన (బ్రహ్మంగారి ఆలయం కట్టించి కల్యాణోత్సవం, 
రథోత్సవం జరిపించాడు. అయితే ఈయన తర్వాత ముత్యస్వామిగా మారిపోయాడు. 
1962లో ఇమ్మడిజెట్టి చంద్రయ్యగారు రచించిన 'శ్రీ వీరబ్రహ్మేంద్రవిలాసము” హరికథకు 
అనుబంధంగా “శ్రీ ముత్యస్వామి తత్వములు” ప్రచురింపబడ్డాయి. ఆ శిథిలప్రతిలో నాకు 
7 తత్వాలు మాత్రమే లభించాయి. అవన్నీ రాగ,తాళ నిరేశంతో సలక్షణంగా ఉన్నాయి. 


311 
భంమగ్గము నేయు వారము 

(కీర్తన - ఆటతాళం - ఆనందభైరవి) 
భీంమగ్గము నేయువారము అచలధామంపద్మశాలివారము 
రాంబీజమెరిగి రాత్రింబగళ్లును ఓంబీజమునకు ముందు పూజగావింతుము ॥భీం॥ 
చక్రములు సాధించినారము సప్తచక్రములు నడ్పువారము 
వక్రించు వాటిని వసుధాస్థలంబులో సక్రమంబుగ నిలిపి సాధన దెలిపియు  ॥భీం॥ 
పంచాక్షరముల చేతను పంచవింశతి పుంజాలు పోసినము 
సంచితషోడశి ద్రుంచి పంచదశి ధ్యానించి అచలంబున మంచిగనిలచియు ॥భీం॥ 
అంతః కరణంబులు నాల్గును అచ్చు అమలు గావించి యున్నాము 
శాంత శమదమంబున సోహంబుచే ప్రకృతి అంతుదెలిసియు 
ఏకాంతమందు నిలిచి అరిషడ్వర్ణములు విడిచినారము neon 
ఆత్మగురుని మరుగు ఎరిగినారము పరిపూర్ణ బ్రహ్మాండ 
భారతరాష్ట్రమున స్మరణజేయుచు చెన్ననారాయణ మునిగలసి ॥౭ీం॥ 


గడ్డంపల్లి చెన్నదాసు:- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా గడ్డంపల్లి వాస్తవ్యులు. ఈ దేశికవి 
పూర్తిపేరు చెన్ననారాయణదాసు. నాగలక్ష్మమ్మ, చెన్నబాలయ్య వీరి తల్లిదం(డ్రులు. 
ఆదివరాహస్వామి ఇతని గురువు. శ్రీమన్నారాయణస్మరణామృతం, శ్రీరామస్తోత్రమంజరి, 
శ్రీ వేంకటేశ్వరస్తో త్రమంజరి, ఉమామహేశ్వర స్తోత్రమంజరి, శ్రీ గురుబోధ రత్నావళి ఇతని 
రచనలు. 


312 
తులసీరాముల చూపవే 


(కీర్తన - మధ్యమావతి రాగం) 


తులసీ రాముల చూపవే లక్ష్మీ తులసీరాముల చూపవే 


తులసి రాముల చూపు తీరైన వానీని 

సలలీతముగ భక్తా జనులూకొలిచెటి వాని ॥తుల॥ 
నీదూదళములూను సాధులైనావారు 

మోదాముతోడూత ముందూగ హరికిచ్చే ॥తుల॥ 
హరిహృదయయమందుండు గలిగియున్నావు నీవూ 

అరలేకయు బ్రోచెగిరి ధరుని చూపు ॥తుల॥ 
వనమాలికై నీవూ వప్పీనమునులాకు 

కనుగొని మోక్షాము గలుగచేశెటివాని ॥తుల॥ 
నిరతాము మన్నెముగిరి యందు నిలిచీన 

నరసింహ మూర్తీకినా మాట తెలుపావె ॥తుల॥ 
లక్ష్మీతులసీ నీవూ లక్ష్మీ నరసింహులకు 

సాక్షాత్మారుని, చూపూ సరిగానుకొలిచేదా ॥తుల॥ 


సోలీపురం నరసింహయోగి (క్రీ.శ 1798-1899):- ఈ కవి కర్నూలుజిల్లా 
మార్మాపురం తాలూకాలోని గుట్టలముమ్మిడివరం గ్రామస్థుడు. పాపయ్య, శేషమ్మ ఇతని 
తల్లిదండ్రులు. గురువు రామావధూత మహిమలు స్వయంగా యోగానందుడు చూసి 
అనుభూతి పొందాడు. గొప్ప తపస్సు చేసి అనేక శక్తులు పొందాడు. సంచారం చేస్తూ 
వనపర్తిజిల్లా భిల్లాఘణపురం మండలంలోని సోలీపురం చేరుకొన్నాడు. యోగానంద రాసిన 
కృతి “ముక్తికాంతావిలాసం”. దీనిని ఎవ్వరూ ముద్రించరాదని ఎవ్వరైనా కలంతోనే 
రాసుకోవాలని నియమం విధించారు. అందులో వేదాంత విషయాలు, యోగ గొల్లకథ 
(యక్షగానం) మానసపూజావిధానం, శ్రీశైలమజిలీలు, 151 కీర్తనలు, తత్వాలు, స్వరశాగస్తం, 
నేత్రభావం, జాబుమతల్లబు, హుకుంనామ, లయపంచవింశతి, గురుశిష్యసంవాదం 
ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం ఉప్పరిపల్లి కేశవయ్య గారిదగ్గర ఉన్నాయి. 


సాకారమే ఆరాధ్యం 
(కీర్తన -తోడి-ఆదితాళం) 
సాకారమే ఆరాధ్యం సంసారికంతోసుఖసాధ్యం 
ధ్యానయోగ విజ్ఞానయోగముల గానరానివిజ్ఞాన మయునిగన 
గుణయుక్తము జీవాణువిదేని నిర్గుణరూపమును గణియించునెమది 
రూపనిష్టయనురూపముదేహికి రూపగతము పరరూపమెధ్యేయము 
సర్వేంద్రియములు సత్మర్మాధీనములైస్థిరభావమునెనయుటకిది 


రాకమాద్రినభిరామరూపమై సాంఖ్యాయన కులసంసేవనమగు 


(పద్యం) 
మానితరూపకల్పనమె మాన్యముదేవుని గొల్లునట్లన 
జానుల చిత్తవృత్తియును చంచలతాస్తితి గాంచుచుందున 

[మ సనా వి థ 
ద్దాననె యంగకంబులున ధన్యములే శ్రవణాదులెల్ల య 


ద్దానలయించుగావున యధామతిరాకము నానగొల్టెదన్‌ 


313 


॥సాకా॥ 
॥సాకా॥ 
॥సాకా॥ 
॥సాకా॥ 
॥సాకా॥ 
॥సాకా॥ 


గొల్లూరి విజయరాఘవాచార్యులు :- ఈ కవి నాగర్‌కర్నూలుజిల్లా దేవునితిర్మలాపురం 
నివాని. ప్రామాణికమైన నంన్భతాంగ్ర విద్వాంసులు. వీరికృతి “రాకమదైవేశ 
సంకీర్తానావళి'ముద్రితం. కాని ముద్రణ ఎప్పుడు జరిగిందో తెలియడం లేదు. ఈకృతి 
మహబూబ్‌నగర్‌లోని భరత్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ముద్రించారు. ఇందులో 28 కీర్తనలు 
ఉన్నాయి. ప్రతికీర్తన తర్వాత ఒక పద్యం కూడా ఉంది. కాబట్టి దీన్ని నక్షత్రమాల లేదా 
తారావళి అనవచ్చు. ప్రతికీర్తనకు తాళాలు కూర్చబడ్డాయి. వీరు మంచి విద్వాంసులు కాబట్టి 


కీర్తనలు సలక్షణంగా ఉన్నాయి. 


314 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


బ్రహ్మ నిర్మించిన బొమ్మరా... 


(కీర్తన-ఆటతాళం) 
బ్రహ్మనిర్మించిన బొమ్మరా పరబ్రహ్మమున్నది దీనిలోనరా 
మర్మము దెలసితె కర్మము లేదురా ధర్మవర్తనుడవై దరికి జేరుకొనరా 
నిర్మలాత్మకుడవైనీవా ధర్మమును వర్తించితెనూ 


దుర్మదాంద్రునుచు యమధర్ముడు చెర్మములు గోయును ॥బ్రహ్మ॥ 
ఎందు దిరిగిన యేమిలేదురా నీయందే యున్నది పరంజ్యోతిరా 

యందుధరుని పాదమంది పోందాలేక మందామతివై మదము కన్నులకెక్కి 
సుందరులరతి పొందుగోరిన సందియంబు నొందకను 

యమనందనుడు నిను బంధికానకు 

ముందుగా యిక పొందు పరుచును ॥బ్రహ్మ॥ 


పుట్టుగిట్టుట యేమిలేదురా దీనిగుట్టుదెలిపే గురుని గూడరా 

గట్టులారిటీ దోమగుట్టుకుమని మ్రింగే వట్టియాశలచేత నట్టడివిలో జిక్కి 

అట్టుమిట్టు యెట్టు జూచినా యెట్టకేళిది వట్టిదౌను 

గట్టిగా గురురాయుని మొరబెట్టితే యిదిపట్టుబడును బ్రహ్మ 
స్థూలసూక్ష్మములకును మూలము దీని కీలుదెలసితే జగజాలము 
పాలభాగమునందు లీలాజోతుల సందూ వాలాలాడు చిన్నబాలయున్నదిరా 
మేలుకీలు లేక లోకము లోకమై తామెలగుచున్నది 

కాలయముల పాలుగాకను కలలో భోగమేలుకొనరా ॥బ్రహ్మ॥ 
త్రిపుటికిభ్రూమధ్యమంబున గొప్ప దీపమున్నది దేదిప్యంబునా 

దీపమూ జూచితె మూలము దెలుసునూ మూలముదేలిసితే 
పరబ్రహ్మమునగుపడును ధరణిలో గోపాలపురము సోమలింగయ్య 

గురుని జేరితే పరమ పదవిదారిజూపును బ్రహ్మ 
సౌదరి సోమలింగయ్య(1907-1972):- ఈ కవి మహబూబ్‌నగర్‌జిల్లా భూత్స్పూర్‌ 
మండలం గోష్లాపూర్‌ గ్రామస్టుడు. సిద్దప్ప, సంగమ్మ వీరి తల్లిదండ్రులు. తాళసూచనతో 
కీర్తనలు సలక్షణంగా, సుబోధకంగా ఉన్నాయి. “శ్రీ సాదరి సోమలింగయ్యగారి భజనకీర్తనలు” 
ఇటీవల వారి కుమారులు వీరయ్య, శివలింగం కలిసి ముద్రించిన ప్రతిలో 62 కీర్తనలు, 2 
మంగళహారతులు ఉన్నాయి. 


అప్పా రామయ్యా! నే జేసిన 
(కీర్తన - శంకరాభరణం - ఆటతాళం) 
అప్పా రామయ్యా! నే జేసిన తప్పులేమయ్యా గప్పున మీదయ 
గుప్పి బ్రోవుమని యెప్పుడు మదిలోన తప్పాక దలతును 
ఎటు దోచదంటీ మిము వేడేటి వుపమెరుగనంటీ విపరీతమగు 
నా చపలచిత్తము మాని అపరాధిననక నన్నాదరించుమంటీ 
శరణంటిె వాదా మోక్షమివ్వ సమయముగాదా 
పరిపరి విధముల మొరజేసి వేడిన దరి జేర్చుకొనవేమి 
సరసిజలోచన కోరీతి వాదా 
నా మనవిచేకోరా మైొక్కేదా క్రూరుడ ననుచు 
నానేరాములెంచియు దూరము జూడకు నారదగిరివాసా 
పరమ పవిత్ర లక్ష్మణగురు వరనుత పాత్రా 
వెరవకుమని నా శిరమున నీ మృదుకరమిడి 


యభయము సరగూన నొసగుమూ 


315 


అప్పా! 


1అప్పా॥ 


అప్పా! 


॥అప్పా॥ 


॥అప్పా॥ 


నారదగిరి సీతమాంబ:- ఈ కవయిత్రి నాగర్‌కర్నూల్‌జిల్లా బిజినపల్లి మండలం వట్టెం 
గ్రామస్టురాలు. నారదగిరి గురుపరంపరలో “నారద విశ్వంభర వేంకట రామానుజ 
లక్ష్మణదాసు సీతారామదాసు సీతమాంబ” అని చెప్పుకుంటారు. నారదగిరి సంకీర్తనల్లో 
సీతమాంబ రచించిన ఎన్నో కీర్తనలు ఉన్నాయి. ఆమెకు అంకితంగా నారదగిరి 


నారాయణదాసు కీర్తనలు రచించారు. 


316 
నీరజాతలోచనాయ 

(మంగళహారతి -కీర్తన- ఆదితాళం) 
నీరజాతలోచనాయ నిత్యమంగళం 
సురచారణాది సన్నుతాయ దివ్య మంగళం ॥నీర॥ 
తార - శారద శారదాభ్ర తుషార శరమందార నిర్ణిత 
సారకీర్తి విస్తార ధవళాకార భాసిత పూర దిగంతర 1నీర॥ 
కంఠీరవభీషణా -సవనాయా కాలదమన కార్ముక మదనాయా 
కుంతీకృత ద శకంఠకంఠ వైకుంఠ శౌరి వికుంఠ నుతాయా ॥నీర॥ 
దర్వీకర మేధుర తల్పాయా తావసాదినుత నతకల్పాయా 
గర్వోన్నతరిపుకాండ హరణవర సర్వేశ్వర -ధర చక్రధరాయా ॥నీర॥ 
నీల జలద సన్నిభ గాత్రాయా నిగమవేద్య సంభృత గోత్రాయా 
గాలవాది మునిజాల వినుత- ఘనశీల హిరణ్మయ చేలధరాయ ॥నీర॥ 
నారదగిరి సుందర సదనాయా నారసింహ కవిపోషణ హృదయాయ 


వారణ దురిత నివారణ తత్వవిచారణ రిపు భీషణ రూపాయా ॥నీర॥ 


నారదగిరి నరసింహకవి:- ఈ కవి నాగర్‌కర్నూలుజిల్లా, బిజినపల్లి మండలం, వట్టెం 
గ్రామస్థుడు. నారదగిరికవుల్లో పేరుపొందిన కవి. లక్ష్మమ్మ, నరసింహులు ఇతని తల్లిదండ్రులు. 
విలాసవతీపరిణయం, అనాతవ్రతకల్చ్పం, తిరుమంగళయాళ్వారుచరిత్ర, అనిరుద్ధవిలాసం, 
అష్టకాలు ఇతని కీర్తనలు. శ్రీ నారదగిరి “థీలక్ష్మీవెంకటేశ్వరస్వామి సంకీర్తనలు” కృతిలో 
వీరి కీర్తనలు కొన్ని చేర్చబడ్డాయి. కీర్తనలు సలక్షణంగా ఉన్నాయి. 


కస్తూరి రంగ మంగళం 


(మంగళహారతి కీర్తన - భూపాళం - ఆటతాళం) 


కస్తూరి రంగ మంగళం మేరుమందర ధీర 

కౌస్తుభ మణిహార దయారసపూరిత హృదయ 
రాజితనత కల్పభూజా - వందిత 

రాజా రాజ శృంగార బిడౌజ విభ్రాజా 

ఖండ పరశు కోదండ ఖండనా 

మణికుండల ధర మునిమండల వినుత 
నందనందన ముచుకుంద వరద 

శరదిందు వదన అరవిందాభనేత్ర లాలిత 
సద్గుణశీల హాటక మయచేలా 

శ్రీనారదశైల నివాస భాసుర నరహరి దాసపోషణ 


మందహాస విలాస వికాస సుందర శ్రీ 


317 


॥కసూ॥ 
ఐవి 


॥కసూ॥ 
వావి 


॥కనూ॥ 
వావి 


॥కసూ॥ 
వావి 


నారదగిరి నరిహరికవి:- ఈ కవి నాగర్‌కర్నూలుజిల్లా, బిజినపల్లిమండలం, వట్టెం 
గ్రామస్టుడు. నారదగిరి కవుల్లో ఇతను కూడా రచించిన కీర్తనలు, మంగళ హారతులు 
ఉన్నాయి. వట్టెం నారదగిరి కీర్తనల్లో నరహరి రచించిన కీర్తనలున్నాయి. వట్టెంపాపకవి 
పెద్దకవి పెద్దకొడుకు. సంస్కృతం, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో పండితుడు. 'నారదగిరి 


మహాత్యం” ఇతని ఆర్భతి. 


318 తెలంగాణ పదనంకీర్థ్గనలు 


మంగళం సీతాంగ నాధిప 


(మంగళహారతి - రూపకతాళం) 


మంగళం సీతాంగనాధిప మంగళాంగతే మధు మదహర 

సంగరాంగణారి గర్వభంగ నిస్సంగ శరదాంగ కరుణాంత రంగ ॥మంగ॥ 
సోమా ప్రియభామామణి కామిత ఫలదా మహాత్మా సామాజారి 

భీమపావన నామాననసోమా శ్రీరామా పరిపూర్ణ ॥మంగ॥ 
కామవాలిముఖాభీల శత్రుజాలా వినిర్మూల నాచణ శ్రీలలిత 

నారదాచలఖేలా శ్రీలోలాంచిత చేలా కరుణాలవాల ॥మంగ॥ 
వాసవనుత శ్రీలక్షణదాస మనోజలజవాస కౌసలేయ 


పాపకవి వికాసా శీవాసా మలహాసా నతచిద్విలాస ॥మంగ॥ 


వట్టెంపాపకవి(1920 ప్రాంతం):- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా బిజినపల్లిమండలం 
వట్టెం గ్రామస్సుడు. తిరువెంగళాంబ, నరసింహయ్యలు ఇతని తల్లిదండ్రులు. చింతలపల్లి 
నరసింహకవి ఇతని గురువు. మూలకాసురచరిత్ర, విజయవిలాసం, కృష్ణతులాభారం, 
హరిశ్చంద్రనాటకం, పీతరామాంజనేయ శ్రీ శతకాలు, సత్యనారాయణస్వామి రంగనాయక 
హరికథలు, హర్యష్టకాలు, భజనకీర్తనలు రచించాడు. కవిత్వం, సాహిత్యం, సంగీతం తెలిసిన 
పండితుడు. నారదగిరికవుల బంధువు. వెల్లగొండ జ్ఞానదేవకవికి విద్యాగురువు. ఆ కాలంలో 
ఎందరో కవుల సంకీర్తనలను పరిష్కరించాడు. 


సీతారామా నీకింతాకోపామా 
(కీర్తన -బిళహరి-ఆది) 

సీతారామా నీకింతాకోపామా శాంతానిధీ సద్గుణ సార్వభౌమా 
యెంతో దయావంతుడవనుచు అంతజెప్పగ విన్నా మునుపూ 
ఇంతా కఠినమెందుకు పలుకు యెంతాని వేడుదు నాకు దెలుపూ 
యేమి మోయించీతివీ నా బరువూ యేమనరాదు నీవు నాదొరవూ 
దీననాథుడవానె నీబిరుదూ మానుకున్నావేమో శ్రీ వరదా 
కొంత మంది నీకృపాజేసి అంతలో కొంత దూరము బూనీ 
యింత దొరతనమెవ్వాడుగాచు యెంతో పక్షపాదుండవనుచు 
నన్ను రక్షించలేదాని యింత నాకు లేదాణుమాత్రము చింతా 
నీకున్న బిరుదావని అంతా పోతున్నాదొ యేమోయనె చింతా 
దాత దైవమాని నిన్ను నమ్మీ ప్రీతీతోనీ నేనున్నాను సుమ్మీ 
అందారు వింటెను యీ మాట మందూకైనా తలువరు నిన్ను నోట 
ముందూగవస్తెను నా తోడా మందీలోనే నీమర్శాము సాటా 
దాతా దైవామని నినునమ్మీ ప్రీతితోన నేనున్నాను సుమీ 
వాధానీవు నా తోడనెరనమ్మి సీత రామదాసుని ఏలుకొమ్మీ 


319 


॥సీతా॥ 


॥సీతా॥ 


॥వీతా॥ 


॥సీతా॥ 


సీతా! 


॥సీతా॥ 


॥సీతా॥ 


సీతారామయోగేం[ద్రులు (1550 (ప్రాంతం): - ఈ కవి ఉత్తరతెలంగాణలో జన్మించి, 
గోకర్ణం వంటి క్షేత్రాలలో పర్యటించి, సిరిసిల్లరాజన్నజిల్లా వేములవాడలో స్థిరపడ్డారు. 
రామబ్రహ్మేంద్రస్వామివారి శిష్యులుగా మారిపోయి గొప్ప ఆధ్యాత్మికమార్గంలో జీవించారు. 
“శీ సీతారామ యోగీంద్రులవారి ఆధ్యాత్మికభజనకీర్తనలు” పేరున 1968లో వారి కీర్తనలు 
ముద్రించబడినాయి. రాగతాళసూచనతో సలక్షణంగా ఉన్న ఈ కీర్తనల్లో 783 కీర్తనలు, 
రామాయణసంకీర్తన, జీవమానససంవాదం ఉన్నాయి. కేశవులుగారి భూమయ్యశాస్తిగారి 


ఇల్లు సీతారామయోగేంద్రులకు ధ్యానకేంద్రంగా ఉండేది. 


320 
దాసుల పాలిట దైవము నీవని 


(కీర్తన) 
దాసుల పాలిటి దైవము నీవని దరిజేరితిరా రాజేశా 
దర్శన భాగ్యమునందగజేసి దయామయా దయ జూడుమయా ॥దాసు॥ 
పరమపావనా భవభయహరణా పరమ మహేశ్వర పతితోద్దరణా 
పురహర మురహర పూజిత చరణా పుడమిలొ నన్నేలు సుగుణా భరణా  ॥దాసు॥ 
అభిలలోకముల కాదిదేవుడవు ఆర్తులపాలిటి ఆర్తావనుడవు 
ఆదిమధ్యాంత రహితుడవీవే ఆపదలెడబాపి బ్రోచే వాడవు ॥దాసు॥ 
రాజేశ్వరాయని బిలిచినంతనె రయముగ నేతెంచి రక్షించెదవు 
రమ్యమూర్తి నిను నాలో నిల్పుకొని రోజురోజు సేవించుకొందును ॥దాసు॥ 
సంకట హరణా సర్వాభరణా శంకలు దీరిచి జూపుము కరుణా 
సదాశయములను కలుగగజేసి సదా సాంబశివునేలగ రమ్మా ॥దాసు॥ 


వర్సులసాంబశివశర్మ(1935-2008): - ఈ కవి రాజన్న సిరిసిల్లజిల్లా వేములవాడ 
వాస్తవ్యులు. రాధాకృష్ణశర్మ, కిష్టబాయమ్మ వీరి తల్లిదండ్రులు. వీరు హరికథా విద్వాంసులు. 
పదవీవిరమణ చేసిన అధ్యావకులు. గొప్ప కవివండితులు. “శీరాజరాజేశ్వర 
సంకీర్తనామృతం” పేరుతో 2003లో శర్మగారి కృతి ప్రచురింపబడింది. ఈ కృతిలో 42 
కీర్తనలు, రాజన్నదీక్షస్తోత్రాలు, నిత్యపూజ అనుబంధంగా ఉన్నాయి. గ్రీరాజరాజేశ్వర 
నామసంకీర్తనలు, రాజన్న భక్తిపాటలు, శ్రీగణపతింభజే, సంస్కృతిసంప్రదాయం వీరి ఇతర 


రచనలు. 


బొట్టుబెట్టినాడమ్మా గురుడూ 
(తత్వం - ఏకతాళం) 


బొట్టుబెట్టినాడమ్మా గురుడూ బొట్టుబెట్టినాదమ్మా 

వట్టిదనము తన గుట్టుజెప్పినడు పట్టు విడువకని వట్టుబెట్టినడు 

వకటి మొదటిదన్నాడే దానిలో వకటిగలిగెనన్నాడే 

వకటి రెండై వకటి రెండునై సకలంబంతను సరిగ విసరుకునె 

రెండు ఆపినాడమ్మా బిగుగను రెండు మూపినాడమ్మా 

రెండు లేపినడు రెండు జూపినడు రెండుటి మధ్యన యుండి వెలిగెనే 
మూడు దీసుకున్నాడే వకటిగ మూడుజేసి అన్నాడే మూడు దెలిపినడు 
మూడు మలపినడు మూడు గలిపినడు ముందేయున్నడు 

నాల్లు దెలిపినాడమ్మా ముద్దుగ నాల్లు నేర్పినాడమ్మా నాల్గు నాల్గులను 
నాటజెప్పినడు నాల్గు యిరువదిలో నతడు గలిపినడు 

అయిదు నేర్పినాదమ్మా వకటిలో అయిదు జేర్షినాడమ్మా 

అయిదై దిరువదియైదు బంచుమని అయిదుటితో నీ వయినవన్నడు 
ఆరు నిలిపినాడమ్మా రెండును ఆరు దులిపినాడమ్మా 

ఆరొక్కటికిని అంటకుండుమని అరె అరె యిది అచలంబన్నడు 
మరచిపోకుమన్నాడే దీన్నే మరక గలుపుమన్నాడే 

గురు కరిబసవని స్మరణజేయుచును వెరువబోకుమని పరదేశికి తన 


321 


పరదేశి వీరప్పయ్య పంతులు (జననం 1884):- ఈ కవి వికారాబాద్‌జిల్లా బషీరాబాద్‌ 
మండలం చిన్నగొట్టిగ వాస్తవ్యులు. రామాంబ, గట్టయ్యలు వీరి తల్లిదండ్రులు. మడుపతి 
బిక్షమయ్యగారు విద్యాగురువుకాగా కరిబసవస్వామివద్ద దీక్ష స్వీకరించారు. వీరప్ప రచించిన 


“శివతత్వరత్నావళి”లో అనేక తత్వాలు రాగ, తాళసూచనతో ఉన్నాయి. 


322 
ఏతూలా కెగుసంబెట్టి 
(తత్వం) 


ఏతూలాకెగుసంబెట్టి లోతూల బడ్డానంటే లోతూల బడ్డనంటే 


ఏ తీరు జేసినావురా వ్యవసాయాకాడా చెప్పరా ॥ఏతూ॥ 
ఏమేమి బీకినావూ ఏమి పడవేసినావూ ఏమి పడవేసినావూ 

ఏమి పండించినావురా వ్యవసాయాకాడా చెప్పరా 1ఏతూ॥ 
గుంజార బీకినావా బంజారు దున్నినావా బంజారు దున్నినావా 

బేజారైపాయె చేనురా వ్యవసాయాకాడా చూడరా ॥1ఏతూ॥ 
ప్రేమానె నీరుబెట్టూ ప్రేమాతో పారబెట్టూ ప్రేమతో పారబెట్టూ 
ఏమారాకుండజూడుమా ఏ మాత్రమెండానీయకుమా ॥1ఏతూ॥ 
జోదెడ్ల గట్టినావా బీడెల్లా దున్నినావా బీడెల్ల దున్నినావా 

మాడిందా గడ్డీ చూడరా వ్యవసాయాకాడా చెప్పరా ॥ఏతూ॥ 
వెర్రి వాడావు క్రిందీ తొర్రాలు మూయకున్న తొర్రాలు మూయకున్నా 

మిర్రాకు నీరు బోవునా ఆ పర్రేలన్నీ మాయునా ॥ఏతూ॥ 
క్రిందీ గనుమాలు మూసీ బందోబస్తూగ జేసి బందాబస్తూగజేసీ 

అందించకున్న దానికీ అందాదు అంత మీదికీ ॥ఏతూ॥ 
దొడ్డు దొడ్డూగనున్నా ఒడ్డూ ఓరాలు దున్నీ ఒడ్డు ఓరాలు దున్నీ 

గడ్డీ గాదంబు దీయుమా ఘనమైన పంట వేయుమా ॥1ఏతూ॥ 


సంశయ మెందుకోయీ హంసాల నారుబోయి హంసాల నారుపోయి 
హంసైతె ఆగుచుండును అన్నీటీకాగి పండునూ ॥1ఏతూ॥ 
నాటుబాగేయుమోయీ దాటు బోనీయకోయీ దాటు బోనీయకోయీ 
పాటించి చూచి వేయుమా నాటిందా లేదా చూడుమా ॥ఏతూ॥ 


323 
నాటెయ్యనోనిచేల తూటీ మొలచేర చాలా తూటీ మొలచేరచాలా 

పాటీగ పంట బండునా నీటుకొనోలే తిరిగినా ॥1ఏతూ॥ 
వంగాజాలాని వాడూ దొంగల్లా దిరిగేవాడూ దొంగల్ల దిరిగేవాడూ 


బంగారు పండె చేనురా ఇంగ్లాము బెట్టే వీడేరా ॥ఏతూ॥ 
నీవేమి జెప్పవలెరా నీ చేనే చెప్పుగదురా నీ చేనే చెప్పుగదురా 

పోవాలె బింకమంతరా పోకున్నా ఇంతేకంతరా ॥ఏతూ॥ 
కలుపు లేకున్న గడ్డీ బలిసీ పోతాది రెడ్డీ బలిసి పోతాది రెడ్డీ 

కలిసినా చేలు జూడుమా కలకలా లాడునూ సుమా ॥ఏతూ॥ 


లాగోడి బెట్టుకున్నా రోగాల గొట్టకున్నా రోగాల గొట్టకున్నా 

బాగూగ పంట బండునా బలమూను లేకా యుండినా ॥ఏతూ॥ 
ఆవలి కేగ నట్లూ చావాలే చేని కాళ్ణే చావాలే చేని కాళ్లే 

కావలి గాయకుండినా గోపూలు గోజాలుంచునా ॥ఏతూ॥ 
తానె తందాన పంటా తన ఇల్లు నిండుగంటాతన ఇల్లు నిండునంటా 


తానె దిన్నట్లు గాదురా తనవారికెల్లా బెట్టురా ॥ఏతూ॥ 
అప్పిచ్చే సాహుకారీ నెప్పుడు మరువాకోరీ ఎప్పుడు మరువాకోరీ 

తప్పించుకోనీ తిరిగినా తప్పాదు ఎంతా దాగినా ॥ఏతూ॥ 
చిరంజీవూని కంటా పొరలా బండింది పంటా పొరల బండింది పంటా 

గురు వెంకటార్యుడంటా గురిజూపీ పండించీరటా 1ఏతూ॥ 


సద్గురు చిరసంజీవులు జమాల్‌దాసు (జననం 1988):- ఈ కవి వికారాబాద్‌జిల్లా 
మోమిన్‌ పేట మండలం టేకులపల్లిలో జన్మించారు. లక్ష్మణాచార్యులు, అనంతమ్మ దంపతులు 
వీరి తల్లిదండ్రులు. సంగారెడ్డిజిల్లా సదాశివపేట మండలంలోని ఆత్మకూరు గ్రామానికి 
సంబంధించిన చిస్తీ గురువులతో దీక్షను పొందారు. అనేక అద్భుతమైన కీర్తనలను రచించారు. 
వారి రచనల్లో “భక్తి చిరసంజీవామృతము”, “శీరామకీర్తనలు” ప్రధానమైనవి. 


324 
ఎన్నాళ్ళు బ్రతికిన ఏమి 
(తత్వం) 
ఎన్నాళ్ళు బ్రతికిన ఏమి స్థిరమున్నది కొన్నాళ్ళ ఫలమేగద మనసా 
కొన్నాళ్ళ కోసమై కోటిబాధల మహానాటకంబెందుకె మనసా ఎన్నా 
తల్లిగర్దములోన పిల్లడవై వెలసియు కల్లాయననుచును మనసా 
జన్మసఫలంబునకు జగదీశ్వరుని గూర్చి జపము జేస్తివిమాయమనసా ॥ఎన్నా॥ 
జనని గర్భము నుండి జన్మించి ఇలబడి జగభ్రాంతిలో జిక్కి మనసా 


ఆలుపిల్లలు సుతులు అన్నదమ్ములనేటి ఆశలోబడితివే మనసా ॥ఎన్నా॥ 
కాసువీసము కొరకు కానిపనులకు నెల్ల కాలుజాపుకుంటు మనసా 

దోషమని యెంచకను పాపకార్యంబులకు ఆశబడితివిగదే మనసా ఎన్నా! 
తన కుదెమేగాకను తనయ తనయులకుదేము తలపెట్టికొని నీవు మనసా 
అంతులేనటువంటి ఆశలోజేరి శ్రీమంతమును గోరితివే మనసా ॥ఎన్నా॥ 
తనువుచాలించుకొని తరలిపోయేడివాడు తనవారలెవ్వరో మనసా 

ఆలుపిల్లలు సుతులు ఆత్మ బాంధవులనేది అర్ధంబుదెలుసుకో మనసా ॥ఎన్నా॥ 
వేల, లక్షల ద్రవ్యమెంత గూర్హిన గాని వెంబడి రాబోదు మనసా 

మంచిచెడ్డలే రెండు సంచితముగనీకు మార్గదర్శత్వమే మనసా ॥ఎన్నా॥ 


మాయసంసారంబు మమతలు చాలించి మాతృగర్థములోన మనసా 
మునుపునేర్దిన చదువుమూలమును గుర్తెరిగి ముక్తికాంతనుగలుపు మనసా ॥ ఎన్నా 
ధరణిలో వెలసిన పురి శ్రీ చిట్టంపల్లి ధవళాంగుడైనట్టి మనసా 

మంగళాంగుజేరి మార్గమును బోధించే లింగని మాట విను మనసా ॥ఎన్నా॥ 


పట్లోళ్ళ లింగారెడ్డి (1920-2005):- ఈ కవి వికారాబాద్‌ జిల్లా పూడూర్‌ మండలం 
అంగడి చిట్టంపల్లి గ్రామస్తులు. గౌరిరెడ్డి, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. “లింగారెడ్డి 
కీర్తనలు” పేరుతో అనేక తత్వాలు రచించారు. వీరితోపాటు రంగారెడ్డి జిల్లా అచలకవులను 
అచలగురు తత్వరత్నావళి” అనే పేరుతో అవధాని డాక్టర్‌ ములుగ అంజయ్య గారు తెచ్చిన 
సంకలనం ప్రశంసనీయమైంది. 


325 

దేశికులమని పేర్లు బెట్టుక 

(తత్వం) 

దేశికులమని పేర్లు బెట్టుక ఆశ గుణములు గోసివేయక 
కాసు వీసమ కాసపడి వుపదేశ మిచ్చెటి 
దోషకారులజేరకూ మదిలో గోరకూ ॥దేశి॥ 
యీషణత్రయకాంక్ష రాగద్వేషల విడిపించి బోధను జేసినట్టి మహానుభావుడే 
దేశికుండని హృదయమున నేమారకూ ఆజ్ఞను మీరకూ దేశి! 
తప్పునొప్పుల రెంటినెరుగక తత్వ రహస్యము అసలె తెలియక 
ముప్పు తిప్పలుబెట్టి ప్రజలను మోసమును గావించు 
వారల తలవకూ యెప్పుడు కలువకూ ॥దేశి॥ 
గొప్పవాన్నని ప్రగల్ణంబులు జెప్పుకోకెప్పటికి 
నివురుగప్పియున్న నిప్పువలెను గానుపించేటి 
మహాభావుల వీడకూ కొలువగ నోడకూ ॥దేశి॥ 
నామములు ధరియించి బహుగ నేమనిష్టలు జేయుచును 
యిలకామ గుణములు మాననట్టి పామరుని 
గురుడను మొక్క్మియూ గొలువకూ మదిలో దలువకూ ॥దేశి॥ 


తామసాది గుణత్రయముల తరిమివేసిటి దారి దెలిపియు 


326 
నామరూపములేని పదవిని నయముగను జూపించు 


గురువుల మరువకూ గొలువగ వెరువకూ 

సాధనంబులు జేయుమని బహుబాధలెన్నియు బెట్టి 
తుదకు అగాధములో బడవేయుచుండెటి బాధ గురువుల 
వలలోబడి భ్రమలొందకూ విసుగును జెందకూ 

వేదములు శోధించి మర్మము బోధజేసిడి 

సాధువులమది భేదములు లేకుండ గొలచిన 

లేదు లేదుర నీకు జన్మము ముందుకూ సంశయమెందుకూ 
స్వాములను మేమనుచును కాషాయ వస్తంబులను గట్టుక 
దేముని జూపింతుమనుచు యేమొయేమొ వచించు 


మూర్తుల వదలుడీ తెలవితో మెదలుడీ 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥దేశి॥ 


॥దేశి॥ 


॥దేశి॥ 


॥దేశి॥ 


యీ మహిలో మల్లాపురంబున ఆమిదలోద్దవుడు అచలుడు రామస్వామి 


రాజయోగి వ్రాసినాడని కోపమొందక చదువుడీ చదివియు వదలుడీ ॥దేశి॥ 


కైరంకొండ నరసింహులు (జననం 1955 (ప్రాంతం):- ఈ కవి మేడ్చల్‌జిల్లా, 
ఘట్‌కేసర్‌ మండలం అవుషాపురం గ్రామస్సులు. నరసమ్మ, కొండయ్య దంపతులకు 
జన్మించారు. శ్రీరామ భక్తిగీతావలి, జీ పాండురంగస్వామి భజనావళి, శ్రీలక్ష్మీ నారాయణస్వామి 
భజనావళి, శివభజనమాల, మహమాయిదేవి భజనగీతావలి, మణికంఠభజనమంజరి, 


వీరాంజనేయ భక్తిగీతాంజలి.... ఇతని కృతులు. 


327 
మంగళం కమలామనోహరా... 
(మంగళహారతి కీర్తన) 
మంగళం కమలామనోహరా మౌక్తీకహార ॥మంగ॥ 
రంగదంబుధరాంగకరుణాపాంగ సుమనోపుంగవ విభవ 
భృంగవాల సమరాంగణాభయద విహంగ 
తురంగా మతంగా వరద జయమంగళం ॥మంగ॥। 
మందరోద్ధరా ఇందుశేఖరా వందితాఖిల లోక జీవన 
కుందరదన శరదిందువదన యానందా 
ముకుందా గోవిందా హేమాంబరా ॥మంగ॥ 
దోషరహి తవిశేషమర్దన భాష గొరిట నివాస కేశవ 
శేషశయన నత చెన్నకృష్ణకవి పోషామనీషా 
సుభూషా నిగమాంత వేద్యా ॥మంగ।॥ 


గొరిట చెన్నకృష్ణమరాజు (1940 ప్రాంతం):- ఈ కవి నాగర్‌కర్నూలు జిల్లా గొరిట 
గ్రామస్థుడు. చిలుకకృష్ణదాసు రచించిన నృసింహభజనమాల సంకీర్తనల్లో ఇతని పేరు 
ప్రస్తావించబడింది. చిలుకకృష్ణదాసు కీర్తనలను చెన్నకృష్ణమరాజు సరిచూసినట్లు తెలుస్తుంది. 
కుమ్మెరవేముల సింహయ్య, ఆత్మకూరు నాగదాసు, గంగాపురం పాపిశెట్టి పట్టాభిరాములు, 
దాచేపల్లి చంద్రయ్య ఎండవెట్ల ఫకీరయ్య, శేషమ్మ సత్సంగ సభ్యులుగా, సమకాలీకులుగా 
కన్పిస్తారు. 


328 
శివుడు మెచ్చెడి పనులు... 
(కీరన) 


శివుడు మెచ్చెడి పనులు చేయండి సద్ధక్తులారా 

శాంతి సుఖముల పొంది యుండండి 

శివుడు మెచ్చెడి పనులు జేసిన సార్థకము ॥శివు॥ 
నరజన్మమన్నది లేనిచో నిరర్ణకము 

అమూల్యమౌ నరజన్మమన్నది 

పారమార్థమె గమ్యమై పరగ ॥శివు॥ 
ఈ ధర సంచరించుచు 

పరమ గురువుల నాశ్రయించియు 

పరమ పదమును పొందజూచిన 

శివుడు మెచ్చును మెచ్చునోయన్నా 

మరి అట్టి వారికి శాంతి సుఖముల నిచ్చునోయన్నా ॥శివు॥ 
యుక్తమౌ నరజన్మ మొందియు 

ముక్తి పథమును గానలేకను రిక్తమౌ 

సంసార మందనురక్తుదై చరియించుచుండిన 

శివుడు మెచ్చడు మెచ్చడోయన్నా మరి 

అట్టి వారికి చివరి కిహమున దుఃఖమేనన్నా ॥శివు॥ 
స్వామికరుణను పొందగా శివదీక్ష యొక్కటే 

సాధనమ్మని నమ్ముకొని శివనామస్మరణతో 

స్వామి సేవలు చేయుచుండిన శివుడు మెచ్చును ॥శివు॥ 
మెచ్చునోయన్నా మరి అట్టి వారికి 

శాంతి సుఖముల నిచ్చునోయన్నా 

లోకమున ధనమున్న చాలును 


సకల సుఖములు నావేయనుకొని 

లోక సంపద కొరకు 

నిరతము ప్రాకులాడెడు వారలను గని 

శివుడు మెచ్చడు మెచ్చడోయన్నా 

మరి అట్టి వారికి చివరికహమున దుఃఖమేనన్నా 
శమదమాదులు దయయు దానము 

సత్యమును అస్తేయ గుణమును 

జపతపాదులు క్రమ అహింసలు 

జీవితమ్మున ఆచరించిన 

శివుడు మెచ్చును మెచ్చునోయన్నా 

మరి అట్టి వారికి శాంతిసుఖములనిచ్చునోయన్నా 
న్యాయమెరుగక ధర్మమెరుగక 

నీతి నియమములసలె వొల్లక 

శిష్ట గుణముల వీడి యిలలో 

దుస్టులై వర్తించు వారల 

శివుడు మెచ్చడు మెచ్చడోయన్నా 

మరి అట్టి వారికి చివరికిహమున దుఃఖమేనన్నా 


9, 
గా 


329 


॥శివు॥ 


॥శివు॥ 


॥శివు॥ 


పిల్లిగుండు నాగభూషణం (జననం1948):- ఈ కవి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి 


వాస్తవ్యులు. పిల్లి గుండు రామప్ప, బసమ్మ వీరి తల్లిదండ్రులు. మొదట వెంకట్రావుపంతులుతో 


ఉపదేశం పొంది ఆ తర్వాత మలేడ్‌ గంగాధరస్వామి వారితో దీక్షపొందారు. కోటిసంస్మార్రీ, 


వెలుగుబాటశతకం, వివాహసంస్మారం... మొదలైన పుస్తకాలు రచించారు. రాకమచర్ల 
సత్సంగసభ్యుడిగా ఉన్నారు. ఎన్నో కీర్తనలు రచించారు. సత్సంగాలను నిర్వహించడంలో 


నాగభూషణంగారు ప్రసిద్ధులు. 


330 
ఉన్నదే నిజమున్నదీనే 


(తత్వం) 


ఉన్నదే నిజమున్నదీ నేనన్నదే లేకున్నదీ 

యెన్న శక్యము గాక స్థిరము యేకమైనిలచున్నది వున్న 
అందుయిందన రాకనంతట సందులేకనెయున్నదీ 

యిందు నీమూలంబు గననే నెందుజూచిన లేనిదీ ॥ఉన్న॥ 
పరమసద్దురు దయజూచితె పరమరహస్యంబైనదీ 

పరమభక్త వరులకందె పాపపుణ్యాల్‌ లేనిదీ ఉన్న 
కలనగల్లు చిత్రములవలె గానబడు నేనన్నదీ 

యేల వొచ్చెనంటివా గురు కీలుదెలుసుకొలేదిదీ ॥ఉన్న॥ 
వాడపల్లీ ఆగయార్యుల వారి కరుణచే గన్నదీ 


జాడనెరిగి రామదాసు జోడు లేనిది చూడిదీ ।ఉన్న ॥ 


సదానంద చెన్నవరంరామదాసు (1950):- ఈ కవి మహబూబ్‌నగర్‌ జిల్లా గండేడ్‌ 
మండలం వెంకట్‌రెడ్డిపల్లి వాస్తవ్యులు అయినప్పటికీ మహమ్మదాబాద్‌లో స్థిరపడ్డారు. 

గా ఐవి థి [ల 
ఈయన గురువు వాడపల్లి ఆగదాసు. ఈ కవి తల్లిదండ్రులు అంతయ్య, పుల్లమాంబ. 
రామదాసుశతకం పేరుతో తత్వాలు రచించాడు. 


లాలి గౌరమ్మ 


(ఘంటారం-ఆటతాళం) 


లాలి గౌరమ్మ లాలి గౌరమ్మ లాలి 
ముద్దులతల్లి బాలగౌరమ్మ 

యాలాలు వినుచు రత్నాల వుయ్యాలలో 
పూల పాన్నున నిద్రబోవే గౌరమ్మ 

దయగల్లీ సృష్టికి త్రయమూర్తులను 
కార్యనియతులజేసిన నెలత గౌరమ్మ 
ప్రియురాలు మేనక ప్రీతి భక్తిని మెచ్చి 
నయమూ బిడ్లావైనావె గౌరమ్మ 
భయమూలు మాన్పూచు పాపారాక్షసులను 
లయముజేసిన లోకరాణి గౌరమ్మ 

క్రియలు జేయుచు నానా కృతులై 
విశ్వమునిండ నయుతమ్ముగా రూపులైన గౌరమ్మ 
వొనరాగ మంథెన్నలో యోగూలు ధ్యానించె 


ఘన ఓంకారము నీవుగదవె మాయమ్మ 


331 


nలాలి॥ 


॥లాలి॥ 


॥లాలి॥ 


nలాలి॥ 


nలాలి॥ 


॥లాలి॥ 


nలాలి॥ 


వరకవి ముద్దుబాయన్నభట్టు (1940 ప్రాంతం): - ఈ కవి పెద్దపల్లి జిల్లా మంథని 
వాస్తవ్యులు. 'దక్షయాగం” పేరుతో 1965లో ఇతను రచించిన కృతిలో తత్వాలు, కీర్తనలు 


ఉన్నాయి. గౌరీకీర్తన ఆ ప్రాంతంలో ప్రసిద్ధంగా పాడుకుంటారు. 


332 
శ్రీరామ రామ రామా 


(కీర్తన) 
శ్రీరామ రామ రామా-శ్రీరామ శ్రీరామ రామ రామా 
శ్రీరమారమణ రామా వైకుంఠ-శృంగాగ సాధధామా ॥శ్రీరామ॥ 
కారుణ్య జనక రామా-కౌసల్య-గర్భ దుగ్దాబ్ది సోమా 
గౌరీశ వినుత నామా-భక్తజన-కల్పవృక్షంబ రామా ॥శ్రీరామ॥ 
వరుసనేబది వర్ణము-ల్పాదాది-వచ్చుచుండంగ రామా 
విరచింతు నీవర్ణనన్‌-హనుమంతు-వరకవిని రామరామా ॥శ్రీరామ॥ 
అమరవందితుడరామా-శ్రీసచ్చిదానందమయుడ రామా 
ఇనవంశ తిలకరామా-రణభీమ-ఈశవూజితుడరామా ॥శ్రీరామ॥ 
ఉరగపతి శయనరామా-నామదిని-ఊహతోదలతు రామా 
బుషిలోక వినుతరామా-నిన్నునే-బుఢిగదలతు రామా ॥శ్రీరామ॥ 
లుబ్దలుబ్దుడనురామా-శ్రీరాము-లూ యంచు దలతురామా 
ఎచ్చుగా భువిని రామా-తరుగని-ఐశ్వర్యమొసగురామా ॥శ్రీరామ॥ 
ఓంకారరూపరామా-నీపేరే-టెషధము మాకు రామా 
అంతురాఘములబాసి, సుఖములను అందెదను రామరామా ॥శ్రీరామ॥ 
కరి వరదరామరామా-సపుభీమ-ఖగవాహనుడవు రామా 
గరళహర వినుతరామా-రఘుకుల-ఘనుడగోవిందరామా ॥శ్రీరామ॥ 
జతృయోగమునరామా-బుద్దియో-చత్వమున నేను రామా 
ఛత్పదవిజెందిరామా-భవబంధ -జయము చేకొనెదరామా ॥శ్రీరామ॥ 
రయుంకారుడనుచురామా-నిత్యము-జ్ఞప్తిలోనుంతురామా 
టంకులేకయునురా-నీవున్న ఠావు జేరెదను రామా ॥శ్రీరామ॥ 
డమరు ధర వినుతరామా-గంభీర-ఢంకానినాద రామా 
ణత్వ నత్వాఢ్యరామా-దుర్మోహ -తమము బాపేటి రామా ॥శ్రీరామ॥ 


ధర్మ స్వరూపరామానీ-యొక్క-దరిజేరి నాడరామా 

ధర్మభంజన సురామా -నామదిని-నమ్మినావాడ రామా 

పతిత పావనుడ రామా-నామనః-ఫలము లీడేర్చురామా 
బతిమాలు కొనెదరామా-నాజరా-భరమావు రామరామా 
మతిలోన దలతు రామా-నిత్యముగ-యతిమనోనిలయ రామా 
రతిరాజు జనకరామా-రక్షించు-లక్ష్మణాగ్రజుడరామా 

వరద నరసింహ రామా-నేనునీ-శరణు జొచ్చితిని రామా 
షరతేల నీకురామా -దరిజేరి-సరగునను బ్రోవురామా 
హరిహౌరి కృష్ణరామా-పంకజదళప్రతిభ నేత్ర రామా 
క్షరమక్షరమును రామా -నీకళా-సౌష్టవము రామరామా 

తప్పు లేమున్న రామా-క్షమియించి-యొప్పులుగ సేయురామా 
తప్పాప్పు లెటుగరామా-భక్తితో-జెప్పితిని రామరామా 
తొలజన్మమందు రామా-రామయని-తలచితినోలేదోరామా 
కలిగె నీజన్మమందు నీ పేరు దలచు భాగ్యంబు రామా 
మూడుకాలముల రామా-రామయని-ముదముతోదలచరామా 
మూడులోకములరామా-పూజ్యుడై-ముక్తిగను రామరామా 
శ్రీరామ రామరామా -శ్రీరామ శ్రీరామ రామరామా 

శ్రీరమా రమణరామా-శ్రీరామ శ్రీరామ నామరామా 


333 


॥శ్రీరామ॥ 


॥శ్రీరామ॥ 


॥శ్రీరామ॥ 


॥శ్రీరామ॥ 


॥శ్రీరామ॥ 


॥శ్రీరామ॥ 


॥శ్రీరామ॥ 


॥శ్రీరామ॥ 


॥శ్రీరామ॥ 


ములికిరెడ్డిహనుమంతరెడ్డి (1870 ప్రాంతం) :- ఈ కవి జోగులాంబ గద్వాల 
జిల్లా అలంపూర్‌ తాలూకా చెన్నిపాడు గ్రామ వాస్తవ్యుడు. ఇతని కొడుకైన అల్పూరురెడ్డి 
ప్రచురించిన హనుమచ్చతకంలో హనుమంతరెడ్డి రాసిన శ్రీరామనామసంకీర్తన 
వర్ణమాల ఉంది. తెలుగులోని 56 వర్ణములు మొదట్లో వచ్చేటట్లుగా సంకీర్తనచేసి 


నూతనత్వాన్ని చూపాడు. 


అ 


334 
కులతత్వము వదలిపెట్టన్నా 
(తత్వం) 
కులతత్వము వదలిపెట్టన్నా 
ఇలలోన ఇందరు గురువుండగ భేదమెందుకురా? 
అద్వైత భావన ఈ జగతికే ఆధారమంటూ 
కలడినుండి కాశ్మీర్‌ వరకూ కాలినడకన తిరిగితిరిగి 
చతురామ్నాయ మఠముల నెలకొలిపె గదరన్నా 
అంతాట నిండీనదాత్మ తత్వమని బోధించి చెప్పుతు 
చండాలుడుని గురువని మొక్కిరా శంకరుడునిజముగ 
ఆదిశంకరుడాత్మజ్ఞానన్నా 
అద్వైత మతముతొ అహమునే విడిపించె గదరన్నా ॥కుల॥ 


కర్మకాండల మర్మమెరుగని మూర్చులకు నిజబోధ సేయ 

సంఘధర్మముశరణమని బౌద్దంబు ఒక్కటే శుద్దమంటూ 

సంఘమే తానయ్యి నిలిచీ సమతనే సాధించెగదరా 

గౌతమ బుద్దూడు ఘనుడన్నా 

ఈ తనువులకు భేదంబులేదని తెలిపెగదరన్నా ॥కుల॥ 


తాను నరకముకెళ్ళినాసరే జీవులను తరియింపజేస్తని 

అందరికి అష్టాక్షరి బోధించెనిజముగ గురువుఅయ్యి 

అన్ని కులములనుండి ఆళ్వారూల పుట్టించీనఘనుడు 

రామానుజుడు జాతీరత్వమోయన్నా 

అస్పృశ్యతను ఆవలకుదోచిన ఆచార్యుడోయన్నా ॥కుల॥ 


అక్కనుహదేవీకి అల్లమప్రభువుకే ఆదర్శమయ్యో 

మాదిగా హరళయ్యకే మంచిగురువై నిలిచినాడు 

అనుభవా మంటాపమందున అందరికి స్థానంబుఇద్ది 

అన్ని కులములవారినీ కన్నబిడ్డల వలెను బ్రోచెను 

బసవేశ్వరుడుగొప్పా భారతీయుడు చూడునిజమన్నా 

కులభేదంబు గూల్లి కాయకమె కైలాసమన్నడురా ॥కుల॥ 


కన్నమదాసూను కన్నా కొడుకువలె భావించినాడు 
అన్నమును అందరికి పెట్టి చాపకూడను పేరు బెట్టి 
చెన్నకేశవస్వామికడకు అన్నికులముల పిలువనంపి 


335 
కులము కూకటివేళ్ళు పీకి పలనాటీ వీరుడయ్యిన 

బ్రహ్మనాయుడు ధర్మమూర్తేరా 

వెలకట్టలేని వీరవైష్టవమందించెగదరన్నా ॥కుల॥ 


మహర్‌ చొక్కామేళ దర్జీ నామదేవ్‌ సక్కుబాయి 

కుంభికులమున పుట్టి తానాభంగ రచనలు చేసినాడు 

పాండురంగ భక్తుడై నిలిచీన తూకారామురా 

భక్తికన్నా వేరులేదని కులముగోడల గూల్లినిల్లిన 

పండరీభక్తులకు ఇప్పుడు పాదాభివందనం 

పాషాణకులముపైన రుద్దిరీ శ్రీచందనం ॥కుల॥ 


అన్నమయములైనజీవులు అన్నియని బోధించినాడు 

కూడుదినెడు స్టలముకాడ కులభేదము ఎందుకన్నడు 

కన్నకొడుకుల పక్కనెట్టి కక్కనీ అక్కూనజేర్షి 

అచ్చమాంబసిద్దునీకీ అచలబోధలు జేసినాడు 

హఠయోగముసాధించి అన్ని విద్యల పిండికొట్టి 

చాదస్తుల మస్తిష్కము దుమ్మునే దులిపేసినట్టి 

బూటకపు భావాలకూటును తనశక్తితో కదిలించివేసిన 

కాలజ్ఞాని వీరబ్రహ్మమురా 

కులతత్వ మెరిగిన విశ్వకర్మకు వందనాలురా ॥కుల॥ 


పశుల రంగులు వేరుగున్నా పాలరూపుఒక్కటేరా 

పూలవాసన వేరుగున్నా పూజలన్నీ దేవునివిరా 

స్వర్ణమంతా ఒక్కటైనా సొమ్ములా సోకూలువేరు 

ఎన్నిరూపుల పాత్రలున్నా అన్నిటికి మట్టెమూలము 

పంచభూతములయిదురా ప్రాపంచమంతా ఒక్కటేరా 

లోకమంతా ఒక్కటుండగ మనుషుల్లో ఈ భేదమెందుకు 

కులరక్కసినిగూల్లనీకే కదందొక్కి కదులుముందుకు ॥కుల॥ 
డాక్టర్‌ భాస్మరయోగి (జననం 1977):- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా, తిమ్మాజీ పేట 
మండలం, బుద్ధసముద్రం (గ్రామస్థులు. లక్ష్మయ్య, వెంకటమ్మలు ఇతని తల్లిదండ్రులు. 
వీరు నాగలింగశివయోగి శిష్యులు. ధర్మజిజ్ఞాన, ధర్మధ్వజం, సమత్వసాధనలో 
సౌజన్యమూర్తులు, హిందువులపండుగలు, ఫోర్త్‌ ఎస్టేట్‌, తెలంగాణ సాహిత్య సౌరభాలు, 
పాలమూరుజిల్లా సంకీర్తనసాహిత్యం, పాలమూరుజిల్లా వాగ్గేయకారులు వీరి ఇతర రచనలు. 


336 

నిజమని నమ్మకురా... 

(తత్వం) 

నిజమని నమ్మకురా దేహము స్థిరమని నమ్మకురా 
నిజమని నమ్మకు నీరజనేత్రుని భజన చేయుమిక నిజ 
పలువురు జీవుడా నరశల్యములినిరా 
చూచితే నవరంధ్రములివిరా నిజ 
అరుదుగ మూన్నూటరువది వ్యాధులు 
పరనురోగముల పాలైయున్నది ॥నిజు॥ 
అంగడి బ్యారమురా దుష్టుల సంగతి గోరకురా 
అంగబలము నీవర్ణము జూచుర పొంగుచు 
మనమున మురిపెమురా మూడు అవస్టలురా ॥నిజి॥ 
ఘనవ్యామోహము వదలదురా కూడుకాశపడి 
కుజనులు వేడుచు పాడుకాయమును 
బహు సవరించెను తెలియవు కర్మలురా ॥నిజి॥ 
మృత్యువు దినమెరుగవు గదరా 
మలిన శరీరము మరిమురువకు నీ తెలియదురా 
యిది జలబుద్దుదమిది గురుపదములు గనరా ॥నిజ॥ 
యితరము గోరక హరియనరా 
అరువుగా ముదమున ధర్మపురీశుని 
మరువకు నామం మరువకు జీవుడా ॥నిజి॥ 
ధర్మపురి కీర్తన :- ఈ కవి జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహస్వామిని ముద్రగా పెట్టి ఆ 
ప్రాంతంలో రాసిన భజనతత్వం ఇది. దీనిని బెల్లంపల్లివాసవి భజనమండలి'వారి సంకలనంలో 
ముద్రించారు. 


337 

భజన జేయకున్న మానే జీవా... 

(కీర్తన) 

భజన జేయకున్న మానే జీవా పాపము మాత్రము జేయకురా 
అజహరి హరులకు లంచమార నీ భజన దుష్కతులు వ్రాయకురా ॥భజన॥ 
భజన సన్యాసులైన సంసారులైన సాధువర్తన సహించవలెన్‌ 
హింసానృ్ఫత జార చోరకర్మలు జేయకుండా జీవించవలెన్‌ ॥భజన॥ 
తల్లిదండ్రుల పూజించుచుండు తీర్థయాత్రలకు బోకున్నసరే 
మలిన వస్తువులు ముట్టకు తడిపొడి మల్లు గట్టు కోకున్నసరే ॥భజిన॥ 
పెట్టక పోయిన మానే భిక్షకుల కొట్టకురా నెర తిట్టకురా 
పుట్టెడు బంగారము నీకున్నను పొరుగిండ్లను జెడకొట్టకురా ॥భజన॥ 
పరోపకారము జేయకున్న సరే పరఅపకారము జేయకురా 
పురాణ కథలను వినబోకున్నను భోగ స్త్రీలను డాయకురా ॥భజన॥ 
దండంబులు బెట్టకున్న మానే కొండెంబులు జెప్పకురోరి 
కొండ పొడుగు రాగము దీయకున్నను లండుపాటలాడకురోరి ॥భజన॥। 
నీవు శిష్యుడవు గాకున్న సరే నీవెవరికి గురుడవు గాకురోరి 
యావద్విది ప్రచారము జేయుగ ఆచార్యుడనని యనుకోకు ॥భజన॥ 
రామరామ శివ శివ యనుకో దుర్దనుల విందులను నొల్లకురా 
రామసింహమ నీ కవిత్వము నరకం బొంకు కథలల్లకురా ॥భజన॥ 
రామసింహం : ఇందులో తెలంగాణప్రాంత నుడికారాలు కన్పిస్తున్నాయి. అంధభక్తికాకుండా 
జ్ఞానం తెలుసుకోమని ఈ కీర్తనలోని సారాంశం. 


338 
ఏందిరా కులమెటుల నున్సాది... 
(తత్వం) 
ఏందిరా కులమెటులనున్నాది చూపించు 
బడువ యేదిరాకులమెటులనున్నాది 
మానవులకే పుట్టి తొలిపాదు తెలియని 
లంజకొడుక వాదభేదములాడుచుందువు ॥యేది॥ 
ముందునేత్రములనుంటిమి మూన్నెళ్ల వరకు మురికి గర్భము మోసివస్తిమి 
ముట్టుసారములోన బెరిగి ముట్టు లోపలపయనముట్టి 
ఇట్టి మానవజన్మమెత్తి గుట్టుతెలియవు గాడిదికొడుక ॥యేది॥ 
మనకు తంద్రులెందరైనారో తనుబుట్టినంక 
తల్లికీ మొగలెందరైనారో వుల్లయంబులు గాన లేకను 
ఊసరవెల్లితనము నేర్షియు తల్లిదండ్రి తావు దెలియక 


తర్మనూడెను గాడిదికొడుక ఆడిదానికి మనము పుడితిమి ॥౦మేది॥ 
కొన్నాండ్ల వరకు ఆడిదే పెండ్లాము అంటిమీ 

ఆడిదాని గుణము దెలియక అర్ధముల్లోన దెలియక 

జోడుగూడి బిడ్డాలగని పాడువవుతవు గాడిదికొడుక ॥యేది॥ 
మచ్చరంబులునీవు మానావు కొన్నాండ్ల వరకు 


మొరిగే కుక్కారీతి దిరిగేవు ఎచ్చుతగ్గులు అన్ని మరచి 
ముండారీతి దిరిగేవు పక్షపాతము పలుకబోకు 


పాడువవుతవు గాడిదికొడుక ॥యేది॥ 
కోతి గుణములు నీవు మానావు కొన్నాండ్ల వరకు 

పాతకంబుల పడిపొయ్యేవు ప్రీతితో 

వేములాడరాజయ్య ఖ్యాతిగా చెప్పినముచ్చట 

చేతగాదని వదలి పెట్టితే ఘాతనొందెదవు గాడిదికొడుకా ॥యేది॥ 


వేములవాడ రాజయ్య : ఇది ప్రసిద్ధ కీర్తన. రాజన్న సిరిసిల్లలోని వేములవాడ రాజరాజేశ్వరి 
స్వామిని ఆధారంగా చేసుకొని రాసిన రచన ఇది. దీనిని బెల్లంపల్లి వాసవీ భజనబ్బందంవారు 
ప్రచురించారు. ముద్రలో మాత్రం వేములవాడరాజయ్య అని ఉంది. 


339 
ఏమి తెలియకనుండవలెన్నా! 


(తత్వం) 
ఏమి తెలియక నుండవలెనన్నా 
నీలోనయున్న ఈర్వ్యగుణమును పారద్రోలన్నా 
యేమితెలియనివానివలె నీవు 
గట్టిధ్యానము సలుపవలెను 
ఎప్పుడును గురుపాదములను 
మరువకను పూజించవలెను ॥ఏమి॥ 
కొంటెగుణములు విడువవలెనన్నా 
నీలోయున్న కోయిలా రాగమునుగనవన్నా 
మంచిగుణమును కానకున్నవు 
మాయవిడిచి నిలువకున్నవు 
మట్టిబొమ్మని తెలుసుకొనుము 
మాయవిడిచి మసలుకొనుము 
గురువుమాట నమ్మవలెనన్నా ॥ఏమి॥ 
గుడ్డిగుణము వదులుకొనుము 
గురువు మంత్రము నోటనుడువుము 
గురువువాక్కుని గుత్పజేసి 
తరిమికొట్టుము తక్షణములో ॥ఏమి॥ 
ధరణిలో శ్రీకాళ్ళపురమందు వెలసిన గురుడు 
అండనుండగ భయముజెందకురా 
ప్రేమజూపిన తండ్రిమనకు ప్రార్థనజేయుము మదిలో 
ప్రేమతో తన భక్తులాను కరుణతో దీవించగలడు ॥ఏమి॥ 
తోగాపురం అంజిల్‌రెడ్డి(జననం 1942) :- ఈ కవి నారాయణపేట జిల్లా కోస్టి మండలం 
తోగాపూర్‌ వాస్తవ్యులు. లొంకభీమయ్యను గురువుగా చేనుకొని ఆధ్యాత్మికజీవనం 
గడుపుతున్నాడు. గురువుమీద (ప్రేమతో కీర్తనలు, తత్వాలు రచించాడు. 


340 
నిన్ను తెలుసుకుంటే... 


(తత్వం) 


నిన్ను తెలుసుకుంటే నిఖిలజగతి అర్హమైతది 

నిన్ను తెలుసుకుంటే నీలకంఠుడర్హమవుతడు ॥నిన్ను॥ 
నేను అనగా ఏమిటంటా 

కాళ్ళు చేయి కన్ను కడుపా 

నీమాంసము నీరక్తము మరేదైనా భాగమో నిన్ను! 
ఉల్లిగడ్డ పొరలు విప్పి మళ్లీమళ్లీ జూడు 

పొరలు పొరలు కానిపిస్తయి 

పలుకు అన్నది కానిపించదు నిన్ను 
అప్పుడప్పుడు పెల్లుబుకే 

అహంకారం కాస్తచూడూ 

అంతర్యామి దర్శముతో 

అహం అస్సలు కానిపించదు ॥నిన్ను॥ 
చివరకూ మిగిలేది ఏదీ 

చిద్రూరూపమైన ఆత్మా 

ఆత్మార్థంబయ్యినప్పుడు 

యా యనంతుడర్ధమవుతడు ॥నిన్ను॥ 
ఆచార్య కసిరెడ్డి (జననం 38.08. 1946): - ఈ కవి రంగారెడ్డిజిల్లా మాడ్గుల మండలం 
పోలేపల్లి వాస్తవ్యులు. (ద్రౌపది, మేఘారెడ్డి దంపతులు వీరి తల్లిదండ్రులు. “తెలుగులో 
పొడువుకథలు” అనే అంశంపై వరిశోధనచేసి పిహెచ్‌.డి పట్టా పొందారు. 
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగువిభాగం శాఖాధ్యక్షులుగా పనిచేసి పదవీవిరమణ 
పొందారు. అనేక రచనలు చేయడమేగాక తన ఉపన్యాసాలతో జాతిని ఉత్తేజితం చేస్తున్నారు. 
వారు ఎన్నో తత్వాలు, కీర్తనలు రచించారు. 


341 
ఈరేడు జగముల... 


(కీర్తన) 

ఈరేడు జగముల యిష్టదైవమవు 

నారాయణ నా ఆత్మ నెన్నెదను 

నారదప్రహ్లాద నాకేశులాదిగ 

కోరి భజించిన కువలయ నయన 1ఈరేడు॥ 

సూరుడు చంద్రుడు చూడ కుజ బుధులు 

ఆ రీతిగను గురుడు ఆశాపతులును 

వారణము గరుడుండాది శేషుడును గుడి 

ద్వార పాలకులును దర్శించు కొనుహరి ॥ఈరేడు॥ 

సనకాదులును నల జనకాది నృపులు 

వినతించు ద్రష్టలు వేలుపు వెజ్జులు 

మనువులు అనఘులు మఘువ నందనులు 

మునులు యోగులు ఓలి మొనసి భజియించిన ॥ఈరేడు॥ 

పనివిరి ఆళ్వారు పదిమీద నిద్దరు 

జనశ్ళతికెక్కిన జిన తీర్థంకరులు 

కొనియాడరే తొలి మినుకులమ పాజులు 

ప్రణతిని దాసులు బంట్లను భటులు ॥ఈరేడు॥ 

శ్రీశ పదరవర చిత్రంతన కేశవా 

దాస విభవుడెదను జారి విశ్వపతీ 

భాసురమగు మహిమాన్విత రూపమా 

ఆశించుజాడ నభివాద మొనర్తును ॥ఈరేడు॥ 
ఆళ్ళగోపాలరెడ్డి (జననం: 21.06.1947):- ఈ కవి నాగర్‌కర్నూల్‌జిల్లా 
అమ్రాబాద్‌ మండలం పదర నివాసి. ఆళ్ళ చినబాల్‌రెడ్డి భోగమ్మలు ఇతని తల్లిదండ్రులు. 
“సదానందకీర్తనలు” పేరుతో సలక్షణమైన కృతి చేసి వుస్తకంగా ముద్రించారు. 
గోపాలాపము(త్రిశతి), భిక్షువు, నల్లమలజీవనం, ఉమామహేశ్వరచరితము ఇతని అముద్రిత 
రచనలు. 


342 


మంచి గురుడూ 


(తత్వం) 
మంచి గురుడూ దొరికీనాకూ మర్మము దెలిపేనే -నా 
సంచిత ఖర్మముల బట్టీ ద్రుంచివేసేనే 
పంచాక్షరీ దెలిపి పారించుమనేెనే దీనికి 
మించిన బ్రహ్మైక్యమును గాంచుమనేెనే 
తారకమంత్రము తో తరియించుమనెనే 
ఈసారములేని సంసారము వీడుమనేనే 
హంసతారకంబు దెలిపి ఆదరించనేనే 
నా అంతరంగ మందు హంస వింత దెలిపేనే 
వేదవాక్యాముల అర్ధం యెరుకజేసేనే 
ఈనాదు బిందు కళలో వినోదము జూపెనే 
మూలమేమిలేనిదనుచూ షోడశి దెలిపెనే 
ఇదియో జాలముతో నైనా ఇంద్రజాలమనియేనే 
ద్వాదశాక్షరి తెలిపి చక్కని త్రోవ జూపెనే 
ఈ దారికంటే ఎక్కున రాజాదారి లేదానే 
పరిపూర్ణమనియె బట్టబయలు అనెనే 
ఈ పరమ శేషమ్మ భజన శాయగలిగేనే 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥మంచి॥ 
॥మంచి॥ 
॥మంచి॥ 
॥మంచి॥ 
॥మంచి॥ 
॥మంచి॥ 
॥మంచి॥ 


॥మంచి॥ 


భారలింగ (ప్రభు (1820 ప్రాంతం): ఈ కవి రంగారెడ్డిజిల్లా మొయినాబాద్‌ మండలం 
చిన్నమంగళారం వాస్తవ్యులు. వీరి ఇంటిపేరు గముడవెల్లి. శివరామదీక్షితుల పరంపరలో 
ముఖ్యస్థానంలో ఉన్న శేషమాంబగారి శిష్యులు. భారలింగప్రభువుకూడా అచలంలో 
శేషమాంబ తర్వాత స్థానం పొందినవారు. వారు రచించిన 4 తత్వాలు వారి కుమారులైన 
గముడవెల్లి సాంబయాచార్యుల 'క్తమనోస్థిరగురుదర్పణము'” గ్రంథంలో పొందుపరచబడ్డాయి. 
ఏటా జ్యేష్టశుద్ధ దశమినాడు భారలింగప్రభువు ఆరాధన జరుగుతున్నది. 


డా వీ. భాన్సు రయోగి 


అజ్ఞాతకపుల కీర్తనలు 


గురురాయ నీ మాట వినకుంటే కీడు...! 
(తత్వం) 


గురురాయ నీ మాట వినకుంటే కీడు 
వింటే లోకులాతోటి అపకీర్తిపాలు 


రెండు గుట్టలా నడుమా గుండూ యున్నదిరా 


గుండూ లోపల గుండెసారమున్నదిరా 
ఏటిగడ్డన ఒక్కానక్కాయున్నదిరా 
నక్కకడుపులా నాగాలోకమున్నదిరా 
పాడు గోడల ఒక్కబల్లీ యున్నదిరా 

బల్లి కడుపులో బన్నా సారమున్నదిరా 
కొంటకొమ్మన ఒక్కకొంగా యున్నదిరా 
కొంగా మెడన కోటి లింగములున్నవిరా 
ఊరికి పక్కన ఒక్కా చెటువూ యున్నదిరా 
చెటువులోపలా చిన్న చేపలున్నవిరా 
చింత కొమ్మన ఒక్కచిలుకా యున్నదిరా 
చిలుక కడుపున మంచి చిత్రామున్నదిరా 
పార్వాతి పక్కన పాము యున్నదిరా 
పామూ శిరసున పారంజ్యోతి యున్నదిరా 


అజ్ఞాతకవి :- కవి ఎవరో తెలియదు. ఇది మెదక్‌ జిల్లాలో వినిపించే 
తత్వం. యోగసంబంధమైన మార్శ్మికవిషయాలు ఈ తత్వంలో ఉన్నాయి. 


౨౬ 


343 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


॥గురు॥ 


344 
ఏమిచేతురా లింగా... 

(తత్వం) 
ఏమిచేతురా లింగా ఏమిచేతురా హరహర (2 సార్లు) 
ఏమిచేతు నీదుమాయ ఎవ్వరికి తెలియదాయే 
రాతి లింగము తెచ్చుకోని చేతిలోన పెట్టుకోని (2 సార్లు 
చేతితో పూజిత్త మంటే చేతులన్ని గీతాలయె 
గంగ ఉదకము తెచ్చినిన్ను ఘనముగా పూజిత్తమంటే (2సార్లు 
గంగాలున్నా చేపకప్పలు ఎంగిలంటున్నాడు గురుడు 
అక్షాయావుల పాలు తెచ్చి అర్పితంబు చేద్దమంటే(2 సార్లు) 
అక్షాయావుల లేగదూడల ఎంగిలంటున్నాడే గురుడు 
తుమ్మిపూలు తెచ్చినిన్ను తృప్తిగా పూజిత్తమంటే(2 సార్లు) 
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మిద లెంగిలంటున్నాడే గురుడు 
మారేడి శ్రీదళము తెచ్చి మనసుతో పూజిత్తమంటే (2 సార్లు 
మనసుతో పూదీతమంటే మాయనన్ను మోసగించితే 


మనసు చంచలమంటున్నాడే గురుడు 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥ఏమి॥ 


॥ఏమి॥ 


॥ఏమి॥ 


॥ఏమి॥ 


ఏరు 


అజ్ఞాతకవి :- తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధమైన ప్రాచీన తత్త్వం ఇది. ఎందుకంటే 
ఇందులో వాడిన పదాలన్నీ తెలంగాణవే. కానీ మంగళంపల్లివారు దీని ఆధారంగా 
రచించిపాడిన తత్వం ప్రసిద్ధం కావడం వల్ల దీనిని ఇతర ప్రాంతాలది అనుకుంటున్నారు. 


డా వీ. భాన్సు రయోగి 


తుళ్ళి తుళ్ళి పడబోకె... 


(తత్వం) 
తుళ్ళి తుళ్ళి పడబోకె తుంటరి బొమ్మా 
మళ్ళి మళ్లి రాదే ఈ మానవ జన్మ 
ఎందుకొరకు ఇటుచ్చావు ఏమిచూసికను 
మూస్తావో తెల్సుకోవె బొమ్మా జాలమేల నమ్మా 
ఎందుకు నీకీ మొహం ఎందుకు నీకీ దాహం 
ఏమరకే నీవు శ్రీహరి స్మరణ 
తల్లిదండ్రిదాయాదులంత ఆలు బిడ్డ 
పరివారమంత తోడురారు నీతో కాటికెళ్ళెరోజు 
ఎంతటిభోగాలున్నా ఎంతటి భాగ్యాలున్న 
ఏమరకేనీవు శ్రీహరి స్మరణ 
కన్నుమిన్ను గానకయున్న ఎరుగలేవు జీవితమన్నా 
తెల్పుకోవె బొమ్మా జాలమేలనమ్మా వేరొక ఘడియలోన 
నీ దేహము విడువవలదు వేరొక ఘడియలోన నీ ప్రాణము 


విడువవలయు తెల్సుకోవె బొమ్మా జాలమేలనమ్మా 


345 


॥తుళ్ళ॥ 


॥తుళ్ళ॥ 


॥తుళ్ళ॥ 


॥తుళ్ళ॥ 


అజ్ఞాతకవి :- తెలంగాణలో ప్రసిద్ధమైన తత్వం ఎవరు రచించారో తెలియడం లేదు. 


ఇందులో చక్కటి సందేశం ఉంది. 


346 


(కీర్తన) 
కాశికి పోవలెనా తీర్థము మోసుకు రావలెనా 
కాశీ తీర్థము కన్నులనున్నది బేసి కన్ను శివకాశిగనున్నది కాశి! 


అంగము లోపలను కుండలి సంగం దాపునను గంగాయమునా 


పొంగుచుపారగ రంగుల నడుమను అంగముండగను ॥కాశి॥ 
కొనపైగాను తీరపు వానగురియగాను 
మేను మరిచి నీవు కానక తిరిగేవు లోనవెదకి శివధ్యానము జేయక ॥కాశి॥ 


భావములోపలను జీవుని తావు తెలియకనూ 


జీవ గుణంబుల చిక్కు విడిచితా జీవబ్రహ్మము తావు దెలిసిన కాశి! 
వాసిగ ధరలోను కాశి నివాసుడుండగను 
చేసిన పాపము బాసిపోవునని కాశికి పోదురు వాసుని గానక ॥కాశి॥ 
ఇందుగ ధరలోను వీరగోవిందుడుండగను 
అందమైన గురుఈశ్వరి పాదము అందిన ఏ కైలాసమందేమున్నది కాశి! 


అజ్ఞాతకవి: - జగిత్యాల, కరీంనగర్‌ ప్రాంతంలో ప్రసిద్ధంగా వినిపించే తత్వం ఎవరు 
రచించారో తెలియడం లేదు (శ్రీవాసవి భక్తిగీతాలు. పు. 94) 


డా వీ. భాన్సు రయోగి 


లింగనికీరంగనికీ బేధమా... 


లింగనికీ రంగనికీ భేదమా 

జ్ఞానికి సంజ్ఞానికీ వాదమా 
పులితోలు జుట్టాడు లింగడు 

పట్టు పీతాంబరం గట్టి నాడు రంగడు 
విభూది పూశాడు లింగడు 

పట్టె నామాలు బెట్టాడు రంగడు 
ఎద్దు నెక్కితిరుగువాడు లింగడు 
బొల్లి గ్రద్ద నెక్కి తిరుగువాడు రంగడు 
పార్వతీ నాథుడూ లింగడూ 

శ్రీలక్ష్మి సమేతుడు రంగడు 

తైలాస వాసుడు లింగడూ 


వైకుంఠ వాసుడు రంగడూ 


(తత్వం) 


347 


॥లింగ॥। 


॥లింగ॥ 


॥లింగ॥ 


॥లింగ॥ 


॥లింగ॥ 


॥లింగ॥ 


అజ్ఞాతకవి: - బెల్లంపల్లి ప్రాంతంలో బాగా వినిపించే తత్వం. కర్త ఎవరో తెలియడంలేదు. 


(శ్రీవాసవి భక్తి గీతాలు పు-94) 


348 


తెలిసి తెలియని... 

(తత్వం) 
తెలిసి తెలియని అపరాధినేనైతీరా దీనిగలిన 
మాయ తెలిసితే పరిపూర్ణామాయేరా 
చింతచెట్టు తొజ్టాలోనా చిన్ని రామచిలుకా లైదూ 
అందులోని రామాచిలుకారా దీనిగాలిన మాయ 
తెలిసితే పరిపూర్ణమాయేరా ముత్తెమంతా విత్తూ వేస్తే 
పగడమంతా మొలుకా మొలిచే పంచరంగుల తీగె బారేరా 
దీనిగాలిన మాయ తెలిసితే పరిపూర్ణామాయేరా 
ఆంతరానా పూత బూసే ఆకాశానా కాతా గానే 
పర్వతానా పండూ బండేరా దీని గాలిన మాయ 
తెలిసితే పరిపూర్ణామాయేరా అగ్నిలోనా జొన్నా అలికీ 
ఆకాశానా పందిరేసీ ఆదిలక్ష్మి కావలుండేరా 
దీనిగలిన మాయ తెలిస్తే పరిపూర్ణమాయేరా 
బండ మీద పైరు ఆలికీ గుంజలేని పందిరేసీ 
కాళ్లులేనివాణ్ణి కావలుంచేరా దీనిగాలిన మాయ 
తెలిస్తే పరిపూర్ణమాయేరా తూరుపూనొక తుమ్మా బుట్టే 
తుమ్మామీద నిమ్మా బుట్టే నిమ్మా మీద శెమ్మెబుట్టేరా 
దీనిగాలిన మాయ తెలిస్తే పరిపూర్ణమాయేరా 
ఊరు వెళ్ళీ నేనే పోంగా ఉన్న కుప్పా కగ్గీ తలిగీ 
కుప్పగాలి అప్పూదీరేరా దీనిగాలినమాయ 
తెలిసితే పరిపూర్ణమాయేరా 


తెలంగాణ పదనంకీర్థ్గనలు 


॥తెలిసి॥ 


॥తెలిసి॥ 


॥తెలిసి॥ 


॥తెలిసి॥ 


తెలిసి! 


అజ్ఞాతకవి :- ఇది జగిత్యాల ప్రాంతంలో వినిపించే ప్రసిద్ధతత్వం. కర్త ఎవరో తెలియరాలేదు. 


ఇదొక మార్మికతత్వం. దీనిని డా. బి. రామరాజుగారు సేకరించారు. 


భజన చేసే విధము...! 


(కీర్తన - సౌరాష్టరాగం-ఆటతాళం) 
భజన చేసే విధము తెలియండీ నరులార మీరు 
నిజము గనుగొని మోదమందండీ భజన చేసే విధము 
తెలియక నిజముగా హరిభక్తులను గొని నిజమదము 
తెగవ్రేయలేక సుజనులని తిరుగంగ నేలా ? 
వారు వీరని యెంచబోకండి జనులార మీరు నోరు చచ్చినవారు 
గాకండీ వారు వీరని యెంచుటెల్లను సారమే లేనట్టి హీనత 
పురుషులకే కాక పుణ్యము హరికథలందేమున్నది? 
జ్ఞానుల కొని యెగసిపడకండీ జనులార తత్త్వ జ్ఞానమందే మనసు 
నిలపండీ జ్ఞానులనుకొని యెగసిపడి యజ్ఞానముల పై బెట్టుకొనినను 
మానసంబున పుట్టి చచ్చియు పూని మరి జన్మింపవలయును 
రూూటమాటా లాడబోకండీ నరులార కలియుగ నాటకములో 
చిక్కబోకండి యూటమాటాలాడిపొట్ట కూటికే వేషములు దాల్లుక 
మాటికి యమబాధలంది కాటికీ పోవంగ నేటికి? 
ధరశ్రీ ఘటికాద్రి నరహరి పరమ భక్తావరుల మనుకొని 


విరివిగా నరసింహదాసుది వర కవిత్వము సారమనుకొని 


349 


॥భజన॥ 


॥భుజన॥ 


॥భజన॥ 


॥భజన॥। 


॥భజన॥ 


॥భజన॥ 


అజ్ఞాతకవి :- తెలంగాణలో ప్రసిద్ధమైన కీర్తన. దీని ముద్రణలో చెప్పిన నరసింహదాసు 
ఎవరో తెలియరాలేదు. కానీ భద్రాచల రామదాస చరిత్రను వరదరామదాసు రచించాడు. 


దానిని విస్తరించిన సింగరిదాసు యక్షగానాల్లో ఈ కీర్తన కన్పిస్తున్నది. 


350 
తనువుకూ ఆత్మకు ... 
(తత్వం) 
తనువుకూ ఆత్మకు అనుబంధమే కానీ 
తానెవ్వరో తనవారెవ్వరో జీవా ॥తను॥ 
కట్టె కంపను తెచ్చి గూడు అల్లుకొని 
గూటిలో ఒక గుడ్డు అమర బెట్టినాది 
గ్రుడ్డు పగిలిపాయె పిల్ల ఎగిరిపాయె 
గూటితో ఒక్కమాట చెప్పి పోయినవా ॥తను॥ 
చిత్త స్వాతి వాన చెలరేగి కురియంగ 
చిప్పాల ఒక చినుకు అమర బడ్డదిగా 
చిప్పా మునిగిపాయొ తెప్పలెగసిపాయె 
చిప్పతో ఒక మాట చెప్పిపోయినవా ॥తను॥ 
ఒట్టి బూరుగు మాని పూసింది కాసింది 
గణము పిందెలు కాయలు మనసా 
పిందే రాలిపాయె కాయే రాలిపాయె 
మానుతో ఒకమాట చెప్పిపోయినవా ॥తను॥ 
చెట్టు గుట్ట మహా నట్టడవిలో 
ప్రేమాతో ఒక తేనె అమరపెట్టినదా 
తెట్టె చినిగిపాయె తేనె కారిపాయె 
తెట్టెతో ఒక మాట చెప్పి పోయినవా ॥తను॥ 
అన్ని తెలిసినట్టీ యాగంటి లింగయ్య 
బొందితో ఒక మాట చెప్పి పోయినాడ 


అజ్ఞాతకవి :- ఇది తెలంగాణలో వినిపించే ప్రసిద్ధ తత్వం. యాగంటి లింగయ్య శిష్యుడెవరో 
ఈ ప్రాంతంలో రచించాడు. ఇదేమార్గంలో తెలంగాణప్రాంతంలో చాలా తత్వాలు వచ్చాయి. 


351 
(తత్వం) 


పరమాత్ముండనెడివాడు పరదేశము వెతికినలేడు 

పరమపదమని పరమాత్నుండని వేరే చూచిన వెతకినలేడు ॥పర॥ 
అన్నిట వెతకిన లేడు తానున్న చోటనున్నాడు 

ఎల్ల లోకములు వెదకి తిరిగినా కల్లగాదు తనఘటములనున్నడు ॥పర॥ 
రాళ్ళపూజలో లేడు పంచరంగులోనే యున్నాడు 

పంచేంద్రియముల పంచ తత్త్వములు కన్నులపాపల కదలకనున్నడు ॥పర॥ 
నీళ్ళ మునిగినా లేడు నీలోనె నిలచియున్నాడు 

పల్లవధరుని పాలనగలిగితె నల్లనయ్య నలినాక్షుడెగలడు ॥పర॥ 
వేషమేశినా లేడూ తాకాశిలోనె యున్నాడు 


చూచిన ముత్యము తీసిన నప్పుడె దాసుడైన వీరేశుడు తెల్పెను ॥పర॥ 


వీరదాసు:- తెలంగాణలో ప్రసిద్ధంగా వినిపిస్తున్న ఈ తత్వం వీరదాసు రచించాడు. 
ఇతరవివరాలు తెలియడం లేదు. నేను అమరచింత ప్రాంతంలో దీనిని సేకరించాను. 


352 తెలంగాణ వదనంకీర్షనలు 





మందడి నారాయణరెడ్డి మహర్షి యోగానంద నడిమింటి శేషయ్య 





పొన్నలూరు హనుమద్దాసు అప్పెరెడ్డిపల్లి రాంరెడ్డి పల్లెర్ల రాంమోహన్‌రావు 





జంబులయ్య వర్సులసాంబశివశర్మ బెల్లం సాయిలు 


353 





వింజామరం నారాయణ గోమఠం రత్నమాచార్యులు రాకమచర్ల వెంకటదాసు 








0 
ఇన టై 


తిమ్మసానిపల్లి రంగదాసు అరివిణి నీలయ్య 











354 తెలంగాణ వదనంకీర్ణనలు 





సోలిపురం కృష్ణదాసు పిన్నంశెట్టి చంద్రయ్య అల్లీపురం వెంకటకయ్య 





దేవరకొండ ఎల్లప్ప మఖ్లల్‌ సీతమ్మ వేపూరి లింగకవి 


355 






భోగ అంబయ్య మొదలికల్లు రామయ్య నందాపురం బుచ్చయ్య 


ay 














SE 


వ. 





భరత లక్ష్మయ్య సామ వెంకన్న శేషమాంబ 





గోరటి వెంకన్న చేపూరు చినలక్షయ్య పొన్నలూరి హనుమద్దాసు 


356 తెలంగాణ వదనంకీర్ణనలు 





చిగుల్లపల్లి సుశీలమ్మ గొల్లపల్లి వెంకటదాసు వెలుదండ సత్యనారాయణ 





శ 





మల్లేపల్లి శేఖర్‌రెడ్డి మన్యంకొండ హనుమద్దాసు సాతుపాటి గంగయ్య 





నర్గావెంకటరమణశాస్తి పరశురామ నరసింహదాసు కాగిత వెంకటదాసు 


357 
లా 





పెద్ది శంకరయ్య కపిలవాయి లింగమూర్తి పసుల కొండారెడ్డి 





దొడ్డవరం రామశర్మ రామబ్రహ్మానందచారి గౌరయ్యాచారి 


358 తెలంగాణ వదనంకీర్ణనలు 





దుబ్బాకుల కృష్ణస్వామి బాలదాసు ఆళ్ళగోపాలరెడ్డి 





చేపూరిజానకిరామచారి కోడిఅమృతరావు తూమునరసింహదాసు 





359 





బొడ్డునరసింహదాసు 







+ 
a) 


వై 





రా fia¢ 


సత్యానంద హనుమంతయ్య మయబ్రహ్మ వీరాచార్యులు కోటకొండ నరసింహకవి 


కుంట బాలమాంబ వెంకట్రావు పంతులు ఆవుదుర్తి లక్ష్మన్‌ 


360 తెలంగాణ వదనంకీర్షనలు 





బీచ దేవేంద్రయ్యగుప్త ఫీల్భాన లక్షణప్రభువు ఫీల్థాన శంకరప్రభువు 








శాస్త్రుల ప్రాణేశ్‌ గముడవెల్లి సాంబయార్య దరెగోని శ్రీశైలం 





" 
ఒక 


గుండ అరుణమ్మ దయానంద నాగుల వెంకటేశం 





361 





k 





me 


కొత్తకాపు నారాయణరెడ్డి మాలెల అంజిలయ్య  కర్నాటిరఘురాములుగౌడ్‌ 





కస్సా సిద్ధాచలస్వామి ఒగ్గు పుండరీకం అంబూరెనారాయణ 


362 తెలంగాణ పదనంకీర్థ్గనలు 





రంగ కృష్ణమాచార్యులు ఇమ్మడిజెట్టి చంద్రయ్య ఉదారి నాగయార్యులు 





త్‌ 


వైద్యమఠంవీరభద్రయ్య  హరిదాసుపల్లిఅనంతదాసు మోనాచలస్వామి 


మై. 


363 





మోముల కృష్ణమాచార్యులు అన్నమరాజు రామబ్రహ్మం పోతరాజు చంద్రయ్య 


b= 





సీతారామ యోగేంద్రులు వొల్వోజు సదానాందచారి మామిడిపల్లి సాంబకవి 





బావా 
న్ని - 1 
శ ళ్‌ 
మనన... 
Tl న. 


వాడపల్లి ఆగయార్యులు గముడవెల్లి భారలింగప్రభు వెంకటేశ్వర అవధూత 


364 తెలంగాణ వదనంకీర్ణనలు 





చేపూరు పెదలక్ష్యయ్య నాచారం గణేశ్‌ ఆకుల శివరాజలింగం 






త వ్‌! 


దయానందపొన్నాలాజయోగి కిష్టోజు సదానంద గుత్తికొండ దామోదరరెడ్డి 





మ్‌ మ _ 
భూసార నరసింహార్య చౌదరిపల్లిరామయార్యులు గాధిరాజు సత్యనారాయణ 


365 





వం 


మిడిదొడ్డి ఎల్లయ్య కడదాసు వెంకటదాసు కణపర్తి వీరదాసు 





విఠల్‌బాబా పనస హనుమద్దాసు 





పాటల పండరీనాథ్‌ అజీం దడాఖ క్రిష్ణ దేశికేంద్రులు 


366 తెలంగాణ వదనంకీర్షనలు 








- 


సత్యానంద ముకుందయ్య తిరునగిరి సీతారాందాసు  వేపూరి హనుమద్దాసు 


367 





మోటం సోమదాసు తూడుకుర్తిహనుమంతరావు కైరం భూమదాసు 


| = 
ల ” 


యాల 





చెన్నవరం రామదాసు చిప్ప గంగారం సామ వెంకన్న 






దిండి లక్ష్మణదాసు రాంపురం వెంకటరెడ్డి దొడ్లె రామదాసు 


368 తెలంగాణ వదనంకీర్షనలు 


వ్యా ren 
(5 3 కాట 


i 





చిట్యాల బాలదాసకవి యోగి పరమేశ్వరదాసు నూకల చంద్రయ్య 





కృష్ణానంద స్వామి ఆనందాచార్యులు తోటపల్లి కృష్ణమూర్తి 





369 





కాగత వెంకటార్యులు వారనాసి రామయ్య 








బండి చక్రపాణి గండ్రకోట కుమారస్వామి పిల్లిగుండు నాగభూషణం 


